


బ్రహ్మగాంధర్వము 


అన్నమాచార్యులవారి అధ్యాత్మసంకీర్తనలకు 
సేసపద్యానుసరణము 


రచన 
రతిద్వాన్‌ ముబవర్తి కొండమాచార్వ్యులు 





ప్రచురణ 
కార్యనిర్వహణాథికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2009 


వ ర 


(ఉీర2012₹00 0 షగ౧2౧2౦౧2౧/2'5 డిరగ4002 35206గ2026 
1౧10 16168౪ 5స౭/7' 6365) 


ర 
1020 సోడా గంగర2గ%20020/౬16 


1.10. గ౧6||8|౦౮9 ౧౮౦10240౧9 56169 110: 799 
రడి! ౧౧1 గ౧656౧/66 


110.05151661410౧: 2009 


00169 : 1,000 


నిటరి/5౧66 0)/ 


5/1. గం. గ౭గ02గ2060౧4౧/, 4.5. 
5ఈ606/6 లగ! 

1001002814 110044 0అ౭ం[2౧2౧03, 
1100020. 


9.2 2 
0[%16 ౬61019 01106, 110, 160204. 


నిగ/ాందడ2€ీ 


11000412 4024 06/౭90202౧5 ౧౪5౩, 
110026. 


శి ఆన 
ఆంధ్రపద్య నపితకు నన్న సయభట్టువళ 


తొళ్లపాక అన్నమాచార్యులు. పదిహేనవ శతాబ్దిలో కడపజిల్లా రాజం 


లర్‌ 


తాలూకా తాళ్లపాక గ్రామంలో నందకాంశసంభూతుడై 


ష్‌ 
శ్రే 
ట్ర్‌ 
ఓ 
రని 
(. 
ఓ 
లో 
వ 
స్తీ 
సో 


భు 
గణ్యుడు, రాగతాళ యుక్తములు, ఛందోనిబదములు, అలౌకిక శృంగార, 
ఆ 
భక్తి నీతి, వైరాగ్య బంధురములైన సంకీర్తనలు 32 వేలు శ్రీనివాస ముద్రతో 


రచించారు. 


నాటి తీయ తీయని తేట తెనుగు పలుకు 
బళ్లతో, నుడికారాలతో, సామెతలతో ఘుమఘుమలాడు తుంటాయి. తిక్కన 
సోమయాజుల తర్వాత అంత మ. గల్గిన, తెలుగు తెలిసిన మహాకవి 
అన్నమాచార్యుల వారొక్కరే అనడం అత్య్యుక్తి కాదు. 


(0 

వ్‌ 
| 
గ్ర 

లా 
ల్త 
([ 
లి 


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి స్వరూప 
రూపగుణ వైభవాలనూ, పరతత్తాన్నీ బహుముఖముల కొనియాడుతూ 
తాళ్లపాక అన్నమాచార్యులు, వారి కుమారుడు పెదతిరుమలాచార్యులు, 
మనుమడు చినతిరుమలాచార్యులు రచించిన అధ్యాత్మ శృంగార సంకీర్తనలను, 
లభించినంతవరకూ పూర్తిగా 29 సంపుటాలలో ముద్రించి దేవస్థానం 
పాఠకులకు అందించింది. ఇహపర శ్రేయస్సంధాయకాలైన తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీతసాహిత్యలోకంలో అనుపమానమైన ఆదరణ లభించింది. 
అందుకు దేవస్థానం ఎంతో హర్షిస్తున్నది. 


పదకవితా పితామహుడని, హరిక్తీర్తనాచార్యుడని వాసికెక్కిన 
అన్నమయ్య గారి అధ్యాత్మ సంకీర్తనల రాశి నుండి మున్నూరు పాటలను 
ఎన్నుకొని, వాటిని సీస పద్యాలుగా మలచిన విద్వత్కవి తల్లజులు శ్రీమాన్‌ 
ముదివర్తి కొండమాచార్యుల వారు. 


ల్సి 


వీరు తమ సీస పద్య త్రిశతికి సంగ్రహ తాత్పర్యం సమకూర్చి 
“బ్రహ్మగాంధర్వ"మనే పేరుతో ఒక ప్రబంధం 1988లో ప్రచురించారు. 
పాఠకుల మన్నన లెన్సగా చూరగొన్న ఆ ప్రబంధాన్ని తిరుమల తిరుపతి 
దేవస్థానం స్వీయప్రచురణగా స్వీకరించి మరల వెలువరిస్తున్నందుకు ఎంతో 
సంతోషిస్తున్నాను. ఈ భక్త్సిమయ రచన పాఠకుల ఆదరణకు పాత్రం కాగలదని 
విశ్వసిస్తున్నాను. 


యళ 
(కె.వి.రమణాచారి) 
కార్యనిర్వహణాధికారి 
తి.తి.దేవస్లానములు, తిరుపతి. 


“పండితరాజ, సాహిత్యవిశారద, సాహిత్యశిరోమణి, విద్వాన్‌" 
శ్రీమాన్‌ ఎన్‌.సి.వి.నరసింహాచార్యులు, 


డైరెక్టరు, శ్రీభాగవత ప్రాజెక్టు, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 
19-6-88. 


అర్భవు 
శ్రీమాన్‌ ముదివర్తి కొండమాచార్యులుగారు ముప్పెఅయిదు 
కావ్యాలు వ్రాసి వన్నెవాసి గడించిన మహాకవులు; కవిపండితలోకంలో 
విశిష్టస్థానం సంపాదించుకొన్న సిద్ధహస్తులు, “విశ్వ ప్రసిద్ధతర విప్రకులప్రసూతే 
ర్యజ్ఞోపవీత ధరణం న హీ ఖల్వపేక్ష్యమ్‌” అన్నట్టు పరిచయం చేయింప 
వలసిన అక్కర లేనంతగా తెలుగునేల నాలుగుచెరగులా పరగే కీర్తివరించిన 
కవివతంసులు వీరు; శ్రీనారాయణరెడ్డిగారు, డాక్టర్‌ దాశరథి, కరుణశ్రీ, 
సరస్వతీపుత్రులు, శ్రీ విద్వాన్‌ విశ్వం గారు, శ్రీగౌరిపెద్దివారు మున్నగువా 
రెందరివో ప్రశంసల నందుకొన్న కవుల మిన్న. ౧1.9. పట్టపుసిద్ధాంతవ్యాసానికి 

విషయమైన వీరికవితా వైభవం విభువైంది. 


అలాంటివారు నన్ను తమగ్రంథాన్ని గురించి అభిప్రాయం వ్రాయు 
మన్నారు. అంతటికృతముఖుల్నిగూర్చి నే నేమిటివ్రాసేది? అయినా పరవా 
లేదు. “పిండఖర్చ్జూరై రుద్వేజితస్య తింత్రిణజ్యా మభిలాషూ” అన్నట్లు పండితాభి 
ప్రాయమధుర ఫలాలనడుమ నా అభిప్రాయం తింత్రిణ్యభిలాషను తీర్చ 
గలుగుతుంది. ఇక్కడ అన్నమయ్యమాటే కొండమయ్యమాటగా స్మరిస్తా - 
“థ్రీపి నంజెడువేళ తేటయాౌ పులుపింపు.”(174వ పాట) 


శ్రీఆచార్యులవారు ఇంతకుముందు అమృతసారం అందించారు. 
ఇది భగవత్స్వరూపంవలె అతృప్యమృతరూపమే. వీరిగ్రంథనామకరణం 
భావగర్భితం. అమృతమంటే మోక్షం. అదే ఈ గ్రంథపారాయణంవల్ల సారంగా 
లభించే లిబ్బి. తరువాతిగ్రంథం బ్రహ్మగాంధర్వం. అమృతసారం అంటే 
మోక్షంలో సారభూతం. అది ఏదంటే బ్రహ్మగాంధర్వమే. వివరించుకుందాం. 


6 


ఈ గ్రంథం బ్రహ్మతో (పరమాత్మునితో) జీవునకు గాంధర్వవివాహాన్ని 
ప్రసాదిస్తుంది. పరమాత్మునకూ జీవునకూ పతిపత్నీబంధం అనాదిసిద్ధం. 
“వుమాన్‌ విష్ణు రితిఖ్యాతః ప్రీపాయ మితరం జగత్‌” అన్నమాట 
స్మరింపదగ్గది. కాగా కీర్తనప్రభావంతో మోక్షంపాందడం, తర్వాత బ్రహ్మతో 
గాంధర్వవివాహం, అంటే పరమాత్మపై మధురభక్తి ఉప్పాంగడంతో భగవద 
నుభవం చుబ్బనచూజగా పొందడం సిద్ధిస్తుందనే భావస్ఫురణనిచ్చే ఈ 
నామకరణం సారస్యనిబిరీసం. “అహో! భావుకతా!' పైగా వీరు ఆధ్యాత్మిక 
సంకీర్తనలే ఎన్నుకోవడంకూడా వీరినంస్కారపరిణత్యుదాత్తతకు తార్కాణ. 


సంస్కృతాత్మకాలైన గద్యకావ్యాల్ని, వద్యకావ్యాల్ని చంపువును, 
నాటకాన్నీ కవులు తెనుగులో పద్యకావ్యాలుగా వెలయించడం చూచాం. 
కాని తెనుగుపదసాహిత్యాన్ని తెలుగులోనే పద్యప్రబంధంగా నిబంధించడం 
వీరికలానికే మిగిలింది; సాధ్యంఅయింది. అన్నమయ్యగీతాల్లోనిభావ 
సౌందర్యం, కవితాశిల్బం, పదమధురిమ, పలుకుబళ్ళతియ్యందనం వగైరా 
ఎంతమాత్రం చెక్కుచెదరకుండా 'సీసాొల్లో నింపడం అద్భుతంగా, అలవోకగా 
నిర్వహించారు శ్రీకొండమాచార్యులుగారు. ఇది 'నాఒల్పస్య తపసః ఫలమ్‌. 


ఆళ్వార్లదివ్యప్రబంధాల్లోని మధుర-వాత్సల్యభక్తిభావాల్ని అన్నమయ్య 
తన మధుమయగీతాల్లో ఆలపించి మన కందిస్తే, శ్రీవైష్ణవకులానికే చెందిన 
మన '“కవితలమానికం' కొండమయ్య, ఆ భావాల్ని నుగమతరం చేసి మనకు 
అనవద్య హృద్యపద్యాల్లో ప్రసాదించడం మన మాహాభాగ్యం! ఇది చూస్తుంటే 


అన్నమాచార్యులే సీనపద్యాలుకూడా వ్రాశాడేమో అనిపిస్తోంది. 


“నేను ముప్పది మువ్పదైదు కృతులకు కర్తనైనను, భగవన్ను 
తిపరమగు ఒక చిరుకబ్బమేని చెప్పకపోతినే అన్నవ్యథతో నుంటిని. 
అన్నమయ్య 'పదము' లాశ్రయించి నా ఇంటిదేవర ఏడుకొండలయెకిమీనికి 
నేడీకృతిసమర్చణ కావించి హృదయభార ముడుపుకొనుచున్నాను. అని 
గ్రంథకర్త మనసారా పూర్వ గ్రంథంలో వ్రాసుకొన్నారు. ఇది కవివాజ్ముకురంలో 
న్వంతస్వాంతప్రతిచ్చాయ! ఈ మాటలు శ్రీభాగవతరచనోపక్రమణప్రాక్కా 
లికాలైన మహాభారతకర్త శ్రీవ్యాస భగవానుని నిర్వేదపు తలపులను తలపింప 
చేస్తున్నాయి. 


"7 


జడ 
తమ పద్యాలకు సంగ్రహతాత్పర్యం కూడా జోడించడం చదువరులకు చాలా 
మేలు చేకూర్చడం. కొన్నిటికి “ముక్కస్య ముక్కార్థు అనటు కాకుండా 
అక్కరను బట్టి లఘువ్యాఖ్య రాయడం మరో సౌకర్యం. అన్నమాచార్యుల 


జేయడంలో వారు తీసుకున్న మెలకువ మెచ్చతగ్గది. విషయాల్ని హృదయంలో 
పదిలపరచుకోడానికై వేదవాక్యాలు, గీతావాక్యాలు వగైరా సంవాదార్థం 
చూపడం బంగారానికి తావి. 127వ పాటకు సంబంధించిన వ్యాఖ్యానంలో 
“అంతర్చహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః, “మయా తత మిదం 
సర్వం జగదవ్యక్త మూర్తినా, 'న చ మళత్ళాని భూతాని పశ్య మే యోగ 
మైశ్వరమ్‌”, 'భూతానా మస్మి చేతనా అనే వాక్యాలలో ప్రకృతాంశం సమర్థిం 
చడం తిలకించండి. 

ఏదైనా అపూర్ణత తోస్తే పూరణచేసి బోధ సుగమం చేస్తారు. "తలకొని 
యొకకొంత ధనము గనిన వాండు వికటగర్వమ్మున విజ్ఞవీంగు" అనే దానికి 
“కొద్దిపాటి ధనం సంపాదించుకొన్నవాడు ఎంతోగర్వంతో విజ్ఞవీగుచుండును" 
అని అర్థం వ్రాసి, ఆపైన “అమూల్యమగు న్నీప్రాపుగన్న మాకెంత గర్వ్యముండ 
వలెను ? అయినను మేము వినీతులమై మెలగుదుము'' అని కొసరు వడ్డిం 
చడం తృప్తి సంధాయకం. 

సీసపద్యంలో నాలుగుపాదాలు వైషమ్యరహితంగా ఒకేతీరుగా 
నడపడం అంటే యథోపక్రమనిర్వాహం ప్రతిభాసాధ్యమై సహృదయుల్ని 
ఆకట్టుకుంటుంది. ఇది అందరికీ సాధ్యమయ్యేవిద్య కాదు; అది వీరికి 
సిద్ధించింది. 


“చంచలనయనాల నతుల బారికి6 జిక్కి 
చలియించె నాదుదిచ్చరి మనస్సు 
కంచుకుత్తికబోంట్ల గానంబులకు6 జొక్కి 
కంచు. బెంచాయె.6బో కడకు గుణము 
తీపిమాటల ముద్దుతెజవల భ్రమ దరి 
తీపులపాలాయె దెలివియెల్ల! 
బూపనవ్వుల విరిబోండుల. గని కని 


పూబిందెయై పొల్లువోయె. దపము.” 


8 


ఇంత పెద్దపని పైనవేసుకొని 300 కృతులను పద్య రూపానికితెచ్చి, 
అన్నమయ్యను మనకు సులభభావాభిరామునిగా నొనర్చి, అనితర సాధారణ 
వైఖరిలో బ్రహ్మగాంధర్వాన్ని మనకు ప్రసాదించిన కవీశానులు భగవద్భాగవత 
'సేవలుచేసి ధన్యులై మనల్నూ ధన్యుల్ని చేశారు. నిసర్గమధురరచనాధురీణు 
లగు ఈ కవిధారాధరులు ఇలాంటి మరికొన్ని సారసుధాధారాఇ2 సారాల్ని 
కురియింపజేస్తారని ఆశిస్తున్నా. ఇతిశమ్‌. 


మహాకవి 
శ్రీమధునాపంతుల సత్యనారాయణశాస్తిగారు. 
లలితానగర్‌ రాజమండ్రి -ర్‌. 
18-7-88 


గంధర్వాంశసంజాతులు, భక్తలోకచక్రవర్తులు నగు అన్నమయ్యగారి 
అధ్యాత్మ నంక్షీర్తనలు రనరాగవల్డవితమనోజ్ఞపదచ్చ్భాయలలో సాగిన 
పద్యకృతి, త్రిశతి 'బ్రహ్మగాంధర్వము'. 

కర్త శ్రీముదివర్తి కొండమాచార్యులుగారి తెలుంగుపద్యపుహొయలు 
సహృదయులకు క్రొత్తకాదు. సంప్రదాయరమణీయము, ప్రసాదగుజోల్బ 
ణము, రసోల్లసితమునైన ముదివర్తి వారి కవనశైలిని “పూర్ణాహుతి మున్నగు 
కబ్బములు చవిచూపించినవి. 


వన్తుతః అన్నమయ్యగారి నంకీర్తనలు ఛందోఇనువర్తులు. 
ముదివర్తి వారు ఆ భక్తగాయకునిగొంతుతో గొంతు కలిపి పద్యములు పాడి 
వినిపించుచున్నాడు. 


ఇందలిసీసములు సువర్ణచ్చవులు చిమ్ముచున్నవి. రేకులువిచ్చిన 
తామరవిరులుగా పరిమళించుచున్నవి. పద్యభావములు నీలనీరదశ్యాము6 
డగు శ్రీనివాసునిసన్నిధిని 'శిఖిపింఛము' పట్టుచున్నవి. 

అజిహ్మ స్వాంతముతో శేషాద్రినాయకుని సేవించుకొనుచు “బ్రహ్మ 
గాంధర్వ” కృతిని శ్రుతిమోహనముగా నిట్లు వినిపించిన కవిమిత్రులు 
శ్రీముదివర్తి కొండమాచార్యులుగారి భక్తిరసార్హహృదయమును పరిష్వం 
గమునకు తెచ్చుకొనుచున్నాను. 


మహాకవి 
శ్రీగుంటూరు శేషేంద్రశర్మగారు, హైదరాబాదు, 
గోషామహల్‌, 
25-7-88 


_సుచారుశబ్దావళి ధవళధవళధేనువుల్లా మీ కావ్యతీరాల్లో సంచరి 
న్తుంటాయి. మధురార్థదుగ్ధధారాప్రభువులైన మీరు ఒకవేణువై వాటిని పాలి 
న్తుంటారు. మీ కావ్యాలరేవుల్లో దిగి ఆ స్వచ్భ్చశీతల నుగంధిలజలాన్ని 
మాలాంటి లోకోత్తరాహ్లాదపిపాసితులైన యాత్రికులు దోసిళ్ళతో త్రాగి తరిస్తారు. 
ఇంత అనుల్లంఘనీయమహిమాన్వితకావ్యసామ్రాజ్యాన్ని నిర్మించిన మిమ్మల్ని 
గురించిగానీ మీ నృష్టినిగురించిగానీ వ్రాసే శక్తి నాదగ్గర ఎక్కడుంది ? 


మహాకవి 1. శివప్రకాశముదలివీథి, 


శ్రీ ఆరుద్రగారు. త్యాగరాయనగర్‌, మద్రాను - 17. 
13-8-88 


అనుకరణ ఉత్తమప్రశంస అంటాను. అనువాదం కూడా తత్తుల్య 
మైన అభిమానప్రదర్శనకు నిదర్శనమే. అనువాదం ఒకభాషనుండి ఇంకొక 
భాషకు చేసినదే కానక్కర్లేదు. ఒకయుగంలోని మునిమాటలు ఇంకో 
యుగంలో తిరిగి ఇంకొకలాగ చెప్పడం కూడా అనువాదమే అవుతుంది. 
ఒకప్రక్రియలో చెప్పిన కవితలను ఇంకొకప్రక్రియలో చెప్పడం కూడా తెలుగు 
సాహిత్యంలో కొత్తకాదు. ద్విపద కావ్యాలను పద్యకావ్యాలుగా, పద్యకావ్యా 
లను ద్విపదలుగా మార్పిడిచేయడం మనసాహిత్యలోకంలో ఆనవాయితే. 

అన్నమయ్య అనుభవసముద్రుడు. ఆయనకు అచుంబితమైన భావ 
మన్నది లేదు. దేనినైనా ఒకవైపు ఆధ్యాత్మికంగా మరొకవైపు శృంగారభరితంగా 
ఎవరూ చూడలేనట్టు చూడగలడు. అందరికీ బోధపడేటట్టు పాడగలడు. 
అతని కతడే సాటి. అతనికి ఆడినమాట అమృతకావ్యం, పాడినపాట పరమ 
గానం. 

శ్రీముదివర్తి కొండమాచార్యులవారికి అన్నవ్వుయ్య అంటే 
ఒల్లమాలిన భక్తి. చెప్పలేనంత శ్రద్ధ. అందుకే అన్నమయ్య అమృతసారాన్ని 


కేం 


సీసాలలో బిగించారు. ఇప్పుడు ఆ బ్రహ్మగాంధర్వాన్ని కూడా మోజుపడి 
గాజుకాయల్లోకి ఎక్కించుకున్నారు. 


అనువాదం కత్తిమీదసాము. అన్నమయ్యవాలు ఇరుమొనలున్నది. 
ఎటైనా పదును. శ్రీకొండమాచార్యులవారి అనువాదవిధానం చూడటానికి 
ఒక్కఉదాహరణచాలు. అన్నమయ్య “హేయమేమీ లేదు జగమింతా 
రుచికరమే”' అన్న పల్లవిలో ఒకసత్యం చెప్పాడు (4 సం 473 పాట 319 
పుట). అనువాదంలో ఈ పల్లవి చివర వస్తుంది. మూలంలోని ఇంపులన్నీ 
సాంవుగానే పాదాల లోనికి వచ్చాయి. అన్నమయ్య ప్రతిచరణంలో 
నాలుగోపాదం విలక్షణంగా పైవాటికి సమన్వయంగా చెప్తాడు. అనువాదకుడు 
ఆపద్ధతే అనుసరించారు. 


అర్ధమయ్యేపాటను గణబద్ధం చేయడ మెందుకని ఎవరైనా ప్రల్చించ 
వచ్చు. ఎవరి రింబ వారికి సంబరం, ఎవరితృప్తి వారికి ముక్తి. ఇది యథాశక్తి. 


ప్రగతిగీతాప్రవక్త, కులపతి 
డా॥ నండూరి రామకృష్ణమాచార్య, ఎం.ఎ., పిహెచ్‌డి. 
అధ్యక్షుడు : అధికారభాషాసంఘం 


బి-బ్బాకు, గది-205 
సచివాలయం, హైదరాబాదు-500 022 
2-9-1988 


సాహితీయజ్లోపవీతము. 


ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచంలో పద్యవిద్యాప్రగల్భతలో సిద్ధ 
హస్తులయిన కవులు వ్రేళ్లపైన లెక్కింపదగినవారిలో శ్రీమాన్‌ ముదివర్తి 
కొండమాచార్యులవారు ఒకరు. ధర్మదీక్ష మొదలైన కావ్యాలు ఎన్నో వ్రాసి 
వీరు పుష్కలంగా కీర్తిని ఆర్జించారు. అర్థమున కేమిగాని గౌరవింపదగిన 
వార్థకమును చేకూర్చుకున్నారు. సమకాలినసాహితీజగత్తులో సుప్రసిద్ధులైన 
కవు లందరి ప్రశంస లందుకొని అజాతశత్రువుగా పేరు పొందారు. 


శే 


శ్రీకొండమాచార్యులవారి కృతులలో మాత్రమేగాక అద్యతనాంధ్ర 

కవితా జగత్తులో “కూనలమ్మ” కు అద్వితీయస్థానం ఉంది. నిరుపమాన 
సాహితీధైర్యశౌర్యసాహసాలతో ఏనాడో భవభూతిమహాకవి “ఏకో రసః కరుణ 
ఏవ” అన్నాడు. కూనలమ్మ చదివినపుడు శ్రీ కొండమాచార్య “అపరభవభూతి” 
అనిపించారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్రిగారు కూనలమ్మకావ్య 
రచయిత నుగ్గడిస్తూ వ్రాసిన పద్యం ఈ సందర్భంలో స్మర్తవ్యం. 

“వృత్తము పొంతబోక ఇతివృత్తబలమ్మును లేక యింతగా 

చిత్తము చూరగొన్న కృతి సెప్పిరి విప్పిరి సన్నజాజివూ 

గుత్తులపొట్టముల్‌; పరచుకొన్నవి నెమ్మది కూనలమ్మ డ 

గ్గుత్తిక జాలియేడ్పులును గుండెలు పిండెడు కన్ను మోడ్పులున్‌.” 


కొండమాచార్యులవారి ప్రతిభకు కూనలమ్మ భారమితి అనినా 
అభిప్రాయం. ఇంతవరకు వారువ్రాసిన కావ్యాలన్నిటినీ మించే మహాకావ్యం 
వారు వ్రాయగలరు అనే నమ్మకం నాకు ఏర్చడింది. “ఇతివృత్తబలం” కూడా 
చేకూరితే వారు వ్రాయబోయే కావ్యం లోకోత్తరం కాగలదనే మాట భూతార్థం 
అని నిరూపించింది కూనలమ్మ వారు తిరుపతిలో ఒకసారి తాము వ్రాయ 
బోయే కావ్యాన్నిగూర్చి ఏకాంతంగా నాతో ముచ్చటించారు. ఆ కావ్యంలోని 
ఇతివృత్తం క్రీడాభిరామ స్ఫోరకం. సద్యఃస్ఫూర్తితో నేను వారితో అన్నాను- 
“మీరు 'కవనాభిరామ' కావ్యం వ్రాయండి. ధాని అవతరణకోసం యావదాం 
ధ్రంతోపాటు నేను గూడ ఉత్కంఠతో ఉద్విగ్నతతో ఉన్న్మయనుడను' అని. 
కవనాభిరామం అవతరణకు ముందే శ్రీమాన్‌ కొండమాచార్యులవారిదృష్టి 
అన్నమాచార్యులవారిపై కేంద్రీకృతమైనది. ఇది హేతువాగ నికి అతీతమైన 
విషయం. 


కొండమాచార్యులవారు వరునకు నాకు బావగారు. సాహితీ 
వాతావరణములో పుట్టిపెరిగిన వీరితో బావమరది వరస పెట్టుకొని సరన 
సల్దాపసౌభాగ్యవాల్లభ్యము అనుభవించే భాగ్యం నాకు తిరుపతిలో దక్కింది. 
అంతేగాక వారికీ నాకు పరమపవిత్రమైన అనుబంధం ఇంకొకటి ఉంది. 
వారు పింగళి లక్ష్మీక్రాంతంగారికి ఏకలవ్యశిష్యుడు. నేను ప్రత్యక్షశిష్యుడను. 
పూజ్యశ్రీ పెంసక ర్‌ వాలం జగత్త త్పసిద్ధము. " “కవితచెప్పి ఉభయకవిమిత్రు 
మెప్పింప అరిది బ్రహ్మకైన” త అలనాడు కేతన. పింగళివారిమెప్పు 


క్షే2 


పాందడం, అనురాగం చూరగొనడం మరీ అరుదు. అయితే తరచు పింగళి 
వారు పట్టపగలు శ్రీ కొండమాచార్యులవారిని తలచుకొని పలవరించడం నాకు 
తెలుసు. అట్టి మహానుభావుడు “బ్రహ్మగాంధర్వం” రచించి పీఠిక వ్రాయు 
మని నన్ను కోరితే తిరస్కరించటం ఎట్టాగ ? 


అంధ్రవిశ్వకళాపరిషత్తులో అంతేవాసిగ ఉన్నప్పుడు నాకు శ్రీకట్ట 
మంచిరామలింగారెడ్డిగారితో ప్రగాథపరిచయం ఏర్పడింది. వారు నా తొలి 
కావ్యం “తారాతోరణము”నకు పీఠిక అనుగ్రహించారు. ఒకసారి వారికి నేను 
స్వాగత నమస్కారం సభాముఖంగా చేసినప్పుడు వారు 'నావలెనే నీవుకూడ 
పీఠికాప్రబంధ పరమేశ్వరుడవు అవుదువు గాకి అని ఆశీర్వదించారు. నేను 
వ్రాసిన కావ్యాల సంఖ్య పరిమితం; పీఠికలసంఖ్య అపరిమితం. ఒకమహ 
కవి నన్ను పీఠిక వ్రాయుమంటే వ్రాయకపోవడం నాకు సాహితీవ్రతభంగ 
సదృశమే. 

తెలుగువారిని పరిహాసరసికులుగా తీర్చిదిద్ది తెలుగుసామాజిక 
జీవితానికి జీవన్ముక్తి ప్రసాదించగలిగింది 'బావవరుస'. అందులో ఎల్లలులేని 
చనువుంది. ఆ చనువు ప్రయోగించి “బావగారూ! అన్నమయ్య ముప్పదిరెండు 
వేలక్షీర్తనలు సహస్రాధికమాసజీవియె వ్రాశారు. ముదివిటుల పై, పదరవితలపై 
ప్రాఢపండిత కవులలో ఉండే ఏవగింపు మీకు తెలియనట్టిది కాదు. ఎందు 
కండీ ఆ కీర్తనలను మీరు తిరిగి సీసపద్యాలలో పెట్టడం ? మీకు మిగిలిన 
జీవితవ్యవధిగూర్చి ఆలోచించండి. మీప్రతిభ న్వతం్యత్రకావ్యనృష్టికి 
వినియోగించ తగింది. అన్నమయ్యపాటలపై వెచ్చించడమా? నైలునది 
సహారాయెడారిలో ప్రవహించినట్లే. యోచించండి”' అని హితవు చెప్పాను. 
వారుచెప్పిన సమాధానం వారిమాటలలోనే ఉదాహరించడం మంచిది. 


. “నీ కృప నేర్చిన నుడుగుల 
నీ కథలన్‌ నుడువంబోక నియమస్శుండనై 
కొకమ్మకతలు సెప్పితి 
చీకొట్టక నన్ను దరికి( జేర్చుకొనంగదే ! 
అని వారిప్రార్ధన. 
ఇ(క వారి ఉదాత్తపరిణామగంభీరమైన వ్యక్తిత్వము నాకు కొంతమేర 
అర్జమైనది. 


క్షే 


దక్షిణాపథసాహిత్యచరిత్రలో ప్రథమవాగ్గేయకారుడుగా అన్నమా 
చార్యుడు చిరన్మరణీయుడు. ఆయనవ్రాసిన వేలకొలదికీర్తనలు రాగి 
రేకులలో లభ్యపడినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానంవారు భద్ర 
పరచి గ్రంథరూపమున వెలువరించారు. 


కవిత అంటే తెలుగువారిదృష్టిలో ప్రాయికముగా సంస్కృతవృత్తాలు, 
సీసం, కందం, తేటగీతి ఆటవెలదులు మాత్రమే. పదకవితలకు చేరువగా 
ఉండే ద్విపదకావ్యాలను సహృదయులైన కొందరు ప్రాఢవిద్వత్కవులు పైని 
పేర్కొన్న ఛందన్సులలోనికి అనువదించారు. ఇంతవరకు ఎందుచేతనో 
ఎవరూ అన్నమయ్య కీర్తనలను సంప్రదాయభఛందస్సులలోనికి అనువదించ 
లేదు. ఆ అనువాదయజ్ఞం దీక్షతో నిర్వహించిన ప్రాఢథవిద్వత్కవివరేణ్యుడు 
శ్రీముదివర్తి కొండమాచార్యులవారు. ఒకసీనపద్యం మూడువద్యాలతో 
సమానం. వారింతకుమునుపే “అమృతసారం” అనే పేరుతో అన్నమయ్య 
అధ్యాత్మసంకీర్తనలను మూడువందలసీసపద్యాలలోనికి తెచ్చారు. ఈ బ్రహ్మ 
గాంధర్వంలో మూడునూరు లున్నవి. రాబోవు సంపుటం “అన్నమయ్య 
విన్నపాలిలో మరి ఎన్నో! 


అన్నమయ్య పై కొండమయ్య చేసినకృషి- అది కేవలకృషిగాదు 
ఏకాంతసాహితీతవన్సు. ఒకవ్యక్తి మాత్రుడు చేయగలిగినది కాదు. 
అన్నమయ్య భక్తుడై తదుపరి పదకవితల్లు వ్రాశాడు. కొండమయ్య కవియైన 
పిదప గడిదేరిన ప్రాఢవిద్వత్కవిగా సమకాలీనసాహితీసమాజంలో సుగ్యహీత 
నామధేయుడైన తరువాత భక్తితో అన్నమయ్యపదాలు సీసాలలోనికి అను 
వదించారు. ఈ విధంగా అన్నమాచార్యులవారికీ, కొండమాచార్యులవారికీ 
అవినాభావసంబంధం ఏర్చడింది అన్నమయ్య సంకీర్తనలరాశి ఒక నుదీర్హ 
శరణాగతి; కొండమయ్య ప్రతిసీసపద్యం ఒక శీఘ్రశరణాగతి. 


శ్రీకొండమాచార్యులవారు జన్మతః సాత్త్వికసాలగ్రామన్వరూపుడు. 
రాజస తామసవాసనలు సోకకుండా గుండె పండించుకొన్న గొప్పపండితుడు. 
పొడిపొడిమాటలు మట్టసంగా కుదించి మదించి ఈటెలవలె, తుపాకీతూటాల 
వలె గుండెలకు గురిచూచి కొట్టగల పాటలపోటరి ఆచార్య ఆ(త్రేయకవి 
శ్రీకొండమాచాత్యులను మనసార మహర్షీ అని సంబోధించి ఎంతో మురిసి 
పోయాడు. 


శేష 


కొండమాచార్యులవారు పుట్టుకచే శ్రీవైష్ణవుడు. శ్రీవెషసంప్రదాయం 
లోని లోతుపాతులు తెలిసిన మహానుభావుడు. శ్రీవైష్ణ్ట్రసంప్రదాయంలో 
మధురమంజుల మార్దవమనోహరమైన ఒక విచిత్రవిరోధాభాస ముంది. శ్రీ 
వైష్ణవవేదాంతంలో భగవద్భక్తి కంటె భాగవతభక్తి గొప్పది. “దాసోహం” అనాలి 
అచ్చమైన వైష్ణవుడు. అహంకారానికి ఈషణ్మాత్రం వివశుడు కాకూడదు. 
మానవసేవయే మాధవసేవ. గాంధిమహాత్మునకు ప్రియమైన 'వైష్ణవజనతో' 
కీర్తనలో పరదుఃఖమునకు కన్నీరు కార్చేవాడే శ్రీవైష్టవుడని చెప్పబడినది. 
కొండమాచార్యులవారు ఆ కోవలో బ్రతుకుసాగించుకొనుచున్నవారు; 
అనుష్టానవేదాంతి. వారి రచనల్లో మధురకృతులు, మహాకావ్యాలు అని 
మనము పొగడినట్టివాటిని ఆయనే కాకమ్మకతలుగా భావించి తనబ్రతుకు 
మలిసంజకెంజాయలలో అన్నమయ్యసాహితీక్రెంకర్యం చేశారు. 'కలండు 
కలం డనెడువాండు కల6డో లేడో” అనే సంశయాత్మ కాడు ఆ జీవుడు. 


“అరువదేండ్లేగినన్‌ బహిరంతరంగ 
శత్రువుల గెల్వంజాలని చవట నైతి; 
కుడుపుం బెట్టినవానిని. గడువుగొట్టు 
వాని సమబుద్ధి గనుంగొను జ్ఞాన మిమ్ము”. 


ఇది ఆయన ఆర్తి. జీవన్ముక్తికి చేరువైన ఆయనకు ఇక కావలసిన 
దేమి ? 

బావగారిదృష్టి వేరు ; నా దృష్టివేరు. నా కింకను భగవద్భక్తి కుదుర 
లేదు. ఒకవేళ నాకు భగవంతుడు ప్రత్యక్షమయితే ఆ విశ్వశిల్పిని నిలదీసి-. 

“నీవె సృజించితేని అవనీస్థలి నంతయు పాపదుఃఖ తా 

పావిలమైన ఘోర నిరయప్రతిమాన మొనర్చియుందువా?” 

“విశ్వశిల్పమందు వెలితి గలదు.” 

అని అధిక్షేపించే ధార్‌ష్ట్రము నాలో ఇంకా పోలేదు. అయితే 
స్వప్నంలో అయినా నాకు త్యాగరాజుగాని అన్నమయ్యగాని సాక్షాత్కరిస్తే 
వారిని ఏ ప్రశ్న వేయకుండ నోరుమూసుకొని వారికాళ్లు గడిగి ఆ నీళ్ళు 


నెత్తిపైచల్లుకొని నా జన్మ తరించినట్ట్లు నంతోషించగలను. త్యాగరాజు 
నమాజానికి-తరతరాలవారికి ఇచ్చిన సొత్తు నంగీతసామ్రాజ్యం. తాను 


కేప్‌ 


తీనుకున్నది తిరిపెం మాత్రమే. నమాజం వారిక్‌ బుణపడి ఉంది. 
సమాజానికి వారు బుణపడలేదు. వారు పరోపజీవులుకారు; విశ్వజనీన 
చరితులు. ఒకవేళ వైకుంఠం ఉంటే అట్టివారు ఆ పరమపదానికి పోతారు. 
వైకుంఠం అసలు లేకపోతే వారు భూలోకంలో జీవన్ముక్తులు. 


ఇక కొండమాచార్యులవారి కవితాశిల్పంగూర్చి ఒక్కమాట చెప్పాలి. 
ఈ యుగంలో వచనకవితాయుంరూమారుతాలు దిగ్షిగంతరాళాలు పిక్కటిల్ల 
జేస్తున్నాయి. ఛందోబద్ధమైన సంప్రదాయసాహితీశిల్పమునకు కాలదోషం 
పట్టింది అంటున్నారు. ఈ ఉప్పెనలకు, భూకంపప్రకంపనాలకు, అగ్నిపర్వత 
ధూమజ్వాలలకు జంకకుండా మార్కండేయన్ఫూర్తితో మారుచెప్పగల 
మనీషులు లేకపోలేదు. కొండమాచార్యులవారు సంప్రదాయబద్ధమైన 
ఛందస్సులో-సీసపద్యాలలో సహస్ర సంవత్సరాల సాహితీవారసత్వం తొణికిస 
లాడే ప్రాఢపదగుంఫనాలతో “బ్రహ్మగాంధర్వం' విరచించారు. బ్రహ్మగాంధర్వ 
మనే నామధేయశీర్షిక చాలు అన్నమయ్య జీవితపరమార్డాన్ని ఒక్కముక్కలో 
అభివర్ణించడానికి, 


“జగతిలోపల సత్యసంపన్ను6 డగువాండె 
పరనిందసేయ. బాల్పడని వాండు 
అరుదైన భూతదయానిధియగు వాండె 
యితరుల. దనవలె నెంచువాండు 
ఏ కులజుండైన నెవండైన నేమి ? వేంక 
టాద్రిసమాట్టునకు దాసు. డయినవాండు”. 


“పట్టిచం పెడువేళ పట్టి మిచ్చెడివేళ 
నట్టిట్టు తొనంకని యాతండె సుఖ”. 


. వద్యానికీ పాటకీ గమనింపదగిన ఒకతేడా ఉంది. నంగీతం 
రానివారు, తాళలయజ్ఞానం లేనివారు కూడా సులువుగా పద్యాన్ని కంఠస్థం 
చేయవచ్చు ప్రక్కవాద్యాలతో పనిలేకుండా. 


శ్రీకొండమాచార్యులవారు చేసిన ఈ బృహత్కృషి 'వాజ్బ్యయం తప 
ఉచ్న్వ।తే' అనిపిస్తుంది. 


16 


“ఇన్ని జన్మంబు లివేటికి హరిదాసు 
లున్నట్లి యూరిలో నున్నంజాలు” 


అని వారు వ్రాసిన ఒకసీసపద్యపాదం వారి తిరుపతినివాసానికి 
సార్థకత కల్పిస్తుంది. భాగవతక్రైంకర్యంగా అన్నమయ్యసాహితీస మర్చన చేసి 
తాను తరించి బ్రహ్మగాంధర్వం చదివే సహృదయులను సయితం తరింప 
జేన్తున్నారు కొండమాచార్యులవారు. వారికి నాహృదయపూర్వకమైన 
ధన్యవాదాలు. 


క్షే 


అంకితము 


శంఖచక్ర గదాఖడ్గ శార్‌బ్ల గరుడ 
'సైన్యపతి సాధ్య ముఖ పరిజననిషేవ్య 
మాణ పరమపదాస్థానమండపమున 
విభునితోం గొలువుండు దేవీ | జొహారు. 


స్థలితకంకణమాల్యబాహుల మురారి 
దధి మథించినటుల్‌ వార్ధి. ద్రచ్చువేళ 
శాంతిశాంతికి స్మితనయనాంతసుధల. 
జిలుకరించుచు. జిన్నివెన్నెలను బోలె 
భ్రమదమృతవీచికావర్తభవము గంటి 
'విష్ణుపత్ని ! నమోస్తు తే విశ్వజనని ! 


పుండరీకాసనంబుననుండి చరణ 

మొకటి మా నతై చాచి యొక్కకాలు 
ముడిచి యభయహస్తముతోడ ముగ్ధమధుర 
ముఖముతో వెల్లు తల్లిరో |! సుఖమ. లిమ్ము 


జ్ఞానతేజో బలైశ్వర్య శక్తి విజయ 

శీలతా పేమముఖ గుణజాలమునకు6 
గాంతి లావణ్య పరమసౌగంధ్యములకు 
నీ విభుం, డెట్లా యట్టులే నీవు తావు. 


' సుందరం 'బేది ? యానందకంద మేది ? 
యద్భుతం బేది ? యేది కాలాతిగంబు ? 

" వాజ్మనసదూర మేది ? యా పరమపదము 

నీదు నిత్యవిభూతిగా నిగమ మెంచె. 


18 


నీకు లీలావిభూతి యీ నిఖిలజగము ; 
నిత్యనసూరులు సేవకుల్‌ ; నీకు శేషి 
మురరిపుండు ; బుభుక్షుముముక్షువులకు 
మాకు శరణంబు నీ కృపామధురదృష్టి. 


భక్తి సిద్దాంజనమ్ముచే భావవీథి 

వజలు త్వద్రూపగుణవిభవమ్ము శ్రుతిశి 
రోనిగూఢమ్ము నిధివలె జ్ఞానదృష్టిం 

జూచు ధన్యులు మోక్షమ్ము. జూజగొండ్రు. 


ప్రాణవల్లభు. డగు శ్రియఃపతివి నీవి 
నిఖిలగుణదోషములను గణింప. దరమె ? 
ప్రథమరాశ యనంతమై పరంగుంగాన6 
బశ్చిమ మభావ మగుచు దైవాజుంగాన. 


ప్రాక్కవులు మెచ్చెదరు భగవతిని శ్రుతిని 
తావకగుణాఘ మణికోశధామ మనుచు6, 
దత్కవాట విపాటన దక్షములుగ 
స్మృతిపురాణేతిహాససంతతి వచింత్రు. 


దేవి! త్వన్మహిమావధి నీవుగాని 
యచ్యుతుండు గాని తెలియలే రంట యట్టి 
యనవధిగుణాఢ్య నేమని యభినుతింతు 
శిరము వంచి నమస్కృతుల్‌ సేయువాండ. 


ప్రకృతిమధురమ్ము నీ శరీరమ్మునకును 
పంచదార పాలకు6బోలె ప్రసవనమితి 
కల్పలతికకు6 బోలె ముక్తాసువర్ణ 
భూషణ్రేణి యింపు సొంపులు ఘటించు. 


10 


11 


క్షం 


వాసుదేవువక్షస్థ్రృలి వైజయంతి 

హిమజలప్లుతిచే వలె నెవతె యడుగు6 

దమ్ము లొరసి నవత దాల్చు. దత్పదముల 
సురభితాగమాంతమ్ముల స్తుతి యొనర్హు. 12 


యౌవనాదిక ముభయతుల్యంబె యయిన 

శత్రుశమన స్వతంత్రతా స్టైర్యముఖ్య 

పుంస్త్వ సులభగుణమ్ము లొప్పు హరియందు; 

పరమకరుణా క్షమా భర్శపారతంత్ర్య 

ముఖ్య వనితైకనిష్టముల్‌ భూరిగుణము 

లెసంగు నీయందు; నిర్వుర కేము శేష 

భూతులము; తండ్రియని విష్ణుమూర్తి నిన్ను6 

దల్లి యని నమ్మి దుఃఖాబ్ధి దాంట6ం౮గలము. 13 


విటుల వంచించు నంగనావేషధారి 

చెల్వునన్‌ శౌరి నిజమాయ జీవకోటి 

విషయపరతంత్రులుగ దాస్యవిభవ విస్మ 

తాత్ములుగ6 జేయు నీ పరీహాసమున3. 14 


నీకు6 బ్రియ మాచరింపంగ నీవిభుండు 

కడలి. బవళించె, మథియించె6, గట్టివైచె; 

సమరదుర్ణయు రావణు సంహరించి; 

నేమిసల్పండు నీకుగా నినకులుండు ? 15 


నీకు మైథిలజన మెట్టా నేము నట్లె 

అంబ ! తావకదాస్యరసాభిమాన 

భావమున నల్లుండని నీదువల్లభు6 డని 
హరి భజించుచు మోదింతు మనుదినంబు. 16 


20 


కాకమును వైరిసోదరు.6 గాచినట్టి 

పతికరుణ యెంత ? హనుమంతుబారినుండి 
'ప్రోచితివి పదినెలలు నిన్‌ రాచినట్టి 
రాక్షసస్ర్రీల; నీ దయ రక్షమాకు. 


శతసహస్రాపరాధముల్‌ సలుపు జనుల. 
గని కనలు స్వామి హితమెంచు జనకుంబోలె; 
ఉర్వి నిర్దేషు6 డెవండంచు నుచితమాడి 
చల్లపజతువు గనుక మా జనని వైతి. 


ఎవండు నీ కంజలిఘటించు నెప్పుడేని 
యతని కైశ్వర్య మక్షరగతి నాసంగి 
కించిదుచితోపకృతి సల్పనంచు సిగ్గు 


చెందె దంట యింత యౌదార్య మెందు6 గందు ఖ్‌ 


ఏను తోవక దాస్య సుఖైకసంగి 

నిలయములః గీటజన్మంబు వలతుంగాని 
యన్యగృహముల బ్రహ్మగానైనం బొడము 
పరమదౌర్భ్చాగ్యమున కొడంబడ నిజమ్ము. 


నీదుకడగంటిచూడ్కుల నివ్వటిల్లు 
దార పుత్రావనధ ధనధాన్య లాభ; 

మాయురారోగ్య భోగభాగ్యాభివృద్ధి; 
శాత్రవజయంబు శాశ్వతైశ్వర్యసిద్ది. 


మీ కటాక్షప్రసృతి యెందు మెండుకొనెనొ 
యది పరబ్రహ్మ మాయె ; నింద్రాదికమ్ము 
వెలసె నొకరెండుచూడ్కులు పాలయ ననుచు 
వినుతి యొనరించ్చెనినుంగూర్చి వేదరాశి. 


[7 


18 


19 


20 


21 


22 


2 


ఆవిరించనాకించన మ్మామహీజ 
విబుధదేశిక మాబలివిక్ల బమ్ము 
సదనదాత్మమ్ము జంగమస్థావరమ్ము 
జగము నిమ్నోన్నతమ్ముగా సాంగుటకును 
దలంపం గారణ మో యమ్మ ! త్వత్కటాక్ష 
వీక్షణావీక్షణమ్ముల విలసనమ్మె 


ఎవని6 దిలకింతువో కటాక్షేక్షణముల 

నతండె శ్చాఘ్యుండు గుణవంతు6 డత.డె బుద్ది 
మంతు. డాతండె ధన్యుండు మహిత శూరు. 
డతండె విక్రాంతుండు కులీను6 డతండె సుమ్ము. 


అధికమో యల్పమో ధన మవనిజనులు 
పాంద6 గల్గుట నీ చూడ్కి పాలపముననె ; 
త్వత్కటాక్షభాజను6 డౌొట6 దన్ను ధన్య 
తమునిగ6 దలంచు హరి జగద్భర్త యయ్యు. 


అమృతసఖి ! నీదుభూలత యన్ముఖముగ6 
దతకృపన్‌ సంచలించునో తన్ముఖముగ 
ధృతి సరస్వతి మతి రతి శ్రీ సమృద్ధి 

సిద్ధి యహమహమిక6 జింది చింది పొజు. 


సమదగజమెక్కి మౌక్తికచ్చత్ర మొప్ప 
మణిమకుటధారి యొక్కండు మలయుచుండ 
నొకండు కృపణత6 గేల్సాచు నొదిగి, నీవు 
కనుట మానుట లింతకు6 గారణములు. 


23 


24 


25 


26 


27 


22 


కతిపయగ్రామనాయకగణము మొదలు 
సర్వ్యనిర్వాహకప్రభుచయము వజకు 
దొరలెడు గుణోత్తరమ్ములౌ సిరులు నీదు 
వీక్షణసువృష్టి నైదాజు విప్రుషములె. 


ఎవనిపై నీ యనుగ్రహదృష్టి పడునొ 
యతండె సాత్త్వికు. డతండె మోక్షార్ధచింత 
కుండు జనని ! నీ యపాంగమ్ము కుంటివాని 
గిరుల నెక్కించు మూగ వాగ్మిగ నొనర్చు. 


నీవు గైకొంటి మంగళదేవతాఖ్య; 
మంగళపదంబు సమకూడె మధురిపునకు 
తావకన్పర్శ ; విరికిం గ్రొందావి వన్నె 
. కారణ మెందు. గలదె సౌగంధ్యమునకు ఇ 


పద్మపత్రనిభేక్షణ ! పద్మహస్త |! 

పద్మవదన | పద్మాలయ | పద్మనాభ 

పత్ని! దేవి ! అకించనప్రథము నన్ను6 
గరుణ దొలంకాడు కన్నుల గాంచు మమ్మ! 


మోక్షమం దిచ్చ యర్హత దక్షతయును 
అనుశయము లేని మూర్భుండ నమ్మ! జ్ఞాన 
కర్మభక్తిప్రపత్తులం గటికపేద. 

నమ్మ! మీ యిర్వురకు దుస్సహమ్ములైన 
దురితములు సల్పి కటకటా! దుర్భరుండ 
నైతిని గదమ్మ! నీవె దిక్కంటి నమ్మ! 


28 


29 


30 


31 


32 


23 


తా 


ట్రినిల్లు క్షీరాబ్ధిపై మెట్టినిల్లు 
రమపదముపై6 గల ప్రీతి మజిచిపోయి 
శ్రితుల మముబోంట్లం గాపాడ మతిజనించి 


శ్రీశుకపురంబు గూర్మిం జేరితివి తల్లి! 33 


జ 


మొదట భృగువంశమందు నా పిదప నుదధి 
సుధకయి సురాసురుల్‌ చిల్క నుదయమైతి ; 
ధర్మసంస్థాపనార్థమై దైత్యదమను 

డెప్పు డే యవతారమ్ము లెత్తుచుండు 

నప్పు డనురూప దేవతిర్యజ్మనుష్య 
తనువులన్‌ నహధర్మిణీత్వము భజింతు ; 
వాత6 డాదిత్యు6 డెనప్పు డైతి పద్మ; 

వత6డు భృగురాము. డైనప్పు డై తి ధరణి ; 
వత6డు రఘ్గురాముండైన సీతమ్మ వయితి; 
వతండు శ్రీకృష్ణమూర్తియై యవతరింప 

నీవు రుక్కిణి వైతివి ; నేటి కలిని 

స్వామి శ్రీవేంకటాచలేశ్వరుండు గాం 

వేడ్క నలమేలుమంగవై వెలసి భక్త 

సులభవై యాశ్రితులపాలి సురభి వగుచు 
వజలుచుంటివి శ్రీశుకపురిని నీకు 

మాత ! పద్మావతీ ! జయమంగళమ్ము 34 


తల్లికిం దొలిమొైక్కులు తగు నటన్న 

శుతివచన మున్న వేంఠకటపతికి “నమృత 

సార” మంకిత మిడి దీని జనని ! నీకు 

నిచ్చితిని- ఇట్టిసేంత నీ కిష్టముగుట. 35 


2డీ 


అసమభక్తి గుబాళించు నన్నమయ్య 

పలుకువిరిదోంటలో. గొన్ని యలరు లేర్చి 

కూర్చితిని సీనములదండ గొప్పులోనం 

జెరివెదవా ! మెడందాల్తా ! నీ చిత్త మమ్మ! 36 


సహసుహృద్చాంధవముగ నిష్కంటకమ్ము 

దాస్యరసికంబు సుసుఖంబు దైన్యరహిత 

మైన భోగానుభవ మిచ్చి యవల తల్లి 1 

పేర్చుకృప నన్ను నీ యొడి6 జేర్చికొమ్ము 37 


బ్రహృ్మగాంధర్వము 


అవ: శ్రీనివాసుని మహాద్భుతచర్యలను వర్ణించుచున్నాడు. 


ళా 


వాడె వేంకటగిరి వరదైవతము వాడె 
పోండిమి పొడసూపు పొడవు వేల్పు; 
ఒకరోమకూపాన నొగి యజాండప్పుకోట్లు 
పిక్కటిల్ల వెలుంగు సపెద్దవేల్పు; 
ప్రక్కను తనలోని పదునాల్గులోకాలు 
త్రొక్కి యంఘిని గొల్బు దొడ్డవేల్పు; 
వేదశాస్త్రమ్ములు వినుతించి కనలేని 
మోదపుగుణముల మొదలి వేల్పు; 
ప్రోది దేవతలను బుట్టింప రక్షింప6 
గారణంబగు నజు6ంగన్న వేల్పు; 


గీ. శంఖచక్రాలు సరింబట్టి చటులరిపులం 
దజటిగి పడవేసి పొలిచెడి దండివేల్పు; 


సిరిపురమ్మున వేంకటేశ్వరు. డనంగ6 
గూర్మి శరణాగతుల. బ్రోచు గొప్పవేల్పు. 11 


అడుగో! అతడే వేంకటాద్రిపై ఒప్పిదముగా కనుపించే గొప్పదేవుడు. 
తన ఒకేరోమకూపములో ఎన్నో బ్రహ్మాండములు పిక్కటిల్లగా ప్రకాశించే 
మహామహుడు. తనకుక్షిలోనుండే పదునాల్గు భువనాలను ఒకప్రక్కకు నెట్టి 
త్రొక్కి పట్టి తనపాదముతో కొలిచిన గొవ్పదేవుడు. వేదాలు, శాస్త్రాలు 
ఉగ్గడిస్తున్నా చూడ శక్యముకాని ఆహ్లాదకరమైన గుణాలుకల ఆదిదేవుడు 
అతడే. చక్కగా దేవతలను పుట్టించడానికి రక్షించడానికి కారణభూతుడైన 
బ్రహ్మదేవుని కన్న తండ్రి అతడే. శంఖచక్రాలను చేతులందు ధరించి 
దుర్మార్గులగు శాత్రవులను హింసించి నేల కూలద్రోసి వెలిగేవాడు ఆ దైవమే. 
అతడే తిరుమలలో శ్రీవేంకటేశ్వరు డనబడుతూ ప్రీతితో శరణుజొచ్చేవారిని 
కాపాడుతున్న దేవవరేణ్యుడు. 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం. పుట 
వాండెవేంకటాద్రిమీంద 86 422 1 283 


అవ; 


జ్‌ 


బ్రహ్మా గాంధభ్వము 
సర్వవ్యాపకుడైన పరంధాముని పరమశక్తిని కొనియాడుతున్నాడు. 


అ య్యాదిదేవుండే అందరి పాలిటి 

కీ మాడి దేవుడై యేగుదెంచె; 
కోరిన పరమయోగుల చిత్తములలోన = 

నే రీతి నుండెనో యీశం డితండు; 
చేరవచ్చిన నిజాశ్రితుల నెల్లరంబ్రోవ 

- నీ రీతి నున్న వాం డీశ6 డితండు; 

కుటిలదైతేయుల కోటానంగోటుల 

నెటువలె. ద్రుంచెనో యీశు. డితండు; 
కనులకు పండువై కరుణాస్వరూపుండై 

యిటువలె నున్నవాం డీశు6 డితండు; 


తక్కక యజాండతతు లెల్ల తా భరించి 
యెక్క డేరీతి నుండెనో యీశు( డితండు; 

తిరుమలాధీశుండై తేజు దెసల వెలుంగ 

నిక్కడీ రీతి నున్నవాం డీశుం డితండు. 2 


ఆ ఆదిదేవు డొకడే 'ప్రార్ధించినవారి యిష్టానుసారం ఆయారూపా 


లతో ప్రత్యక్ష మౌతున్నాడు. అట్టి యీ దేవుడే త న్నుపాసించిన యోగివరుల 
హృదయాలలో ఏ విధంగా అణువై యుండినాడోగదా! భగవంతుడు 
బృహద్రూపిగా అణుస్వరూపుడుగా కూడ నుండు ననుట. త న్నాశయించిన 
వారు తనవద్దకు రాగా ఈ విధంగా సగుణుడై యున్నాడు. ఈ ప్రభువు" 
కుత్సితులైన కోటానకోట్ల రాక్షసులను ఏ విధంగా సంహరించెనో కదా! ఆశ్చర్య 
మనుట. కనులపండువుగా కారుణ్యమూర్తిగా ఈ ప్రభువు ఇటువలె 
(అనిర్వాచ్యంగా) నున్నాడు. బ్రహ్మాండాల సమూహమును మోన్తుంటాడు. 
ఈ స్వామి ఎక్కడ ఏ విధంగా ఉంటాడో ఎవరికీ అంతుపట్టదు. అట్టయినా 
ఇప్పుడు ఈ తిరుమలకు ఈశుడై తన తేజన్సు దిక్కుల పిక్కటిల్లగా 
ప్రకాశిస్తున్నాడు. 


సంకీర్తన రేకు సంఖ్య ' సంపుటం పుట 


- అదిదేవుండై 21 127 1 87 


అవ: 


జా 


బ్రహ్మగాంధర్వము 3 


సర్వశాస్త్ర సారమైనవాడు, సకలమునకు మూలమైనవాడు, త్రికాలా 
బాధ్యుడు శ్రీవేంకటేశ్వరుడే యని నిర్ధారణ చేయుచున్నాడు. 
ఎంత చదివి చూడ నితండే ఘనుండుగాక 
వేల్పు లేలెడువారు వేజు గలరె? 
మొదల జగొలకు మూల మయినవాండు 
తుద. బ్రళయమునాండు తోయవాండు 
కదిసి నడుమ నిండి కలిగియుండెడివాండు 
విశ్వంభరుండు దక్క వేజుగలరె? 
పరమాణు వగువాండు బ్రహ్మాండ మైనవా! 
డఖిలజీవులకు చో టయినవాండు 
పరమ్రైనవాండు ప్రపంచ మయినవాండు 
హరి యొక్కండే గాక యొరులు గలరె? 
పుట్టువులును భోగమోక్షమ్ము లైనవా( 
డెట్టయెదుట లోన నెసంగు వాండు 
గరుడశ్రైలమందు( గమలతో నొప్పు దై 
వత మొకండుగొాక పరులు గలరె? 3 


ఎన్నిశాస్తాలు చదివి చూచినా, ఈ శ్రీశుడే గొప్పవాడు గాని వేరే 


రక్షకులెవ రున్నారు? లే రనుట. జగత్తులకు మూలమైనవాడు, కడపట 
ప్రళయంలో కూడ నాశములేక నిలిచియుండేవాడు, మధ్యకాలంలో అంతట 
నిండియుండేవాడు, నకలమును భరించునట్టి ఈ ప్రభువు గాక వేరే 
ఉన్నారా? లే రనుట. తాను అణువు, బ్రహ్మాండము నయి సమస్తజీవులకు 
స్థానమైనవాడు, పరుడై ప్రపంచరూపుడయినవాడు హరి యొక్కడుగాక అన్యు 
లెవరున్నారు? లేరని భావం. జన్మ భోగమోక్షస్వరూపుడు, ఎదుట, లోన 
ప్రకాశిం చువాడు, గరుడాద్రిపై పద్మావతితో ఒప్పియుండే వాడు శ్రీ 
వేంకటేశ్వరుడు గాక ఇతరు లెవ రున్నారు? 


ఎంతచదివిచూచిన 117 98 


లట 


పుట 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 
2 68 


గీ ధరణి తలకొని ధర్మమ్ము తా నిలువుట 
. కలుషదూరు నఖర్వమౌ గర్వరేఖ; 
నిలిచి లోకమ్ము లన్నియు నిలువు ఘనత 
కలియుగమ్మున వేంకటాచలవిభునిదె. ర్‌ 


బ్రాహ్మణులు వల్లించే వేదములు సోమకాసురవిరోధి క్రీర్తివైభవమే 
(మత్స్యావతారం). సంపదలతో నొప్పిన దేవతలజీవనం అమృతాన్ని చిలికి 
యిచ్చిన దేవదేవుని దయాధర్మభిక్షయె (కూర్మావతారం,). భూలోకంలో హిత 
కరమైన ఈ సుఖ మంతయు హిరణ్యాక్షుని చంపిన దేవుడు సంపాదించిన 
దియే (వరాహావతారం), సమయములో పితరులవలె కాపాడుట ప్రహ్లాదుని 
కాపాడిన ఆ దేవుని అనురాగమే (నరసింహావతారం). దేవేంద్రాది దేవతల 
మనుగడ బలిచక్రవర్తిని బంధించిన ఆ భగవంతుని కృపచేత గల్గినదియే 
(వామనావతారం). బుషీశ్వరుల ఆపదలు తొలగిపోవుట ఆ క్షత్రియకులాం 
తకుని ప్రాభవంవల్లనే (పరశురామావతారం). అశరణులకు శరణ మైనది 
ఆ సీతావల్లభుని సౌజన్యమే (రామావతారం). పండితుల ప్రశంసలకు 
పాత్రములై భూభారం తొలగుటలు ఆ వాసుదేవుని బలంచేతనే (శ్రీకృష్ణా 
వతారం). భూమిపై ధర్మమును నిలబెట్టినది పాపరహితుడైన ఆ భగవంతుని 
అధిక మగు గర్వరేఖయేగదా! (బుద్ధావతారం). కలియుగములో స్థిరుడై 
లోకాలను రక్షించే ఘనత అ వేంకటాచలవిభునిదేగదా! (కల్యవతారము). 


సంకీర్తన రేకు. సంఖ్య టం. పుట 


౬ 
ల 
ఈ 


అందరి బ్రదుకులు 65 335 1 223 


బ్రహ్మగాంధర్వము 7 


అవ:  అనంతకల్యాణగుణుడైన భగవంతుని చేతితో చూపుతూ ఆయనను 
సేవించి సుఖించుడని భక్తులను ఉద్బోధిస్తున్నాడు. 


భకొ 


భువనాధిపతి వీండె ప్పరుషోత్తముండు వీండె 
వివిధప్రతాపకోవిదుండు వీండె 
మరుజనకుండు వీండె మహిమాధికుండు వీండె 
సగుణుండు సర్వరక్షకుండు వీండె 
సర్వకాముండు వీండె సర్వాత్మకుండు వీండె 
శుభమూర్తి వీండె శ్రీవిభుండు వీండె 
దినకర తేజుండు దేవదేవుడు వీండె 
బుధకల్పకము దయానిధియు వీండె 


అ. నిగమవేద్యుండైన నిత్యుండు స్తుత్యుండు 
వీడె వేంకటాద్రివాండు వీండె; 
చేతు లెత్తి మొక్కి సేవింపం గదరయ్య! 
యెల్ల శుభము లిచ్చు నృహరి వీండె. 6 


లోకాలకు అధిపతి, పురుషులలో ఉత్తముడు, బహుప్రకార 
ప్రతాపాలు కలవాడు, మన్మథుని కన్నతండ్రి, మహిమచే గొప్పవాడు, కల్యాణ 
గుణసహితుడు, సకలాన్ని కాపాడేవాడు, పూర్ణకాముడు, సర్వస్వరూపుడు, 
శుభాకారుడు, లక్ష్మీప్రియుడు, సూర్యతేజుడు, దేవాధిదేవుడు, బుధులపాలిటికి 
కల్పవృక్షమైనవాడు, దయకు ఖనియైనవాడు, వేదాలచే తెలియదగ్గవాడు, 
శాశ్వతుడు, స్తుతింపదగినవాడు ఇతడే. వీడే వేంకటాద్రినాథుడు. చేతులెత్తి 
మొక్కి సేవించండి. ఈ నరహరియే సకలశుభాలిచ్చేవాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
సేవించరో జనులార 385 500 లీ 337 


8 బ్రహ్మగాంధర్వము 


అవ: _ స్వామివారి రామావతారంలోని కొన్నివిశేషాలను వర్ణిస్తున్నాడు. 
ఇతడే పరబ్రహ్మ మిదె. రామకథ శత 
కోటివిస్తరము వాక్పుణ్యఫలము 
ధరణి రాముడు పుట్టె ధరణీజ. బెండ్డాడె 
అడవిలో మునులకు నభయ మొసంగె 
సొరిది ముక్కుంజెవులు చుప్పనాతికి. గోసె 
ఖరదూషణాదుల నజకి వేసె 
కిష్కింధ నిచ్చె సుగ్రీవున కంబుధి 
దొంటి మర్కటములదండుతోడ 
కనలి రావణకుంభకర్ణాదులం జంపి 
లలి విభీిషణునకు లంక నిడియె; 


గీ మగువ జేకొని యరుదెంచె మరల పురికి; 
భరత శత్రుఘ్ను లూర్మిళాపతి భజింప 
పఫపుడమి( బాలించె కుశలవపుత్రుల. గనె 
నేండు శ్రీవేంకటాద్రి పై నిలిచియుండె. 7 


రామకథ తెలిపే రామాయణం శతకోటిగ్రంథ మైనది. వాగింద్రి 
యానికి పుణ్యఫల మైనది. అందులో ప్రతిపాదింపబడిన కథానాయకుడు 
రాముడే పరబ్రహ్మ న్వరూవుడు. అతడు భూమిలో అవతరించినాడు. 
భూపవుత్రిని సీతను పెండ్డాడి నాడు. దండకారణ్యంలోని మునులకు 
రాక్షసబాధ నివారిస్తానని అభయ మిచ్చినాడు. శూర్చణఖ ముక్కుచెవులు 
కత్తిరించినాడు. అటు పై ఖరదూష ణాదులను చంపినాడు. నుగ్రీవుణ్లి 
కిష్కింధకు రాజు చేసినాడు. కోతిమూకతో సముద్రం దాటినాడు. కోపముతో 
రావణకుంభకర్ణాది రాక్షసులను సంహరించి విభిషణుని లంకకు రాజుచేసి 
నాడు. సీతతో తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు, శత్రుఘ్నుడు, 
ఊర్మిళాభర్త-లక్ష్మణుడు తన్ను సేవింవగా భూమిని పాలించినాఢడు. 
కుశలవులనే పుత్రులను కన్నాడు. ఇపుడు శ్రీవేంకటాద్రి పై వేంకటేశ్వరుడుగా 
ప్రకాశిస్తున్నాడు. . ॥ 
సంకీరను రేకు సంఖ్య సంపుటం పుట 
ఇతండేపరబ్రహ్మ ' 389 519 శీ 351. 


ఫో 


అవ: 


క్ట 


బ్రహ్మ్మాగాంధథర్వము 
రఘుపతివిజయము లుగ్గడిస్తున్నాడు. 


కులగిరు లదటెను కువలయమ్ము వణంకె 
నిల రాఘవుడు రథ మెక్కినంత. 
గలంగె సాగరములు కంపించె జగములు 
బలువిల్లు నమ్ముల! బట్టినంత 
పిడుగులు దొరంగెను పెనుగాలి విసఠరెను 
తొడిందొడి బాణముల్‌ దొడిగినంత 
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు 
నెడపక రావణు నేసినంత; 
చుక్కలెల్ల డుల్లె స్రుక్కె భూతమ్ములు. 
త్రొక్కి యసురతలలు ద్రుంచినంత; 


నెలమి వేంకటాద్రి నిలువ నందజకును 
సులభముగ లభించె శుభము లెల్ల. 


8 


శ్రీరామచంద్రుడు రథ మెక్కగానే కులపర్వతాలు అదిరిపోయాయి. 
భూమి వణకింది. ఆయన ధనుర్పాణాలు తీసుకోగానే సముద్రాలు కలక 
బారినవి. లోకాలు గడగడలాడి. పోయాయి. బాణనంధానం చేయగా 
పిడుగులు పడినాయి. తుఫానుగాలి వీచింది. రావణాసురుడి 'పై బాణాలు 
వేయగానే దిక్కులు తారుమారైనవి. దిగ్గజాలు జరిగినవి. రావణుణ్ణి క్రొక్కి 
తలలు తరుగగా నక్షత్రాలు రాలాయి. పంచభూతాలు స్రుక్కిపోయాయి. 


ఇప్పుడా దేవుడే వేంకటాద్రిపై 
లభిస్తున్నాయి. 
సంకీర్తన రేకు సంఖ్య 


విను(డిదె రఘుపతి 389 518 


3 


వెలిశాడు. కాబట్టే అందటథికి శుభాలు సులభంగా 


టం పుట 


10 బఅ్రహ్మాగాంధర్వము 


అవ: ఏడుకొండలరాయడే ఆనాటి రఘురాముడై కావించిన ఘన 
కార్యాలు ఉగ్గడిస్తున్నాడు. 


స 


సర్వరక్షకుండైన సర్వేశుండే గాక 
మైథీలీవరుండు సామాన్యనరుండె? 
కొండపొడవులైన ఘోరవానరకోటి 
గుండుకొనన్‌ వార్థిదండ జేర్చి 
నిండునీరథి గట్టి నిగిడి లంక జయించె. 
బ్రాకృతమనుజుండే రామవిభుండు ? 
దేవకంటకుడైన రావణు సహమిత్ర 
బాంధవమ్ముగం గూల్చె భండనమున 


గీ అల విఖీషణు లంకకు నధిపు జేసె6 
బరంగ జానకితో గూడి పట్ట మేలె 
సప్త శ్రైలనివాసుండై జగము. బ్రోచు 
నినకులుండు జనమాత్రుండే యెంచిచూడ ? ర 


సకలమును కాపాడేవాడు, సకలమునకు ప్రభువు అయిన జానకీ 
భర్త సామాన్యమానవుడా? కాడని భావము. కొండలవలె ఉన్నతులు, 
దండిమగలైన వానరులను సముద్రసమీపాన మూగింపజేసి గంభీరసాగరం 
మీద వంతెన కట్టించాడు. లంకను జయించాడు. అట్టి రామప్రభువు 
సాధారణమనుజుడా? కాడని ఎజుగునది. అతడు దేవతలకు విరోధియైన 
రావణుని వుత్రమిత్రబంధుసమేతంగా యుద్ధంలో కూల్చినాడు. అతని 
తమ్ముడైన విభీషణుని లంకకు ప్రభువును చేశాడు. సీతాసమేతుడై రాజ్య 
పాలనం చేశాడు. ఒప్పుగా సూర్యవంశంలో పుట్టి లోకం ఏలే ఏడుకొండలవాడై 
యున్నాడు. ఇతడు సామాన్య నరుడా? కాడని భావము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
సర్వరక్షకుడైన సర్వేశుడే 386 503 త్ర 339 


బ్రహ్మ్మగాంధర్వము శ 


అవ: ఒంటిమిట్టలో వెలసినరఘురాముడే దేవాధిదేవుడైన తిరుమలేశ 
డనుచున్నాడు. 


ఇందజ మహిమమ్ము లేడనుండె నితండు 
వేడుక హరువిల్లు విజచునాండు 

ముందటి జలధి యేమూల. జేరెను గిరుల్‌ 
నెట్టించి వంతెన గట్టునాండు 

ఒగి మహేంద్రాదు లెం దొదిగి రీతిని లెంక 
చెచ్చెర ద్రోణాద్రి దెచ్చునాండు 

ఎందు. జొచ్చె విరించి యిచ్చిన వరములు 
గెరలి రావణుతలల్‌ తజుగునాండు 


గీ యముం డెచటి కేగె సరసయువునందు నీతం 
డెల్ల జీవులకును మోక్ష మిచ్చునాండు; 
ఒప్పవలదటె రఘువీరు6 డొంటిమిట్ట 
తిరుమలవిభుండు దేవాధిదేవుం డనుచు. 10 


ఈ దశరథరాముడు అలవోకగా శివధనుర్భంగం చేసేటప్పుడు ఇతర 
దేవతల మహిమలు ఏమైనవి? నర్వాధికమహిమగలవాడు శేషాద్రివిభు 
డనుట. అతడు పర్వతాలు దొర్లించి వంతెన కట్టించేనాడు అపూర్వపుసముద్రం 
ఏ మూల దాగినది? రామునిమైల సముద్రుడు హీనపరాక్రము డాయెనని 
భావము. ఈతని భక్తుడు ఆంజనేయుడు త్వరితంగా ద్రోణగిరిని పెల్లగించి 
తెచ్చేనాడు ఆ ఇంద్రాదిదేవతలు ఎక్కడ నక్కి వుండినారు? రామునిదాసుని 
శౌర్యం ఇంద్రాదుల శక్తి కన్న మిన్న్వయని భావం. చెలరేగి రాముడు రావణుని 
తలలను తెగనజీకే సమయంలో అఆబ్రహ్మ దేవు డిచ్చిన పరా లెక్కడ ప్రవేశిం 
చాయి? శ్రీరామసన్నిధిలో ఇతరదేవతల వరాలు పనిచేయ వన్నమాట! 
నిర్యాణకాలంలో సరయూనదిలోనికి తనతోపాటు దిగిన సర్వప్రాణులకు 
తాను మోక్ష మిచ్చేనాడు జీవుల పాపపుణ్యములకు అనుగుణములైన 
ఫలములిచ్చే యమధర్మరాజు ఎక్కడికి వెళ్ళినాడు? భక్తులకు మోక్షం 
తప్పనిసరి యని తెలియునది. ఒంటిమిట్ట రామభద్రుడే దేవాధిదేవుడైన ఈ 
తిరుమలరాయడని ఒప్పుకొనవలసినదే. 


నంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 


జా 


' ఇందులోనే కానవద్దా 96 __ 477 1] 320 


12 బ్రహ్మ్మణాంధర్వము 
అవ: విట్టలేశుడే శ్రీనివాసుడని ఆతని మహిమలు సేర్కొనుచున్నాడు. 


అక్తీణ పాండవ పక్షపాతి యితండు 


జూ 


విమలు(డౌ విదురుని విం దితండు; 
రమణి ద్రోవది మానరక్షకు డీతం డు 
ద్ధవుపాలి పారిజాతం బితండు; 
మందగొల్లెతలకు మాంగల్య మీతం డ 
య్యక్రూరుపాలి భాగ్యం బితండు 
నందయశోదల నవనిధాన మితండు; 
రుక్కిణీచిత్తహరుం డితండు; 


గీ. దేవకీవసుదేవుల దివ్యపదవి 
యితండు; దొసులకును కల్పవృక్ష మితండు; 
వేంకటాద్రిని గొలువున్న విట్టలుండు 
ముగురుమూర్తుల తేజంపుమూల మితండు. 111 


పాండవులందు నశింపని పక్షపాతం గలవాడు, పరిశుద్ధాత్ముడగు 
విదురునికి అతిథియైనవాడు, అక్షయవస్త్రము లిచ్చి ద్రౌపదిమానాన్ని కాపాడిన 
వాడు, ఉద్ధవునికి కోరిక లిచ్చే కల్పవృక్షం వంటివాడు, గొల్ల పడతులకు 
మాంగల్యం వలె సౌభాగ్యప్రదుడు, అక్రూరునిపాలిటి భాగ్యమైనవాడు, 
నందునకు యశోదకు తొమ్మిదినిధుల వంటివాడు (క్రొత్త లిబ్బి), రుక్మిణీదేవి 
మనస్సును హరించినవాడు, తల్లిదండ్రులైన దేవకీవసుదేవులకు స్వర్గస్థాన 
మైనవాడు, భక్తులకు కోర్కు లివ్వడంలో పారిజాతంవంటివాడు, వేంకటా 
చలంలో కొలువు దీరిన విట్టలుడు బ్రహ్మవిష్ణమహేశ్వరుల తేజస్సునకు 
మూలమైన ఈ వేంకటేశ్వరుడే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
వీండివో కొలువున్నాడు. 391 526 / 355 


బ్రహ్మ్మగాంధర్వము 13 


అవ: _ పాండురంగడు శ్రీవేంకటేశ్వరు. డొకరే నంటూ కృష్ణావతారములోని 
కొన్ని విశేషాలను పేర్కొంటున్నాడు. 


ళా 


కంటి గంటి నితని గని కృతార్ణుండ నైతి 


న్‌ వింటి వింటి నితని విమలకథలు 


గోవర్ధనం బెత్తి గొల్లలకాతరం 
బుడిపిన చిన్నారిబుడుత. డితండ ? 
పూతన. బొరిగొన్న బొట్టెం డీతండ ? చేత 
గ్రచ్చకొయలనాడు కన్న డితండ ? 


బాలసఖుండు కుచేలున కిష్టసం: 


పద లొసంగిన కృపాపరు. డితండ ? 


గీ విశ్వరూపమ్ము. జూపిన వేదమయుండు 
ధరణిభారమ్ము మానిన పరమమూర్తి 
పాండురంగమ్మునను ఫణిపర్వతమున 
నెసయవాం డీతండా ? విట్టలేశ్వరుండు. 12 


ఈ శ్రీనివాసుని పలుమారు దర్శించాను.'దర్శించి కృతార్థుడ నైనాను. 
ఈతని పుణ్యప్రదములైన కథలను పలుమారు విన్నాను. ఇతడు బుడుతడై 
గోవర్ధనగిరి నెత్తి గొల్లల భయాన్ని పోగొట్టినవాడు. ఈ పాపడే పూతనాజీవితాప 
హర్త. చేతితో గ్రచ్చకాయలాట లాడిన అర్భకు డితడే. చిననాటిచెలికాడు 
కుచేలునకు కోరిన సంపదల నన్నిటి నాసగిన దయాపరు డితడే. కురుపాండ 
వయుద్ధములో విశ్వరూపం చూపిన వేదమూర్తి దుష్టులను శిక్షించి భూభారం 
మాన్చిన పరాత్పరుడు, పండరిక్షేత్రంలోను, శేషాద్రిమీదను వెలసి వెలుగొందే 
ఈ దేవుడే ఆ దేవుడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కంటి గంటి వీండివో 386 498 శీ 335 


1184 బ్రహ్మ్మాగాంధర్వము 


అవ; శ్రీవేంకటేశ్వరుడే విట్టలస్వామి. అతని కృష్ణావతారమహిమను 
వర్ణించు చున్నాడు. 


బూ 


సతతమ్ము రుక్కిణీసత్యల నడుమన 
రొగిల్లు సింగారరాయ' డితండు 
చతురత సనకాదిసంయమీంద్రుల మతిః 
జిందు ద్రొక్కెడు పరానంద మితండు 
నిఖిలబృందారక నిచయమ్మునకు(దల 
దొాచుకొనంగ నాధార మితండు 


కాంక్షతో గొల్లెతల్‌ గౌవించిన తపమ్ము 
పండి కైవస మైన భాగ్య మితండు 


గీ నందవసుదేవులకు యశోదేందుముఖికి 
దేవకికి కనుపండువు దృఢసుభక్తి 
గొలుచు దాసులకును కల్పకుజ మితండు 
వేంకటాద్రిని నెలకొన్న విట్టలుండు. 13 


రుక్కిణీసత్యభామల నడుమ ఎల్లప్పుడు అనురాగవంతుడై యుండే 
శృంగార మూర్తి ఇతడే. సనక సనందనాది పరమయోగీంద్రుల హృదయా 
లలో చాతుర్యంగా చిందులు ద్రొక్కే పరమానందస్వరూపు డితడే. అన్ని 
విధములైన దేవనమూహాలరక్షణ కు ఆధారమైనవా డితడే. కోరికతో 
గొల్లభామలు చేసిన తపః ఫలంగా చేతికందినభాగ్య మితడే. దేవకీవసు 
దేవులకు, నందయశోదలకు కనుల పండువుచేసినవా డితడే. నిశ్చలమైన 
భక్తితో కొలిచే దాసులకు కోరికలిచ్చే కల్పవృక్షమితడే. వేంకటగిరిపై వెలసిన 
విట్టలుడుకూడ ఇతడే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
వేవేలచందాలవాడు 380 468 తీ 315 


బ్రహ్మగాంధర్వము 15 


అవ: _ ఏడుకొండలవానివైభవమును తనివోక వర్ణించుచున్నాడు. 


ఇతండు చేసినచేంత లెన్నిలే విలమీంద 
విశ్వవిఖ్యాతైక వీరుండితండు; 
కుడువండా ప్రాణముల్‌ గొనుచు పూతనచన్ను ? 
తుడువండా ఖలుల నుదుళ్ళవ్రాలు ? 
అడప౦డా నేలపై నాశకటాసురు ? 
వడువండా కంసభూవరుని నెత్రు ? 
పెట్టండా దనుజారిబిరుదు జగమ్మందు ? 
కట్టండా బలిదైత్యు కదలకుండ ? 
మెట్టండా కాళియుమేటితలల్‌ ? చావ( 
గొట్టండా క్రూరుల కోట్లు కోట్లు ? 


బ్రా 


గీ మజపండా ప్రాణులకు జన్మమరణములను ? 
పజపడా గంగ6 దనపాదపంకజమున ? 
చెజబుపండా పాపములు శేషశిఖరివిభుండు ? 
నెజపండా లోకములనిండ నిజయశమ్ము ? శత 


ఈ వేంకటేశ్వరుడు పుడమిలో చేసిన ఆశ్చర్యకరములైనపను 
లెన్నియో గలవు. ఇతడు ప్రపంచప్రఖ్యాతిగాంచిన ఏకైకవీరుడు. పూతనచను 
బాలతో ఆమె ప్రాణములనే పానం చేసినాడుగదా! దుష్టుల నొసటివ్రాతలు 
తుడిచి మట్టుపెట్టెను గదా! శకటాసురుని నేలపైనిడి కాల రాచెనుగదా! 
కంసభూపాలుని నెత్తురు పిండెను గదా! లోకమందు రాక్షసులకు శత్రువు 
(దనుజారి) అనే బిరుదు ధరించినాడు గదా! బలిచక్రవర్తిని కదలకుండ కట్టి 
వేసినాడుగదా! కాళియుని విశాలఫణములను త్రొక్కి నాట్యమాడెనుగదా! 
కోట్లకొలది క్రూరులను చావమోదెనుగదా! ప్రాణి కోట్లకు జననమరణాలను 
కల్పించెనుగదా! గంగను తన పాదపద్మములనుండి లోకము పునీతముజేయ 
ప్రవహింపజేసెనుగదా! పాపములను పటాపంచలు చేయునుగదా! ఈ 
శేషాద్రినాథుడు తనకీర్తిని లోకములందు వ్యాపింపజేసెను గదా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 
ఇత(డుచేసిన సేంత 21 126 1 86 


16 బ్రహ్మాగాంధర్వము 


అవ: నర్వకాల సర్వావస్థలందును ప్రాణుల హృదయాలలో ఒకేఒక 
దేవుడు - శ్రీనివాసుండే ఉన్నా డనుచున్నాడు. 
తలంచి చూచిన గౌక తనలోనె మజచిన 
తల6పుల కొనవాండు దైవ మొకండె 
పలికి చూచినంగౌక పలుకక మానిన 
పలుకులకొనవాండు పరము. డొకండె 
కనువిప్పినను గాక కనురెప్పమూసిన 
కనుచూప్పుకొనవాండు ఘను. డొకండె 
వినిన వీనులంగాక విన కట్టె మానిన 
వినుకులకొనవాండు విష్ణు. డొకండె 


ఆ. _ మేలుకాంచియున్న మించి నిద్రించిన 
కౌలము కొనవాండు గరుడశైల 
వాను6 డొకండె యెడంద వలనుగ నున్నాండు 
కీ లెణుంగ ముద్దుకృష్ణుం డితండె. 


కోరి తనలో చూచినను చూడలేకపోయినను - లన్నింటికి 
అవధియైన వాడు అనగా చివరగా కోరదగినవాడు దేవు ఎక్కడే. అనగా 
భగవంతు నెజీంగిన గాని మోక్ష మబ్బదని తాత్పర్యం. స్తోత్రములు చేసినను 
పెదవులు గదుపక ధ్యానించినను ప్రాబలుకులకొననుండువాడు ఆ దైవమే. 
ఉపనిషత్తులవల్ల తెలియదగినవాడని భావం. “యతో వాచో నివర్తంతే-తద్దామ 
పరమం మహత్‌ అని గదా శాస్త్రము. వెలిచూపుతో జూచినను లోజూపుతో 
నరసినను చూపులకు అవధియైన వాడు ఆ ఘనుడే. 'అంతర్చహిశ్చ తత్సర్వం 
వ్యాష్య నారాయణ స్థితః అనువాక్య మిచ్చట అనుసంధేయము. దేవ 
దర్శనముతో చూపు సార్ధకమై ఇతరదర్శనమును కోరదు గనుక దేవుడు 
చూపులకొనవా డనుట! భక్తుడై భాగవతకథలు విన్నను, వినకపోయినను 
వినదగిన వార్తలకు అంతమున నుండువాడు ఆ విష్ణువే. భాగవతకథలు 
అలించి మించిన భక్తు డటుమీద ఎట్టి వ్యర్ధాలాపములు ఆలకించడని 
సారాంశం. జీవుల జాగ్రదవస్థలోగాని, నిద్రావస్థలో గాని గరుడాచలపతి 
అవిచ్చిన్న కాలస్వరూపుడై కాలానవచ్చిన్నుడై మనఃకుహరాలలో అలరారు 
తున్నాడు. మర్మం తెలిసితే ఇతడే ఆ చిన్నికృష్ణు డని బోధపడుతుంది. 


ఇ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇహ పరములు గొన 266 380 3 256 


బ్రహ్మృగాంధర్వము 17 


అవ: చంద్రునకు గోకులచంద్రుడైన శ్రీవేంకటేశ్వరునకు పోలికను 
సూచించి వేంకటేశుని ఆధిక్యమును వర్ణించుచున్నాడు. 


రో 


చంద్రుండు గోకులచంద్రుండునుం బుట్టె 


నీతండు నాతండు నే మగుదురొ ? 
వార్ధిపుత్తు. డతండు వార్ధియల్లు. డితండు 
వాని కేలికయౌచు వజలు నితండు 
ఆతండు తెల్లన యీతండు నల్లన 
యెల్లరకుం జూడ నే మగుదురొ ? 
ఆత( డమృతనిధి; యమృతనాథు. డితండు 
వా6డెందు వీనికి జోడుకాండు 


గీ. ఆత( డందజు 6(గనంగం బూర్వాద్రి నమరె 
నీతండు వృషాద్రి యిరవుగా నెసంగినాండు 
ఉబ్బుసగ్గులు నెలనెల నున్న వతని 
కితండు చైతన్యరూపుండై యెప్పు డొప్తు. 16 


చంద్రుడు, గోకులచంద్రుడు ఇద్దరు ఉదయించిరి. ఆ యిద్దఅకు 
గల చుట్టరిక మెట్టిది? చంద్రుడు సముద్రుని పుత్రుడు. ఈతడు సముద్రునకు 
అల్లుడు. ఇతడు ఆ చంద్రునకు ప్రభువై యొప్పుచున్నాడు. అ చంద్రుడు 
తెల్లనివాడు. ఈ గోకుల చంద్రుడు నల్లనివాడు. వీరందజకు చూడ నెట్టు 
తోతురో! ఆ చంద్రుడు అమృత నిధి. ఈత డమృతనాథుడు. అనగా సౌశీల్య 
సౌభాగ్యాది సకలకల్యాణ గుణాలకూ స్వయంవరపతి; లేదా నిత్యసూరులకు 
నాథుడు. ఆత డీతనికి ఏ విధముగా కూడ ఈడు కాడు. చంద్రుడందజకు 
దర్శనమిస్తూ పొడుపుకొండపై పొడసూపుచుండగా ఈ శ్రీశుడు వృషభాద్రియే 
ఎప్పుడు వానస్థానంగా ప్రకాశిస్తున్నాడు. ఆ చంద్రునికి ప్రతిమాసము వృద్ధి 
క్షయము లున్నవి. అట్లుగా కీతడు అనవరతము చైతన్యరూపుడై వెలుగొందు 
చుండును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
చూడ నరుదాయెనమ్మ 221 114 3 77 


18 బ్రహ్మగాంధర్వము 


అవ: తిరుమలేశుడు కృష్ణుడై కావించిన చాఖూరముపష్టికవధను వర్ణించు 
చున్నాడు. 


ఎటువంటిరౌద్రమో యెటువంటి కోపమో 
తటతట నిరువంక దాటె వీండె 
తోరపుచేతులతో మల్ల చజచుచు 
నతిదారుణపులీల నవుడు గఅిచి 
కొరించి చాణూరు కడు భంగపజచుచు 
వీరుండై యెముకలు విజచె వీండె 
పిడు గడంచినయట్టు పెడచేత నడంయచు 
బడనీక గుండెలోవలికి బొడిచి 
తొడరి ముష్టికుని నెత్తుక కృపన్‌ విడనాడి 
- వడివెట్టి నెత్తురు వడిచె విండే 


రా 


గీ బుసలుకొట్టుచు నిడుదయూర్పుల. జెమర్చి 
మసిగం బెద పెద్దమల్లుల మట్టి దంచి 
యెసంగి తిరువేంఠటేశుండై యెలమి మించి 
ముసరు ముసిముసినవ్వుల ముంచె వీండె. 1/7 


వేంకటేశ్వరుని రౌద్రము, కోపము ఎటువంటివో వర్ణింప నలవిగాదు. 
' ఇతడు తటతటమని శత్రువురెండువైపులకు దాటినాడు. బలసిన చేతులతో 
బుజములు, తొడతట్టుచు చాల భయంకరముగా పెదవిగజచి కేకలువేసి 
చాణూరుడనే మల్లుని భంగ పజచి ఎముకలు విరుగగొట్టిన వీరు డితడే. 
పిడుగు అణగద్రొక్కినట్ట్లు ఎడమచేత నణచి శక్రిందపడనీయక గుండెను లోనికి 
పిడికిలితో పొడిచి ప్రయత్నముతో ఆ ముష్టికుని ఎత్తుకొని నిర్ణయుడై పిడిచి 
నెత్తురు పిండినాడు. కోపముతో బుసకొట్టుచు, దీర్ణముగ నిశ్వాసాలు 
వదలుతూ, చెమటపట్టగా పెదపెద్దజెట్టీలను మట్టుపెట్టినాడు, అతిశయముగ 
వ్యాపించే చిరునవ్వులలో భక్తులను ముంచెత్తుచున్నాడు. 


సంకీర్తన : రేకు సంఖ్య సంపుటం పుట 
ఎటువంటిరౌద్రమో:. 34 211 ] 141 


అవ: 


ష్టం 


బ్రహ్మగాంధర్వము 19 
వేంకటాద్రివిభుడే తనపాలిదేవు డని ముక్తకంఠముగా వక్కాణించు 
చున్నాడు. 
అభయం బొసంగెడి యాత( డెవ్వండు పూర్వ 

మిభరాజరక్షణం బెవండు సలిపే; 
నుభయవిభూతుల కొడయ' డెవ్వండు జగ 

(త్రభు డెవ్వ( డతండె నాపాలివేల్పు 
శరణార్థికోటికి దరిదాపెవం; డింది 

రారమణీమనోరమణు. డెవ్వ? 


డమరవిరోధినిహంత యెవ్వండు వరా 

త్పరు6 డెవ్వ6 డతండె నాపాలివేల్పు; 
శంఖచక్రగదాఖడ్గశార్‌బ్దిపాణి 
యెవండు పరిపూర్ణుం డెవండు జీవేశు డెవండు 


వేదమయు. డెవ్వం డజహరవినుత్ను డెవండు 
వాండె వేంకటవిభుండు నొపాలివేల్పు. 18 


“అభయం సర్వభూతేభ్యో దదా మ్యేత ద్వతం మమ” అన్న రీతిగా 


అభయప్రదాన మిచ్చేవా డెవడో, మునుపు కరిరాజు నెవడు కాపాడెనో, ఐహిక 
పారలౌకికసంపద లిచ్చే ప్రభు వెవ్వడో, అతడే నాపాలిటిదేవుడు. శరణువేడే 
జనానికి అందుబాటులో నుండేవా డెవడో, శ్రీమహాలక్ష్మికి ప్రాణనాయకు 
డెవడో, దేవతలకు ఎగ్గులు చేసే దానవులను చంపినవా డేవడో, ఎవడు 
పరాత్పరుడో అతడే నాదైవము. ఎవడు శంఖము, చక్రము, గద, ఖడ్గము, 
శార్‌బ్లమనెడు విల్లు హస్తములందు కలవాడో, ఎవడు పరిపూర్ణుడో, జీవరాశికి 
ప్రభువో, వేదస్వరూపుడో, బ్రహ్మచే, శివునిచే కొనియాడబడేవా డెవడో ఆ 
వేంకటగిరీశుడే నాపాలివేల్పు. 


భక్తుని అనన్యభక్తి ఇచట చక్కగ నిరూపిత మైనది. 


సంకీర్తన : రేకు సంఖ్య సంపుటం పుట 


శరణం బితండే 368 403 ర 270 


20 బ్రహ్మగాంధర్వము 


అవ: శ్రీనివాసుడే నృసింహస్వామియై చేసిన హిరణ్యకశిపుసంహారమును 
అభివర్ణించుచున్నాడు. 


జొ 


ఉక్కుకంబమునుండి యుదయించె వైశాఖ 
శుక్షచతుర్దళి స్తుత్యుం డతండె 
తొడికి దైత్యుని తన తొడల పైకి6 దిగిచి 
కడుపును వ్రచ్చి రక్తమ్ము చల్లి 
జడియక క్రేవులు జన్నిదమ్ములు గాంగ 
మెడ దగిలించుక మెజిసె వాయె 
"పెదవుల నుదుటున. బెనుగోళ్ళం జింవుచు( 
బొరి6 బొరి నుమియుచు. బునుక గొటికి 
చదరపుగుండియ చప్పరించుచు రెచ్చి 
మెదడు గందమ్ముగ మెత్తె వాయె 


గీ అందజీ భయమ్ము దీర్చుచు నంకమందు 
లక్ష్మి సొబగార; గద్దె. బ్రహ్లాదు నెదుట. 
గొలువుసింగారమై యహోబలమునందు 
నురగగిరి నొప్పు శ్రీ నృసింహుండు వాయె. 19 


వైశాఖశుక్సచతుర్దశి (మందవారము, స్వాతినక్షతము) నాడు 
ఉక్కుకంబమునుండి పుట్టి పొగడికతో నెగడినాడు. రాక్షసుడైన హిరణ్య 
కళిపుని తన తొడలపైకి చేర్చుకొని పొట్ట చీల్చి నెత్తురు వెదజల్లి జంకులేక 
ప్రేవులు మెడలో జన్నిదములుగా తగిలించుకొని మెజిసినాడు. వాని 
పెదవులను తన పెద్దగోళ్లతో చింపుచు ఎముకలు కొజుకుచు మాటిమాటికి 
ఉమియుచు, వాని విశాలవక్షమును చప్పరించుచు, మరీ రెచ్చిపోయి, వాని 
మెదడును గంధంగా ఒడలికి పూసుకొనుచు, చూపరుల భయాన్ని పోగొట్టుచూ, 
లక్ష్మీదేవి ఒడిలో అమరియుండగా, భక్తుడైన ప్రహ్ధాదునెదుట కొలువు దీజి 
అహోబలమందున, ఇపుడు శేషాద్రిమీద ప్రకాశించు నరసింహు డితడే. 


టి 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కంభమున వెడలి 288 506 3 340 


బహృగాంధర్వము 21 


అవ: అప్పుడు హిరణ్యకశిపుని నృసింహమూర్తియై చంపి, ఇప్పుడు అహో 
బలంలో వుండేవాడు ఏడుకొండలరాయడే యని కంఠోక్తిగ పలుకు 
తున్నాడు. 


బ్‌ 


వాడిగోరులచేత వడి హేమకశిపుని 
జంపి నెత్తురులతో( జల్లులాడి 

పొరి నరసింహుండై పొడసూపె నలనాండె 
ముగురుమూర్తులకును మూల మితండు; 

కొండపై6 గూర్చుండి కోపంబు విడనాడి 
అండనున్న సురల కభయ మిచ్చి 


మెండుగ సులభు(డై మెజయుచునున్నాండు 
దండిజగాలకు దైవ మితండు 


గీ వేయుకరముల కైదువుల్‌ వెస ధరించి 
చేవమీజీ ప్రతాపాన సిరుల మించి 
యీవల నహోబలమ్మది యిరవు గౌంగ 
నున్నవా డేడుకొండల యొడయు. డితండు. 20 


కజకుగోళ్ళతో త్వరితంగా హిరణ్యకశిపుని చంపి నెత్తుటితో జల్డులాడి 
ఆ సమయంలో నరసింహమూర్తిగా ఈయన దర్శన మిచ్చినాడు. ఇతడే 
బ్రహ్మవిష్ణురుద్రులకు మూలమైనవాడు. పిదప కోపం చల్దారగా అహోబలం 
కొండపైన కూర్చుని చెంతకు జేరిన దేవతల కభయ మిచ్చినాడు. అటు పై 
అందజీికి అతినులభుడైనాడు. లోకాల కన్నింటికీ ఇతడే దైవం. వేయి 
చేతులలో ఆయుధాలు మెజయగా బలాతిశయం కలిగి ప్రతాపముతో 
సంపదలతో అతిశయించుచు అహోబలం స్థానముగా కలిగి ఉన్నాడు. ఆతడీ 
యేడుకొండల రాయడే. 


సంకీర్తన :; రేకు సంఖ్య సంపుటం పుట 
చేకొన్నభక్తులపాలి 380 466 తీ ప్ర14 


22 బ్రహ్మణాంధర్వము 
అవ: _ నృసింహస్వామి లక్ష్మీదేవుల శృంగారరనక్రీడలు హృద్యంగా వర్ణి 
స్తున్నాడు. 
సరి గొండ లెక్కుచు సరసమాడుకొనుచు 
సొరిది మోములు తొంగిచూచుకొనుచు 
జలువబండలమీ.ద6 జక్కం గూర్చుండుచు 
విరులచెండులతోడ నవ్రేటుగొనుచు 


బా 


భవనాశిజలములు పై( జల్లుకొనుచును 
నవకపునవ్వులు నవ్వుకొనుచు 

జమలి కెమ్మోవులు సన్నల జూపుచు 
నీరాలలోనికి దూజ6 బడుచు 


గీ. మొనసి తొడలెక్కి వేమారు ముద్దు లిడుచు 
'పేమమున బిగికౌంగిళ్ల. బెనందికొనుచు 


బెబలమ్మున శ్రీవేంకటాద్రి నిలిచి 
రిరువురును జాణలే నృ కేసరియు సిరియు. 2 


నరసింహస్వామియు, లక్ష్మీదేవియు జతగా కొండ లెక్కుతూ, 
సరసాలాడు కొంటూ, ఒకరిమొగంలోనికి మరొకరు తొంగిచూచుకుంటూ, 
చలువరాళ్ళమీద హాయిగా కూర్చుంటూ, పూలచెండ్లను ఒకరిపై నొకరు 
విసురుకొంటూ, భవనాశిజలములు పైని చల్టుకొంటూ, ముసిముసినవ్వులు 
నవ్వుకొంటూ, పరస్పరం పెదవులు సంజ్ఞలతో చూపుకొంటూ, పోదరిండ్ల 
లోనికి దూరుతూ పర్యాయంగా ఒకరిఒడిలో మరొకరు కూర్చొని ముద్దులాడు 
కొంటూ, డ్రేమతో బిగికౌగిళ్ళతో పెనగులాడుతూ అక్కడ అహోబలంలో, 
ఇక్కడ వేంకటాద్రిపైన ఉండే ఈ ఇద్దజు జాణలే. 


సంకీర్తన: . రేకు సంఖ్య సంపుటం పుట 
ఇంతులాల చూడరమ్మ 388 511 1. 344 


బ్రహ్మ్మగాంధర్వము 23 
అవ: _ హరికృప యొట్టిదో ప్రహాదవృత్తాంతముఖమున తెలువుచున్నాడు. 


బలు హేమకశివుండు ప్రహ్లాదునిం బట్టి 


బూ 


యంబుధి వేయ చట్టాయె నీరు; 
కలుషించి క్రమ్మజణ కనదగ్నులం ద్రోాయ 

జిలుజిల్లు మను హిమజలము లాయమె; 
దిటవులౌ నేన్లుల దీకొల్పినను వాని 

కొమ్ములు తుమురయి దుమ్ము గలిసె6; 


బట్టీ యెత్తి కటికబండల పై వేయ 
బట్టబయలె దూది పాన్పు లాయె; 


గీ అవల. గంబములో. గల డనిన గలిగి 
చెడుగురక్కసిమూకల! జీరీ వేసె; 


ఫణిగిరిన్సృసింహుండై మాకుం బవలు రేలు 
కనుల దోయచు దిక్కయి కొాచుచుండె. 22 


బలిమికాడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్జి నముద్రంలో పడ 
ద్రోయగా అక్కడినీరంతా గడ్డకట్టుక పోయింది. అటు పై ఆ రాక్షసేంద్రుడు 
వానిని మండుతున్న అగ్నిలో పడవేశాడు. అంతట ఆ అగ్ని జిల్లుమనే మంచునీ 
రయింది. పిదప కనకకశిపుడు దిట్టము లైన ఏనుగులను వానిపైకి కవ్విం 
చాడు. ఆ ఏనుగుల దంతాలు తుత్తునియలై దుమ్ములో కలిసిపోయాయి. 
మళ్ళీ అతడు ప్రహ్లాదుణ్ణి బాగా పట్టి పైకెత్తి చట్టుబండ పై పడవేయించగా 
అక్కడిబయలే పాన్నె ఆ బాలుణ్ణి కాపాడింది. అటుపై ఆ స్తంభంలో 
నారాయణఖు డున్నాడని ప్రహాదుడు పలుకగా వాని మాటలు వమ్ముచేయక 
అందే ఆవిర్భవించి దుష్టరాక్షసులను చీల్చి చెండాడీనట్టి ఆ నరసింహ 
స్వామియే ఈ శేషశ్రైలముమీద శ్రీవేంకటేశ్వరుండై ఎప్పుడూ మా కన్నుల 
కగపడుతూ దిక్కై కాపాడుతున్నాడు. 


సంకీర్తన : రేకు సంఖ్య సంపుటం పుట 
ఇట్టిదివో హరికృప 363 372 ర్శీ 250 


24 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: _ హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామియే వేంకటాద్రిమీద 
వెలసియున్నాడని వర్ణించుచున్నాడు. 


స్టో 


కొలువరో మైొక్కరో కోరువరా లిచ్చు 
శ్రితసులభుండు సుగ్రీవన్నహరి 
- కంబములోం బుట్టి కనకకళశివుం గొట్టి 
అంబరచరులకు నభయ మిచ్చి 
తొడపై మహాలక్ష్మి నిడుకొని మాటాడి 
యలరుచునున్న వా6 డాదిన్నహరి 
నానావిభూష లున్నతి మేన ధరియించి 
వూనిక6 బ్రహ్లాదు బుజ్జగించి 
మానవకోటికి మన్నన కడు నిచ్చి 
యానందమున నుండె నతండె నృహరి 


గీ మిక్కిలిప్రతాపమున నెజిమించు కాంతి 
నక్కజపుమహిమల వేంకటాద్రియందు 
చక్క6ందనముల కెల్లను నిక్క యగుచు( 
దావుకొనియున్నవాండు సుగ్రీవనృహరి. 23 


నంగ్రీవునిచే వ్రతిష్టితుడైన నరనసింహమూర్తిని సేవించండి; 
మైక్కండి. అతడు కోరిన వరా లిచ్చే భక్త సులభుడు. అతడు స్తంభములో 
పుట్టి హిరణ్యకశివుని చంపి దేవతలకు అభయ మిచ్చినవాడు. అ 
ఆదినృసింహుడు మహాలక్ష్మిని తొడపై నుంచు కొని ముచ్చటలాడుతూ 
మురిసిపోతున్నాడు. ఎన్నో ఆభరణాలు శరీరంపై ధరించి యున్నాడు. 
పూనికతో ప్రహ్లాదుని ఓదార్చి మానవజాతికి మన్నన లిచ్చిన ఆ నరహరి ఇతడే. 
ఆనందముతో నున్నాడు. అతడు మిక్కిలి ప్రతాపంతో, వ్యాప్తమైన. కాంతితో 
ఆశ్చర్యకరములైన మహిమలతో సకల సౌందర్యములకు స్థానమగుచు 
శ్రీవేంఠకటాచలములో నెలకొనియున్నాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కొలువరో మొక్కరో 385 492 ట్స 331 


బ్రహ్మ్మగాంధర్వము 25 
అవ: శ్రీశేషాద్రీశుని నృసింహావతారవిహారమును వర్ణించుచున్నాడు. 
స్నీ. _ దేవశిఖామణి దివిజులు పొగడంగ 

వేవేల గతులను వెలసె వాయె 
వీదుల వీదుల వెసం దురంగంబుపై 

బల్లెమ్ము బిరబిరం బట్టి త్రిప్పి 
మోదమ్ముతోడుత మోహనమూర్తి తా 

నే దెసం జూచిన నేగె వాయె; 
కన్నులు ద్రిప్పుచు కర్ణముల్‌ గదలంగ 

సన్నల కుప్పించి చౌకళించి 
అన్నియెడల తేజి యాడంగ దేవుండు 

తిన్నగ వాగెలు ద్రిప్పె వాడె 

ఆ... వలగాని తిరుగుచును వాలమ్ము విసరుచు 

నిలిచి గుజ్జ మట్లు నేర్పు చూప 


పొరి నహోబలంపుపొలమున సారెకు 
విహరణ మ్మొనర్చె వేంకటప్ప. 24 


దేవతలలో మినన్నయగు ఈ దేవుడు వేల్పులు పొగడగా అనేక 
విధాలుగా విలసిల్లినాడు. గుజ్జంమీద స్వారిచేస్తూ, చేతిలోని బల్లెమును 
బిరబిర త్రిప్పుతూ సంతోషముతో మోహింపజే సేమూర్తి గలవాడై వీథులలో 
ఎక్కడ చూచినా తానుగా తిరిగినాడు. తనసంజ్ఞలచే వాహనమైన గుజ్జం 
కన్నులు ద్రిప్పుతూ, చెవులు నిక్కించుచు, ఎగిరి దుముకుతూ అన్నిచోట్ల 
ఆడుచుండునట్టు తాను కళ్ళిమునకు గట్టిన త్రాటిని కదలించుచున్నాడు. 
ప్రదక్షిణంగా తిరుగుతూ తోకత్రిప్పుతూ, ఈ విధంగా అశ్వము నిలిచి నేర్చు 
చూపుతుండగా అహోబలప్రాంతభూములలో ఈ వేంకటేశ్వరుడే విహరి 
స్తున్నాడు. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 
దేవశిఖామణి 116 రం 2 63 
4 


26 


అవ: 


లా 


బ్రహ్మగాంధర్వము 
లక్ష్మీదేవియొక్క గొప్పతనం వర్ణిస్తున్నాడు. 


క్షీరాబ్ధి. బొడమిన శ్రీరమాసతి యీమె 
లాలితనరసింహు లలన యీమె; 

యీ రేడుజగముల నేలు నిందిర యీమె 
సకలలోకములకు జనని యీమె; 

ఘనసంపద లొసంగు కమలాతరుణి యీమె 
మనసిజు( గన్నట్టీ మగువ యీమె 


యనిశమ్ము మగనిబాయని మానవతి యీమె 
ధనధాన్యరూపంపు వనిత యీమె. 


రచ్చలందున వెలసిన రమణి యీమె 
మచ్చికగలట్టి యలమేలుమంగ యీమె; 


ఫణీధరాధరమం దహోబలమునందు 
తావుకొన్నట్టి భక్తనిధాన మీమె. 


25 


ఈమె పాలసముద్రంలో పుట్టిన శ్రీమహాలక్ష్మి నరసింహస్వామిని 
అనుసరించియుండే పరమసాథ్వి. పదునాల్గులోకాలను కాపాడే ఇందిర 
ఈమెయే. అన్నిలోకాలకూ ఈమెయే జనని. అధికసంపద లిచ్చే కమలాంబ 
ఈమెయే. ఈమెయ్యే మన్మథుని కన్నతల్లి. ఎప్పుడు భర్తను ఎడబాయని అభిమా 
నవంతురాలు ఈమె. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనే రూపాలతో విలసిల్లేది; 
సభలలో, గోష్టులలో, కలహాలలో వెలసేది యీమే. భర్త పై ఆశగల అలమేలు 
మంగ ఈమెయే. వేంకటాద్రిలో, అహోబలంలో నివసిస్తూ భక్తులపాలిటి 
పెన్నిధిగా వుండేది ఈ మహాలక్ష్మీ దేవియే. 


సంకీర్తన రేకు. సంఖ్య 


గరుడాద్రి వేదాద్రి 390 522 


న్‌ 


పుట 
353 


అవ; 


బొ 


త్రుహ్మాగాంధర్వము 27 


శ్రీశేషాద్రిపైనున్న శ్రీశుడే సకలమునకు కారణ మను సత్యమును 
చాటు చున్నాడు. 


చాటెద సత్యమ్ము సత్మమ్మి దే సుండు 
సేవింప నితనిని చేటులేదు 
హరినొల్లనట్టివా రసురులు సుండు శ్రీ 
హరిదాసు లెల్లరు సురలు సుండు 
పరమాత్ము. డీతండే ప్రాణమ్ముసుం డాత్మ 
మరగక మజచిన మనికి లేదు; 
వేదసంరక్షుండు విష్ణుదేవుండె సుండు 
సోదించె నితనినే శుకుండు సుండు 
ఆదిధాతనుగన్న యత. డితండే నుండు 
వెతకిన నే దెస నితండె ఘనుండు 


ఇహపరమ్ముల నొసంగువా6 డితండె సుండు 

పరంగ నీతని నుతియించె గిరిజ సుండు 

శేషభూధరమున నిల్బె శ్రితులతోడ 

నంబుజేక్షణుండిది రహస్యంబు నుండు. 26్రి 


శ్రీవేంకటేశ్వరుని సేవించినచో చేటులేదు. హరి లేడనెడు వారే 


రాక్టనులు. హరి కలడని యాతనికి దానులైైనవారే దేవతలునుమా! 
పరమాత్మయు ప్రాణము నితడే సుమా! ఆత్మలో నితనిని తలపక మరచినచో 
సుఖస్థితియే లేదు. వేదాల నుద్ధరించినవాడు, సర్వవ్యాపకుడు నితడే. శుక 
మహర్షి జ్ఞానముతో వెదకి ఇతనినే కనుగొన్నాడు. సృష్టికర్తకు తం డ్రియైనవాడు, 
ఎచ్చట చూచినను వ్యాపించియుండు వాడు ఈ ఘనుడే. ఇహపరము 
లొనంగువా డితడే నుమా! ఒప్పిదముగా పార్వతికూడ ఈ శ్రీనివాసునే 
స్తోత్రము చేసినది. ఆశ్రితులతోడ శేషపర్వతముపై నిలిచియున్నవాడు, తామర 
లవంటి కన్నులుకలవాడు ఈ నారాయణుడే నుమా! ఇదియే పరమ 


రహస్యము. 
సంకీర్తన : రేకు సంఖ్య సంపుటం పుట 
చాటెద నిదియే 138 164 .. ల్లీ 110 


28 బ్రహ్మాగాంధర్వము 


అవ: సకలమునకు కారణభూతు డొక్కడు కలడు. అతడే గరుడాద్రిపై 
నుండు శ్రీనివాను డనుచున్నారు. 


ఇ 


పుట్టించ బెంచంగ6 బొడవున కెక్కించ. 
బ్రాణుల( గదలింపం బల్కరింప 

వానలు గురియింప పైరులు మొలపింప 
తిట్ట పెట్ట(గనుండె దేవు. డొకండు 

అన్నపానము లీయ నాపదల్‌ గడపంగ 
మాయలు పచరింప మజపు గూర్చ 


విన్నపమ్ములు విని వేవేగ రక్షింప 
ఘను(డౌ యొకొనొక కర్త గలండు 


గీ తన్ను6 దలపింప వేదముల్‌ తజచి చెప్ప 
గర్మము ఫలింప6 జేయంగం గాల మక్ష 


య మ్మొనర్పంగ నొకదైవతమ్ము గలండు 
వాండె విష్ణుండు గరుడాద్రివల్లభుండు. 7 


ప్రాణులను పుట్టించుటకు, పెంచుటకు, పై కెక్కించుటకు, కదలిం 
చుటకు, పలుకరించుటకు, వానలు కురియించుటకు, పైరులు మొలపిం 
చుటకు, తిట్టుటకు, పెట్టుటకు దేవు డొకడే. అన్నపానము లొసగుటకు, 
ఆపదలు పోగొట్టుటకు, మాయలు చేయుటకు, మజపు కలిగించుటకు, 
విన్నపములు విని వెనువెంటనే కాపాడుటకు గొప్పవాడగు ఒకానొకకర్త 
గలడు. తన్ను తలపించుటకు, వేదములను మథించి చెప్పుటకు, కర్మములు 
ఫలింపజేయుటకు, కాలమును నాశరహిత మొనర్చుటకు ఒకదేవు డున్నాడు. 
అతడే విష్ణువు. గరుడాద్రిపై మక్కువతో నెలకొన్న శ్రీవేంకటేశ్వరుడే ఆతడు. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఆతండే విష్ణుం డఖిలము 166 349 ల 214 


బ్రహ్మ్మగాంధర్వము 29 


(్రు 
ర్‌ 


భక్తికొలదియే భగవత్సన్నిధి యని నిర్ణయించి వచించుచున్నాడు. 


లైనా 


భక్తికొలందివాండె పరమాత్ముం డరయంగ 
భుక్తిముక్తు లొసంగు వుణ్యు. డితండె; 
పట్టినవారి చేపసిబిడ్డ హరి; బట్టి 
బయటిధనమ్ము విశ్వంభరుండు; 
పట్టపగటివెల్లు పంకజాక్షుండు; పచ్చి 
పొలలోపలివెన్న ఫణిశయుండు; 
బచ్బెనవాసిన భవ్యరూప్తుండు శౌరి; 
బచ్చు కై యొరగల్లు నచ్చరితుండు; 
గీ పలుకులందలితేట శ్రీపతి; సమస్త 
జీవులకు ప్రాణ మంజనశిఖరినాథు(; 
డెట్టయెదుటనె యున్నవా. డిచ్చకొలంది 
వాండు వరదాయకుండు శ్రితవత్సలుండు. 28 


ఆలోచింపగా భక్తి యేపాటిదో పరమాత్మకూడ ఆ పాటిగా ప్రనన్నత 
చూపును. అతడే భుక్తి ముక్తి ప్రదాయకుడైన పుణ్యాత్ముడు. తన్ను గ్రహింప 
గల్గిన వారికి చేతిలోని పాపవలె మురువుసూపుచు చెప్పిన ట్టాడును. ప్రపంచ 
మునంతయు భరించు ఈ విష్ణువు బట్టబయలనుండే ధనమువంటివాడు. 
అనగా అందరికి మరుగు లేక అశ్రమముగా అందుబాటులో నున్నవా డనుట. 
తామరలవంటి కన్నులుగల ఈ ముకుందుడు పట్టపగటి వెలుతురువంటి 
వాడు. అనగా స్వయంప్రకాశమాను డనుట. శేషుడు పాన్పుగాగల ఈ దేవుడు 
పచ్చిపాలలోని వెన్నవలె అంతటా వ్యాపించిన వాడు. మార్పులు, పై పూతలు 
లేని జ్ఞానస్వరూపుడు భగవంతుడు. ఈ సాధుచరిత్రుడు వ్యాపారిచేతి ఒరపిడి 
రాయివంటివాడు. గుణదోషముల నెజుంగుటకు తోడ్పడువా డన్నమాట. 
ఈతడే తొలిపలుకులచే తేటతెల్లమగువాడు. ఈ శ్రీపతి సకలప్రాణులకు 
ప్రాణమైనవాడు. అంజనాద్రినాథుడు మన యెదుటనే యున్నాడు. భక్తుల 
అభీష్టానుసారంగా గోచరించువాడు, వరము లొసంగే భక్తానుగ్రహపరుడు 
ఈ శ్రీవేంకటేశ్వరుడే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
భక్షికొలందివాండే 84 410 ॥! 275 


30 


అవ: 


స్టా 


బ్రహ్మ్మగాంధర్వము 


పరస్పరవిరుద్దములుగా భాసించే గుణాలతో గూడిన శ్రీవేంకటాద్రి 
దేవుని వర్ణించుచున్నాడు. 
నిత్యుం డయినవాండు నిఖిలలోకమ్ముల 
ప్రత్యక్షవిభవసంపత్తి గనండు 
నిత్యుండు నీతండే నిరుపమానుండైన 
ప్రత్యక్ష విభవసంపన్ను. డితండె 
యోగి యయినవాండు భోగిమై భోగిపై 
నింపుగా నెపుడు భోగింప లేండు 
యోగియు నీతండే యుడుగక భోగిపై 
భోగించు నటువంటి పురుషు డితండె 


దేవుండైనవాండు తెలియ జగమ్ముల 

దేవవంద్యు! డగుచు దీప్తి గనండు; 

దేవుండును నితండె దివిజవంద్యుండైన 

దివ్య వేంకటాద్రిదేవు. డితండె. 29 


నిత్యశబ్దవాచ్యు డగువాడు అన్నిలోకాలలో దృగ్గోచర మయ్యే వైభవ 


సంపత్తిని పొందడు. ఈ శ్రీనివాసుడు నిత్యుడు, సాటిలేనివాడు. అయినను 
ప్రత్యక్షవిభవాలతో గూడినవాడు. యోగిగా ఉండేవాడు భోగిగా మారి అది 
శేషునిపై నెప్పుడు భోగింప లేడు. ఈ తిరుమలరాయడు యోగియై కూడ 
భోగిగా మారి ఆదిశేషునిపై భోగించు పరమపురుషుడు. దేవుడైనవాడు 
లోకములో దేవతలకు నమస్కరింప దగిన వాడై దీప్తిని పొందడుగదా! ఈ 
వేంకటాద్రినాథుడు దేవుడు; దేవవంద్యుడు కూడ. 


సత 


సంకిర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
తవిరక్తుడు 44 272 1 


182 


బ్రహ్మగణాంధర్వము 31 


అవ: వేంకటేశ్వరుడు సర్వదేవతాస్త్వరూపుడై నను అన్యదేవతలు ఆయనకు 
సమానులు కారని సయుక్తికముగా చాటుచున్నాడు. 


నలువ బొడ్డున గన్న నారాయణుండు కడు 


స్టా 


దొడ్డగా కాతని తోడివాండే ? 
కైలాసమేలు శంకరు. బొట్ట నిడుకొని 

'సెంచువాని కతండు క్రించు కాండె ? 
కనులు సోమార్కులుగొ. గలవా. డెక్కు 

డగు6 గొక వారి కీడైనవాండె ? 


అమరగణంబుల యాపద. బాపువా6 
డధికుండుగా కందు నన్యతము.డె ? 


గీ తను వొకండైన సమములే తలయు మొలయు 
నంద అగుదురుగొక తదంగళములు; 


దృష్టమేగద ! శ్రీవేంకటేశు. డితండు 
కరుణతో లోకులకు నెల్ల వరము లిడుట. 30 


చతుర్ముఖుని బొడ్డునుండి కన్న నారాయణుడు ఆతనికన్న మిన్నకాక 
సముడగునా? కా డనుట. కైలాసవిభుడు శంకరుని తన కుక్షిలో నిడుకొని 
పెంచే విష్ణువు ఆతనికంటె తక్కువవా డగునా? కా డనుట. సూర్యచంద్రులు 
నేత్రములుగా కల ఈ స్వామి వారికంటె అధికుడేగాని వారికి జోడగునా? 
కా డనుట. దేవతా సమూహము యొక్క ఆపదలు పోగొట్టేవాడు అ దివిజ 
బృందముకంటె గొప్పవాడే కాని ఆ గుంపులో ఒక డగునా? కా డనుట. 
ఇతరు లందరు శ్రీహరిఅవయవములే అయినా తలయు మొలయు 
సమానము కానట్లు శ్రీనివాసునకు ఇతరులు సమానులు కారనుట. ఇతడు 
కృపతో భక్తులకునెల్ల వరా లిచ్చుట అందరికి తెలిసినవిషయమేగదా! 

| 


సంకీర్తన : రేకు సంఖ్య నంపుటం పుట 
తల మొలా నొక్కనరా 260 345 3 "233 


32 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: _ వేంకటాచలపతికి ఈడైనదేవుడు లేడని, అత డందరికంటె నధికు 
డని సహేతుకముగా నిర్వచించుచున్నాడు. 


ను 


ఇంతటివేల్పు లే. డెందు. జూపంగం జెప్ప 
గొలుచువారల పుణ్యఫలమె ఫలము; 
కడుపార మన్మథుం గన్నతండ్రి గనుక 
ఎక్కు డందములోన నితండె దొడ్డ; 
ఇన శశి వైశ్వాన రేక్షణుండు గనుక 
తతకొంతులందు నీతండె దొడ్డ; 
అఆదిలక్ష్మికి మగండైనవాండు గనుక 
ఎల్లసంపదలందు నితండె దొడ్డ; 
ప్రతిలేని చక్రంబు పంపువెట్టు గనుక 
ఎసంగుప్రతాపమం దితండె దొడ్డ; 


గీ. _ ఎందు పురుషోత్తమాహ్వ్యయుం డితండు గనుక 
దైవతశ్రేణిలోన నీతండు దొడ్డ; 
వృషభగిరి నిల్చి వరముల నిచ్చు. గనుక 
దాతలన్‌ వేంకటేశు. డితండె దొడ్డ. 31 


చూపుటకుగాని, చెప్పుటకుగాని ఇంతటిగొప్పదేవుడు లేనే లేడు. 
ఇట్టి యీ దేవుని కొలిచేవారి పుణ్యఫలమే ఫలము. నారాయణారాధనము 
బహుళపుణ్యఫలమనుట. అందగాడైన మన్మథుని కడుపారగన్నతండ్రి కాబట్టి 
అతిలోకసొందర్యములో ఇతడే మేటి. సూర్యచంద్రాగ్నులు కన్నులుగా గలవా 
డగుటచే అధికమైన కాంతిలో ఇతడే గొప్పవాడు. (నృసింహావతారములో 
ముకుందుడు మూడుకన్నులు కలిగియున్నాడు). లక్ష్మీదేవికి భర్త కావడంచేత 
సకలసంపత్తులలో ఇతడే. అధికుడు. అప్రతిహతమైన చక్రాన్ని ఆజ్ఞాపించు 
వాడు గనుక విజృంభించే ప్రతాపములో ఇతడే గొప్పవాడు. పురుషోత్తముడనే 
పేరు కలవాడు కాబట్టి దేవతాసమూహములో ఇతడే గొప్ప. వృషగిరిపైనుండి 
వరము లిచ్చువాడుగనుక దానపరులందు ఈ శ్రీవేంకటేశ్వరుడే గొప్పవాడు. 


సంకీర్తన : రేకు సంఖ్య సంపుటం పుట 
ఇంతటిదెవము లేండు. 271 411 స్‌ 277 


బ్రహ్మాగాంధర్వము 33 


అవ: మహావిష్ణువుయొక్క గొప్పతనమును చాటుతున్నాడు. 


బూ 


హరిచరణముననే యడంగె లోకము లెల్ల; 
పొడమి రజాదులు బొడ్డునందె; 
హరిపేరె శ్రతులకు నాది యంత్యము నయ్యె; 
హరిదాసులే వసిష్టాదు లెల్ల; 
విష్ణుండే సుధ యిచ్చె; విష్ణుండే భువి మోచె; 
విష్ణునాజ్జ నడచు విశ్వమంత; 
సమసిరి విష్ణుచక్రమున నక్తంచరుల్‌; 
పుట్టిరి విష్ణమోమునను ద్విజులు; 


గీ అతనివే భారతమ్ము రామాయణమ్ము; 
జీవులకు నంతరాత్ముండై చెలంగు నతంె; 


పరము చేంజేతం జూవ్పచు భక్తకోటి 
కవ్యయానంద మిడు కొండలప్ప యితండె. 32 


అన్నిలోకాలు శ్రీహరిపాదములోనే అణగియున్నవి. బ్రహ్మ వీరి 
బొడ్డున పుట్టిన బిడ్డ. నారాయణనామమే వేదములకు అద్యంతమంత్రము 
లైనవి. వసిష్ణుడు మున్నుగాగల గొప్పబుషులు వీరిదాసులే. అమృతము 
నిచ్చినవా డీ విష్ణువే. భూమిని భరించినదియు ఈ గోవిందుడే. ఈ ప్రపంచ 
మంతయు నితనియాజ్ఞచే నడచుచున్నది. రాక్షసు లాతని చేతిచక్రముచేత 
నిహతు లైరి. బ్రాహ్మణు లాతని ముఖమునుండి పుట్టిరి. భారతరామాయ 
ణము లాతని కథలే. ప్రాణులలో అంతరాత్మయై ప్రకాశించువా డతడే. 
భక్తులకు పరమపదమును అభయహనస్తముతో చూపుచు నాశములేని పరమా 
నందాన్ని అందిస్తూ వుండేవాడు ఈ కొండలప్పడే. 


సంకీర్తన : రేకు నంఖ్య సంపుటం పుట 
ఈతని నెజింగకుంటే 293 536 3 360 


పశ 


నో 


బ్రహ్మాగణాంధర్వము 


శ్రీవేంకటేశ్వరుని శరణుపొందితే వరములు జ్ఞానము వైకుంఠము 
పాందనగు ననుచున్నాడు. 
బ్రహ్మలోకముదా(క( బరికింప మనుజులు 
మగుడ జన్మించెడు జగములె యగు; 
నింద్రాదిదేవత లిచ్చు వరా లెల్ల 
నీ సందులోనివే యెగువ దిగువ; 
మాయలో. బుట్టుట మాయలో బెరుగుట 
కాయధారుల కెల్లం గలిగినదియె. 
గడుపుణ్య మొనరించి గడియించుకొన్న సం 
సొరమ్ము బహురూపసంవలితమె; 
చెడని వైకుంఠ మిచ్చును చేటు లేని 


వరము లొస6గును వెడమాయవాపు విష్ణుం 


డెసంగు చున్నాండు శ్రీవేంకటేశ డగుచు 
శరణనిన( జాలు నాతండె చక్క బ్రోచు. 33 


ఆఅలోచింపగా బ్రహ్మలోకంవరకుగల అన్నిలోకములు మానవులు 


మరల మరల పుట్టే చోటులే. ఇంద్రుడు మొదలగు దేవత లిచ్చే వరములు 
ఇంచుమించుగా పుణ్యము క్షీణింపగనే నశించునట్టివే. మాయలోపుట్టి 
మాయలో పెరుగుట శరీరధారులకు సాధారణధర్మమే. చాలా పుణ్యంచేసి 
తెచ్చుకున్న ఈ సంసారం నానారూపాలతో కూడుకొన్నది. విష్ణువు పునరావృత్తి 
రహితశాశ్వతవైకుంఠనివాసమును, వరములను, జ్ఞానమును అనుగ్రహి 
స్తాడు. ఆ విష్ణువే శ్రీవేంకటేశ్వరుడై విరాజిల్లు చున్నాడు. శరణన్నంతనే ఆతడు 


సంరక్షించును. 
సంకీర్తన : రేకు సంఖ్య సంపుటం పుట 
అన్నిటికెక్కుడు 1023 2 7 


బ్రహ్మగాంధర్వము 35 


అవ: లెక్కకు మిక్కుటమైన ఈ జనసముదాయంలో ఏ ఒకానొకనికేగాని 
అందరికీ హరి నెజుంగ నశక్య మనుచున్నాడు. 


జ్ఞ 


పదికోట్లనరులలోపల నొక్కండేగాని 

కలుగండు గోవిందు6 గని మనంగ 
బుణ్యాత్ములటువంటి పురుషుల కోట్లలో 

నిల నొక్కండే విష్ణు నెజబు(గ( గలండు 
శ్రుతు లెజింగిన భూమిసురకోట్ల లోపల 

గతియను శౌరి నొకానొకండె; 
అతిఘను లట్టి మహాత్ముల కోట్ల నొ 

క్కండె గొని తలంపండు కమలనేత్రు 


ఆ... నెగులు తగులు లేని నిత్యుల కోట్లలో 
పొదుగు నొకండె బుద్ధి మదనజనకు; 
భవ్యచరితులు హరిభక్తుల కోట్లలో 
వెదకు వేంకటాద్రివిభు నొకండె. 34 


పదికోట్టజనంలో ఒకానొకడు మాత్రమే గోవిందుని చూచి బ్రతుక 
నెంచున్ను అటువంటి వుణ్యాత్ములకోట్లలో ఒక్కడే శ్రీమహావిష్ణువును 
తెలుస్తుకొన గలడు. వేదములు వల్లించిన కోట్లకొలది బ్రాహ్మణులలో నాకు 
గతీ శౌరి అని ఒకానొకడే అనుకొనగలడు. అట్టి  మహామనీషులలో ఏ ఒక్కడో 
ఆ కమలాక్షుని స్మరించును. ద్వంద్వాతీతులైన జీవులకోట్టలో ఒకడే ఆ 
మారజనకుని మదిలో హత్తుకొనును. పూజనీయమగు చరిత్రగల హరిదాసుల 
కోట్లలో ఒకానొకడే వేంకటనాయకుని వెదకి తెలుసుకొనును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
అందరివసమా హరినెరుగ 16 3 దే 362 


36 బ్రహ్మ్మగాంధర్వము 
అవ: పరమాత్మతత్త్వమును సగుణంగా వర్ణిస్తున్నాడు. 


కువలయదళవర్డు కుండలి మణిభూషు 
నండజపతివాహు పుండరీక 
నయను గుణాధారు నవనీతచోరు ని 
ర్గుణు నిఖిలాత్ము వైకుంఠవాసు 
నారాయణు హిమాద్రినందినీనుతు వన 
మౌలికాలంకృతమహితవక్షు 
కౌమోదకీ నందక సుదర్శనాయుధు 
గోపాంగనాకుచకుంకుమాంకు 


బా 


గీ అనవరతగొనలోలు శేషాహితల్పు 
నిగమవేద్యు నిత్యానందు నిర్వికారు 
సర్వ్యసము వేంకటాహార్యసార్వభౌము 
కోరి కొలుతు నొపత్సఖు మేరుధీరు. 35 


కలువరేకులవంటి నీలిరంగుమేను గలవాడును, రత్నఖచితములైన 
నాగాభరణాలు అలంకారంగా గలవాడును, పక్షిరాజగు గరుత్మంతుడు 
వాహనంగా గలవాడును, తెల్లదామరలవంటి కన్నులు గలవాడును, అనంత 
మంగళ గుణములకు ఆశ్రయమైనవాడును, వెన్నను దొంగిలించేవాడును, 
హేయగుణరహితుడును, సర్వస్వరూపుడును, వైకుంఠంలో ఉండేవాడు, 
ఉదకం స్థానంగా గలవాడు, పర్వత రాజపుత్రికచే గీర్తింపబడ్డవాడు, వనమాలచే 
నల౦కరింపబడిన పూజనీయమగు వక్షస్థలం గలవాడు, కౌమోదకి అనే 
గద, నందకమనే ఖడ్గం, సుదర్శనమనే చక్రం, ఆయుధాలుగాగలవాడు, 
గోపికలకుచముల పైని కుంకుమతో గుర్తింపబడినవాడు, గానంలో ఎడతెగని 
ఆశగలవాడు, ఆదిశేషుడు పాొన్పుగా గలవాడు, వేదములచే దెలియదగిన 
వాడు, ఎడతెగని ఆనందమే స్వరూపముగా గలవాడు, వికారవిదూరుడు, 
సర్వమందు సమభావంగలవాడు, ఆపదలందు ఆదుకొనేవాడు, మేరుపర్వతం 
వలె ధీరుడైన శ్రీవేంకటాచలపతిని నామనస్సులో కోరి కొలుచుచుందును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కోరుదు నామది 23 141 [] 96 


37 

అఆహ్మ్మారాంధర్వము 
అవ: _ వేంకటాద్రినాథుని ఆకారమును, గుణములను న. 
అభివర్ణిస్తున్నాడు. 
నారాయణాయ పూర్ణాయ పుణ్యాయ పం 

కజలోచనాయ సంకరణాయ 
యదుకులదీపాయ సదయాంతరంగాయ 

వేదమయాయ దామోదరాయ 
గోత్రభిన్మణి నీలగాత్రాయ రవిచంద్ర 

నేత్రాయ ధర్మాత్మనే విశుద్ధ 
సత్త్వాయ నిహతారిచక్రాయ సౌభాగ్య 

సదనాయ సాధురక్షణపరాయ 
గీ సర్వలోకశరణ్యాయ సత్యభాష 

జాయ తేజోబలాఢ్యాయ నందనంద 

నాయ సచ్చిదానందమయాయ వేంక 36 

టేశ్వరాయ రమాపతయే నమోస్తు . హి 

ఉదకము స్థానముగా కలవాడు, పరిపూర్ణుడు: సోసేమున 
తామరపూలవంటి కన్నులు గలవాడు, సంకర్షణుడు నో న దీపం 
ఒక్కసారిగా జనులను తనలోనికి లాగుకొనువాడు), యదు*ి కోదే 
వంటివాడు, దయతో కూడిన హృదయం కలవాడు, వేదస్వరూల 'ద్రహాంకల 
నడుమున త్రాటితో కట్టబడినవాడు, ఇంద్రనీలమణివలె న వర్గసత్త్వ 
వాడు, నూర్యుచంద్రులు కన్నులుగా కలవాడు, ధర్మాతు గ మునకు 
స్వరూపుడు, చంపబడిన శత్రుసమూహము కలవాడు, గ డు, నర్వ 
నివాసస్థానమైనవాడు, సాధువులను సంరక్షించుటలో ఆసక్తీ ందగోవుని 
లోకాలకు శరణమై్రైనవాడు, నత్యవాక్కులు కలవాడు! స రూపుడు, 
కుమారుడు, తేజోబలములచే నంపన్నుడు, నచ్చిదానరో దస 
లక్ష్మీదేవికి భర్తయైనవాడు అగు శ్రీవేంకటేశ్వేరునికై నమస్వా' 


సా, 


ప్తట 
సంకీర్తన రేకు సంఖ్య సంపులో. 180 
నమో నారాయణాయ ద 
269 లలో ఈ 


ఇంకను మజికొన్ని అన్నమయ్య సంకీర్తనల గోని 
పద్యం నిర్మితం. 


38 


అవ: 


జ్‌ 


బ్రహ్మాగాంధర్వము 


స్వామికి కావించే షోడశోపచారములు తెల్పుచున్నాడు. 


షోడశసత్కళాశోభికి నుపచార 
షోడశ మ్మొనరింతు శుద్ధబుద్ధి 
అలరు విశ్వాత్మున కావాహన మ్మిదే 
సర్వనిలయున కొసనము నిదియ; 
అర్జ్యపాద్యమ్ములు నాచమనీయమ్ము 
గంగొజనకునకు6 గడంగి యిత్తు; 
జలధిశాయికిని మజ్జన మిదే పీతాంబ 
రున కిదే వస్త్ర మర్పణ మొనర్హు; 
ఇందిరాదయితున కివియె భూషలు, ధరా 
పతికి గంధసుమధూపమ్ము లివియ, 
ఇనకోటితేజున కిదె దీప; మమృతంపు 
విడుపరి కొసంగు నైవేద్య మిదియ; 
విథువిలోచనునకు కప్రవీడ్య మిదియె 
అల స్వయంజ్యోతికిని మంగళారతి యిదె 
ఇంద్రవంద్యుండు శేషాచలేశ్వరునకు 
తమి ప్రదక్షిణపూర్వవందనము లివియె. 


37 


పదునాజుకళలతో ప్రకాశించే స్వామికి పవిత్రమైన మనస్సుతో షోడ 
శోపచారపూజలు చేస్తున్నాను. ప్రపంచస్వరూపుడైనవానికి ఇదే ఆవాహనము. 
సకలము స్థానంగా కలవానికి ఇదే ఆసనము. పావనగంగానదికే తండ్రియైన 
వానికి ఇదే అర్ధ్యము, పాద్యము, అచమనీయము. సముద్రంలో పవళించే 
నానికి ఇదే స్పానము. పచ్చనిపట్టుపుట్టము కట్టేవానికి ఇదే వస్త్రము సమర్చి 
స్తున్నాను. లక్ష్మీభర్తయైనవానికి ఇవే ఆభరణాలు. భూదేవీప్రియునకు ఇవియే 
గంధ మాల్యధూపాలు. కోటిసూర్యులతేజస్సుతో ప్రకాశించే దేవున కిదే 
దీపము. అమృతము దేవతలకు పంచిపెట్టినవాని కిదే నై వేద్యము. 
చంద్రుడు కన్నుగా కలవానికి ఇదే పచ్చకర్ప్బూరపువీడ్యము. తనంతట తానే 
ప్రకాశించే వానికి ఇదే మంగళహారతి. ఇంద్రునిచే నమన్కరింపబడే 
శేషాచలపతికి ప్రదక్షిణ పూర్వకంగా ప్రీతితో చేసే నా నమస్కారాలు ఇవే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 


షోడశకళానిధికి 13. 134 2 


పుట 
90 


బ్రహ్మగాంధర్వము 39 


అవ: వేంకటాచలపతి ఆలయప్రాంతాలలో భక్తులు పడసే శుభాలను 
వర్ణించుచున్నాడు. 


'సేవించువారల చేతిభాగ్యము రండు 

వేవేగ రక్షించు విష్ణుండీడ; 
గరుడకంబమువద్ద కడ(క6 బ్రాణాచార 

పరులకు నీతండు వరము లొసంగు; 
కోనేటివద్ద మక్కువ తీర్థఫలముల 

నీతండు పరసల కెల్ల నిచ్చు; 
'సేనానివద్ద సుజ్ఞాన ముల్లమ్ములో( 

దలకొనంజేయు భక్తుల కితండు; 
కానుక లిడు సై(డిగౌదెల వద్దను 

దనరూపవు నీతండు కనంగం జేయు; 


జా 


గీ గర్భగృహమున జన విచ్చి కరుణతోడ 
విన్నపమ్ముల. జెవులొగ్జి విను నితండు; 
పాదములవద్ద నిహమును బరము. జూపు 
మన్ననలళోడ నలమేలుమంగవిభుండు. 38 


ఓ భక్తులారా! వేగంగా రండి, సేవించేవారి అరచేతిభాగ్య మీ విష్ణుడే. 
ఇతడే రక్షకుడు. గరుడకంబంవద్ద ప్రాణాచారం పడివుండేవారికి ఈ విష్ణు 
దేవుడే వరము లిచ్చును. స్వామివుష్కరిణిలో స్నానమాడు యాత్రికులకు 
ప్రీతితో సర్వతీర్థస్నానఫలము ఇత డిచ్చును. తన సేనానియైన విష్వక్సేనుని 
విగ్రహంవద్ద భక్తులమనస్సులలో మంచిజ్ఞానం కల్గునట్టుచేయును. భక్తులు 
కానుక లర్పించేకొప్పెరలవద్ద ఈ స్వామి తనదివ్యమంగళవిగ్రహమును 
దర్శింప జేయును. గర్భగుడిలో దయతో చనవుగా భక్తులవిన్నపములను 
చెవియొగ్గి ఆలకించును. అలమేలుమంగకు భర్తయగు ఈ వేంఠకటాచలపతి 
లాలనతో, తనపాదములకడ ఇహపరములను భక్తులకు చూపుచుండును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
సేవించి చేకొన్న 288 511 3 343 


40 బ్రహ్మణాంధర్వము 


అవ: శ్రీవేంకటేశ్వరుడే శాశ్వతసుఖము నీయగలిగినవా డనుచున్నాడు. 


జ్‌ 


ఇంద్రియప్రీతులే యిన్ని లోకసుఖాలు 
తనుపోషకులె తన తల్లి తండ్రి 
కను లెదుటిధనాలు కారణార్థమ్ములే 
యున్నతపద మీయ నొకండె వేల్పు 
కల దేవతలు కర్మఫలసంప్రదాతలే 
లలి విద్యలవి ఖ్యాతిలాభమునకె 
పలుమంత్రములు బ్రహ్మపట్న మీ సందివే 
పరమపదం బీయ భర్త యొకండె 


గీ అనుదిననృపాలసేవ అల్బార్థదములె 
కోరిన వొసంగునదె సురకుజముగూడ 
జీవు నెవ్వండు గల్పించె శ్రీ గిరీంద్రుం 
డొక్కండే శాశ్వతపదంబు నొసంగ కర్త. 39 


ఈ లోకపునుఖా లన్నియు ఇంద్రియాలకు ప్రీతి గలిగించునట్టివి 
మాత్రమే. కన్నతలిదండ్రులు శరీరపోషణమే చేయుదురు. కన్నుల కగపడే 
సంపదలు ఆశకు కారణములే. ఉత్తమపదవి నీయగలవాడు ఏకైకదైవతము 
ఆ శ్రీశుడే. ఇతరదేవతలు కర్మానుగుణమైన ఫల మిచ్చెడివారే. అన్ని 
చదువులు పేరు ప్రతిష్టల కొజకే. పలుమంత్రములు బ్రహ్మలోకం మొదలు 
ఈ లోకంవరకుగల మధ్యలోకాలపప్రాప్తి నిచ్చేవే. అవి అశాశ్వతము లైనవి. 
కాని ఈ ప్రభు వాక్కడే పరమపదము ననుగ్రహింపగల్లిన వాడు. ప్రతిదినం 
చేసే రాజసేవలు స్వల్చ్బప్రయోజనాల నిచ్చేవే. కల్పవృక్షం కూడ కోరినకోర్కుల 
నిచ్చేదే కాని పరమపద మీయజాలదు. జీవులకు కారణమైన ఆ తిరుమల 
నోథు డొక్కడే శాశ్వతపద మిచ్చుటకు కర్తయైన వాడు. 

సంకిర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 
ఇతనికంటే నుపాయ మింక 213 73 3 49 


అవ: 


లా 


బ్రహ్మ్మాగాంధదర్వము తే 

వేంకటాచలంలో సర్వదా శ్రీనివానుడు ఆపదలేని వరాలను అదే 
పనిగా ఇన్తున్నాడని భక్తులకు చాటిచెప్పుతున్నాడు. 
శిరములు ఖండించి చిచ్చున వేలిచి 

వరములు వడసె రావణుడు పెక్కు; 
కరధృతశరు6డు రాఘవునిచే. ద్రుటిలోన 

వజుతపా లాయె నా వరము లెల్ల 
జెలంగి ఘఫోరతపమ్ము చేసి బాణాసురుం 

డొందినట్టి వరమ్ము లొక్కకోటి, 
చక్రాయుధుండైన శౌరిచే క్షణములో. 

దోరమైన వరాలు తునియ లాయె; 


వట్టి జాలి. బడక వడి విఖీషణుండు శ్రీ 

రాము శరణు. జొచ్చి రాణ ౩క్కె; 

శ్రీనివాసు. డొసంభు సేగిలేని వరమ్ము 

లిట్టె వేంకటాద్రి నెల్లవేళ త్ర 


రావణాసురుడు తన తలలు నజికి అగ్నిలో వేళ్చి ఈశ్వరునివల్ల 


ఎన్నో వరాలు పొందినాడు. అంతవానిని శ్రీరామచంద్రుడు ధనుర్చాణహస్తుడై 
రెప్పపాటు కాలంలో సంహరించి ఆ వరాలను నీటగలిపినాడు. విజృంభించి 
బాణాసురుడు భయంకరమైన తపస్సుచేసి లెక్కలెనన్ని వరాలు సంపాదించి 
నాడు. చక్రం ఆయుధముగాగల విష్ణునిచేత ఒక్కనిముసంలో ఆ గొప్పగొప్ప 
వరాలన్నీ తుత్తునియలైనవి. వ్యర్థంగా నిర్వేదం చెందక విభీషణుడు 
శీఘ్రముగా రాముని శరణు పొందినాడు. పెంపు నొందినాడు. అనగా విష్ణు 
భక్తి గొప్పదని, విష్ణుభక్తులు పెంపు బడయుదురని తాత్పర్యము. ఇతరదేవత 
లిచ్చేవరాలు విపత్కరములు కావచ్చు. ఈ శ్రీనివాసు డిచ్చేవరాలు సంపత్క 
రాలని సారాంశం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


హరియిచ్చిన వరము 263 364 3 245 


శీ2 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: శ్రీనివానునితో తులతూగగలదేవుడు మజొక్కడు లేడని గాఢ 
విశ్వాసమును వ్యక్తము చేయుచున్నాడు. 


కమలనాభుని భయంకరమైన కినుకతో 
వేరొకరివరాలు వేయి సరియె ? 
తలలను తుండించి తగు వరమ్ముల నిచ్చె 
నల నరకొసురాదుల కితండు; 
కరివరదుని పేరు గలసిన తిట్లతో6 
బరదేవతల మంత్రపఠన సరియె ? 
ప్రల్లదుండగు శిశుపాలుని శిక్షించి 
యెలమిని పరలోక మిచ్చె నితండు; 


జూ 


గీ. సప్త గిరిశేఖ రాధిపుశరణుతోడ 
బ్రహ్మపట్టంబు సరియె? యా బ్రహ్మజగతి 
కంటె నున్నతమైన లోకంబు ధ్రువున 
కొసంగండే ? శ్రీనివాసతుల్యుం డెవండు ? తశ 


కమలం నాభిలోగల మహావిష్ణువుయొక్క భయంగొలిపే కోపముతో 
మజొక దైవం ఇచ్చే వేయివరా లైనను సాటియగునా? కా వనుట; నరకా 
సురుడు, రావణాసురుడు మున్నగు రక్కసుల తలలు ద్రుంచి వారికి తగిన 
వరములిచ్చెను. కనుక శ్రీశునికోపంకూడ మహాప్రసాదమే అని తాత్సర్యం. 
కరిరాజునకు వరా లిచ్చిన దేవుని సంబోధించుచు తిట్టినప్పటికిని ఆ తిట్లు 
ఇతర దేవతలగూర్చి జపించే మంత్రాల కంటె అధికములే. తుంటరియైన 
శిశుపాలుని శిక్షించి మోక్ష మిచ్చి ఈ దేవుడు రక్షించినాడు. దూషించినవారిని 
గూడ కాపాడే కృపాసముద్రుడీ వేంకటాచలాధిపతియని భావము. బ్రహ్మపద 
మైనను ఈ ఏడుకొండలవాని శరణుతో నమానమా? కాదన్నమాట! ఏలన, 
ఆ బ్రహ్మపదానికంబె ఉన్నతమైన స్థానమును శరణన్న (ధ్రువునికి ఈతడు 
ప్రసాదించెను గదా! శ్రీనివాసునకు సమాను డెవడు ? ఆలోచింపగా ఈయన 
అప్రతిము డని భావము. 


బల్షి 


సంకీర్తన : రేకు సంఖ్య సంపుటం పుట 
ఇతని కితండే కాక 181 405. 2 273 


బ్రహ్మ్మగాంధర్వము శీ 


అవ: _ వేంకటేశ్వరుని గుణగణాల నుగ్గడిస్తూ ఆయన్ను సేవించండని 
భక్తులను ప్రబోధిస్తున్నాడు 


లొ 


కొలువుండీ సద్భక్తి కొండలకోనేటి 
రాయని శ్రైలజారాధనీయు 
విశ్వంభరుని సామవేదనాదవినోదు 
నభవుని నెజివాది నాదిదేవు 
క్రైవల్యకామినీకాంతు శభప్రదు 
కరిరాజవరదు నాగరిపుగమను 
దేవతావంద్యు సుస్థిరకృపాభరణు రా 
క్షసలోకసంహారు కమలనయను 


త్తే. భోగిశయనుని ఉభయవిభూతినాథు 
సురమునీశ్వర భావనా శోభితపదు 
పరమప్పరుషు పరాత్పరు పొపహారు 
సంకటవినాశు(డౌ తిరువేంకటేశు. తై 


పార్వతిచే నారాధింపదగినవాడు, ప్రపంచమును భరించేవాడు, 
సామ వేదనాదముచేత వినోదించేవాడు, పుట్టుక లేనివాడు, నేర్చరి, ఆద్యుడు, 
మోక్ష లక్ష్మికినాథుడు; శుభము నిచ్చేవాడు, గజరాజునకు వర మొసగినవాడు, 
నాగవిరోధియైన గరుడుడు వాహనమైనవాడు, దేవతలకు నమస్కరింపదగిన 
వాడు, అచంచలమైన కృపయే ఆభరణముగా కలవాడు, రాక్షససమూహ 
మును సంహరించినవాడు, పద్మాల వంటి కన్నులుగలవాడు, ఆదిశేషునిపై 
పవళించేవాడు, ప్రకృతివికారమునకు లోనయిన ఈ సర్వవిశ్వమునకును, 
ఇందుకు భిన్నమై శుద్దసత్త్వ్యమయమైన శ్రీవైకుంఠమునకును నాయకు డైన 
వాడును, దేవర్షులహృదయములందు శోభిల్లు పాదములు గలవాడును, 
పరమపురుషుడు, పరాత్పరుడు, పాపం పరిహరించేవాడు, కష్టాలు నశింప 
జేసేవాడు అయిన కొండలరాయడు కోనేటిరాయడు అనబడే స్వామిని స్వచ్చ 
మైన భక్తితో సేవించండి. 


ప్రథమ సంపుటములోని 25, 44 క్రీరనలలోని పదాలతో ఈ 
పద్యం నిర్మితం. 


డేలీ 


అవ: 


బూ 


బ్రహ్మగాంధర్వము 


మహామహిమో పేతుడగు మంగాపతిని సేవించి సర్వసుఖములు 
పొందుడని భక్తులను ఆదేశించుచున్నాడు. 
“కడుపార బ్రహ్మను గన్న తండ్రిం గొల్సి 
యధిక సంతతిగల్లి యలరు డయ్య ! 
పరమభక్తిని రమాపద్మ్నాక్షుల భజించి 
దాంపత్యసుఖమున6 దనరు. డయ్య ! 
భవరోగవైద్యుని పాదముల్‌ సేవించి 
భువిరోగములు వాసి పొదలు. డయ్య ! 
దశదిశలం దెందు. దానైన వానిని 
పొగడి దిక్కుగలిగి నెగడు. డయ్య ! 


తల్లి దండ్రియు నితండె బాంధవు6 డితండె 
ప్రీతిం బుట్టించి పెంచెడు విభుః డితండె; 


మమ్ము గుజీచేసికొని మీరు మంగమగని 
నెల్లప్రొద్దు. బూజించి వర్ధిల్లు. డయ్య ! 4ప 


బంగారుకడువున బ్రహ్మనుగన్న ఈ వెన్నుని సేవించి పుత్రసంపద 


నంది ఆనందింపుడు. నిండుభక్తితో ఇందిరాదామోదరుల నర్చించి జాయాపతి 
నుఖమున తేలియాడుడు. నంసారమనే రోగానికి చికిత్సకుడైన శ్రీపతి 
నాశ్రయించి ఈ లోకములో రోగరహితులై హాయిగ నుండుడు. పదిదిక్కుల 
(అంతట) తానుగా నుండే దేవుని కీర్తించి దిక్కుగలవారై (సనాథులై) వృద్ధి 
గాంచుడు. తల్లి తండ్రి చుట్టము ఈ వేంకటగిరివాసుడే. (ప్రేమతో పుట్టించి 
పెంచే ప్రభు వీతడే. దాసుల మగు మమ్ములను ఒరవడిగా నుంచుకొని 
మీరందరు మాధవుని నిరంతరము పూజించి సర్యోత్కరతో వర్ధిల్లుదురుగాక! 


ఉన్నవిచారములేల రిం 441 


న్‌ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
1 296 


బ్రహ్మగాంధర్వము జ్‌ 


అవ: శ్రీనివాసుడు అంతటా గలడనీ, అతనియంశాంశములే సకలదేవత 
లనీ, హరినామమే సకలమంత్రసారమనీ ఉద్బోధించుచున్నాడు. 


భావమ్ములోపల బాహ్యమ్ము నందున 

గోవింద యంచును గొలువ వయ్య! 
హరియవతారమ్ము అఖిలదైవతములు 

_ హరిలోనిదే పద్మజాండకోటి 

హరినామములె సుమా! అన్ని మంత్రమ్ములు 

హరిహరీ హరి యని యనంగదయ్య ! 
విష్ణునిమహిమలే విహితకర్మమ్ములు 

విష్ణుని బొగడెడు వేదచయము 
విష్ణు వొక్కండె సుమా విశ్వాంతరాత్ముండు 

విష్ణు విష్ణువ యంచు వెదకవయ్య ! 
గీ అచ్యుతుండె ఆదియును నంత్య మచ్యుతుండె 

యఖిలదై త్యాంతకుండును నచ్యుతుండె 

వేంకటగిరీంద్రనిలయు.డై వెలుంగుచుండె 

అచ్యుతాచ్యుత యని శర ణందుమయ్య ! ట్‌డే 

“ఆంతర్చహిశ్చ తత్సర్వం వ్యాష్య నారాయణస్థ్సితః అన్నట్లు ఆత్మ 
లోపల, వెలుపల భగవంతుడు గోవిందు డున్నాడని సేవింపుము. నకల 
దైవతములు శ్రీహరి యవతారములే. ఆ హరియందే బ్రహ్మాండము లెన్నియో 
ఇమిడి యున్నవి. సకల మంత్రములు హరినామరూపములే. కాన హరి 
హరి హరీ అని ఉచ్చరింపుము. వేదచోదితనకలకర్మలు విష్ణువుయొక్క 
మహిమలే. వేదరాశి విష్ణువునే కీర్తించు చున్నది. విశ్వమున కంతకును అంత 
రాత్మయై యుండెడువాడు విష్ణువేసుమీ! అట్టి నసర్వవ్యాపకుని వెదకి గుర్తిం 
పుము. ఆదియు, అంత్యమును, సకలరాక్షసులను సంహరించినవాడును 
ఆ అచ్యుతుడే (నాశరహితుడే) సుమా! ఆ అచ్యుతుడే ఇపుడు శ్రీ వేంకటాద్రిని 
స్థానముగా చేసుకొని వెలుగుతున్నాడు. అచ్యుతా! అచ్యుతా! అని అతని 
శరణు పొందుము. " 


ళా 


సంకీర్తన రేకు నంఖ్య నంపుటం వుట 
భావములోనా బాహ్యమునందును 297 _ 561 3 377 


46 బ్రహ్మాగాంధర్వము 
అవ: వేంకటేశ్వరుని నామసంకీర్తనం చేసి తరించండని ఉపదేశిస్తున్నాడు. 


ఏడు జేనల మేన నీశ్వరు. డున్నాండు 
వేడ్కతో నతనిని వెదకరయ్య ! 


జూ 


మతి. బూడ్చియున్నది మహితవైకుంఠమ్ము 
తివిరి ధ్యానమున సోదించరయ్య ! 

కొడిదెడు బయలిలో గోవిందు నెలవంట 
యొట్టెట్టులో చేరి పట్టరయ్య |! 

అందె బ్రహ్మానంద మణ6గియుండె ముడియ 
నెట్టన విప్పి చేపట్టరయ్య ! 


గీ. ఊని నల్లెడునాల్కలో నుండు ముక్తి 
నిలయు దృఢభక్తితో నటు నిల్పరయ్య। 
నామసంక్షీర్తనములందు నానుచున్న 
దైవతము వేంకటేశ్వరు. దలంపరయ్య! డర్‌ 


ఏడుజేనల కొలతగల శరీరంలో భగవంతుడు ఉన్నాడు. ఆయనను 
ఉత్సాహంతో వెదకి తెలునుకొనండి. హృదయంలోనే పూజనీయమగు 
వైకుంఠం దాగి వున్నది. ప్రయత్నపూర్వకంగా ధ్యానంతో ఆ చోటును 
శోధించండి. ఆ హృదయంలోని పుడిసెడు ఆకాశమే గోవిందునికి స్థాన 
మనుట. ఎట్టాగైన శ్రమించి ఆ స్థానాన్ని తెలునుకొనండి. అచ్చటనే 
బ్రహ్మానందం అణగి వుంటుంది. హృదయ గ్రంథిని విప్పి ఆ బ్రహ్మానందాన్ని 
అనుభవించండి. జేనెడునాల్కలో ముక్తి నిచ్చే ప్రభు వున్నాడు. నిశ్చలభక్తితో 
ఆయనపై మనస్సు నిలపండి. నామసంక్షీర్తనంలోనే ఆ దైవం నాను 
తుంటాడు. అట్టి శ్రీవేంకటా ద్రీశుని ధ్యానం చేయండి. 1 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 
పరమ వివేకులాల 38] త/ర్‌ ట్స 


బ్రహ్మ్మగాంధర్వము తా 


అవ: _ ఏడుకొండలవాని ఎదుట కొండపైనుండే ఆంజనేయస్వామి ప్రతాపం 
వర్ణిస్తున్నాడు. 


జనో, 


అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపమ్ము 
సురలకు నరుల కీ సుద్దు లున్నె ? 
(ధువమండలముమోవ తోక మీదికి నెత్తి 
పెనచి పండులగొల పిడికిలించి 
ఉదయాచలముమీ(ద నొకజంగ నటుసాచి 
యపరాద్రి నొకజంగ నట్టి సాచి 
కదలు భానునితోడ వదనమ్ము. ద్రిప్పుచు. 
బెదవి విప్పి చదివె పృథుబలుండు 


గీ ఒక్కమొలగంట రవి మజియొండు శశియు( 
జుక్కగుమి మొలపూసలై శోభిలంగ 
నెదుట నున్నాండు మొక్కరో యేడుకొండ 
లయ్య నమ్మిన బంటైన యనిలజునకు. డ6 


(ధువమండలం తాకేట్టుగా తోక పైకెత్తి పండ్లగొలను పిడికిట్లో గట్టిగా 
పట్టుకొని, ఒకపాదం తూర్పుకొండ పైన, రెండవపాదం పడమటికొండ పైన 
మోపి, ఆకాశంలో పయనించే నూర్యునితోపాటూ తనముఖాన్ని త్రిప్పుతూ, 
పెదవులు కదుపుతూ, శాస్త్రాలు అభ్యసించాడు ఈమహాబలుడైన హనుమం 
తుడు. ఆ సమయంలో సూర్యుడు ఒకవైపు, చంద్రుడు మజోవైపు ఆతని 
(హనుమంతుని) మొలత్రాటిలో గంటలుగా, నక్షత్రాలన్నీ ఆ మొలత్రాటిలోని 
పూసలుగా వెలిగాయి. అడుగో! ఆ వాయుపుత్రుడు ఏడుకొండలవాని నమ్మిన 
బంటై వారి ఎదుటనే వున్నాడు. ఈ వానరపుంగవుని మిక్కుటమైన ప్రతాపం 
కడకు దేవతలకూ మానవులకూ లేదు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
అరుదీ కపీంద్రుని 381 470 తే 3౩17 


జి బ్రహ్మగాంధర్వము 


అవ: _ ద్రోణగిరిని తెన్తున్స హనుమానుని అమానుషపరాక్రమం వర్జి 
స్తున్నాడు. 


ళా 


పెడ చేత లోచేత బెరసి కొందఅం గొట్టె 
నడరి రక్కసిమూక పుడమి ద్రైళ్ళ; 
బెడిదంపుంబెనుతోక వడి. ద్రిప్పి మొత్తెను 
మహి గుప్పగూలంగ మాల్యవంతు; 
మోకాలందాటించె డాకొలం గొందణ 
వ్రేల్మిడి నాకొశవీథినుండి 


పైకొని భుజముల(బడదా(కె6 గొందజి 
నాకడ జలధిలో నసమశక్తి ; 


గీ అఆజుపుల నూరువుల నట్టె పాజందోలె 
నందణిను ద్రోణగిరి దెచ్చునట్టి వేళ; 


నంజనాచలనాథు కట్టనుంగులెంక; 
అరితేజిన బిరుదౌర ! యనిలనుతుండు. టీ 


హనుమంతుడు సంజీవిపర్వతం తెచ్చేటప్పుడు రాక్షసులగుంపు నేల 
కూలేట్టుగా కొందజీని పెడచేతులతో, లో చేతులతో తరిమి తరిమి కొట్టినాడు. 
మాల్యవంతుడనేవాణ్ణీ తన కజకైన పొడవైన తోకను గిరగిర త్రిప్పి దానితో 
మొత్తి నేల గూల్చినాడు. తాను (ఆంజనేయుడు) నిరాధారమైన ఆకాశంలో 
నిలిచి ఒక్కక్షణంలో ఎడమకాలితో తన్ని కొందజీనీ, మోకాలితో క్రుమ్మి కొంద 
జీనీ కూల్చినాడు. సాటిలేనిపరాక్రమంతో చెలరేగినవాడై కొందజుఠక్కసులను 
తన భుజాలతో పొడిచి సముద్రంలో పడద్రోసినాడు. తన ఆర్పులతో, ఊర్చు 
లతో, అందజినీ పాజదోలినాడు. ఈ వాయుపుత్రుడు అంజనాచలాధిపునకు 
ఇష్టుడైన సేవకుడు. బెరా! అతడు ఆరితేరిన గడుసరి గదా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 
ఘను. డాతండా యితండు 253 302 3 204 


అవ: 


బూ 


బ్రహ్మగాంధర్వము 49 


ఆంజనేయుని శరణువేడుచు నాతనిమహిమను వర్ణించుచున్నాడు. 
శరణు కపీశ్వరా! శరణంబు హనుమంత! 
యెంచంగ నీసరి యెవ్వ రయ్య! 
పుట్టినవేళనే భువనమ్ము లెజుంగంగ 
పట్టితి సూర్యుని పండటంచు 
మొలపూసలై తారకలు వెల్ల బెరిగితి 
వెంతటి వీరుండ వెదురు లేదు; 
అంపిన యప్త్పుడే యంబుధి దాంటితి 
వింవులు సీతకు నిచ్చినావు 
సంపద మెజియంగ సంజీవి దెచ్చితి 
పెంపు సొంపులను వర్ణింప( దరమె ? 


చెలువుమీజంగ శేషాద్రి జేరి శ్రీని 

వాసరాఘవ సేవలో వజలినావు 

వదలక భజించి నీ కృపవాండ నైతి. 

గడమ నాకేమి ? నన్నీవు గొచుచుండ. 48 


వానరశ్రేష్టడవగు ఓ హనుమంతుడా? శరణుశరణు. పుట్టిపుట్టకయే 


సూర్య బింబమును పండని పట్టుకొంటివి. అప్పటిలో నీవు ఎంతో ఎత్తునకు 
ఎదుగగా నక్షత్రములు నీ మొలపూసలై ప్రకాశించినవి. శ్రీరాము డంపగా 
సముద్రము దాటి సీతకు ఆనందము సమకూర్చితివి. అనువుగా సంజీవి 
పర్వతమును తెచ్చితివి. నీ పెంపుసాంపులు వర్ణింప శక్యమా? ఒప్పిదముగా 
శేషశ్రైలముజేరి శ్రీనివాసరాఘవుని సేవలో తనిసినావు. అట్టినిన్ను విడువక 
సేవించి నీదయకు పాత్రుడనైతిని. నీవు నాకు రక్షకుడవు కాగా లోటేమి 


గలదు? 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


శరణు కపీశ్వర 273 త21 3 283 


ఠ5్‌0 


అవ: 


స్టా 


బ్రహ్మ్మగాంధర్వము 


భాగవతులదయతో భగవంతుని దర్శించి శరణుపొందు డని హితవు 
గఅపుచున్నాడు. 
హరి గౌనలేరు మీ రందిందు వెదకిన 
హరిదాను లెజుంగుదు రడుగరయ్య! 
అత(డు ప్రత్యక్షమౌ హరిదాసులకె గాన 
గొనకొని వారల గొలువరయ్య! 
చేముట్టీ హరిని. బూజింపలే రందున 
నల ప్రపన్నులసేవ సలుపరయ్య! 
ఇందిరేశుప్రసాద మెక్కడ దొరకు ? శ్రీ 
హరిభక్తులప్రసాద మడుగరయ్య!] 


అంతరంగమ్మునం గల డండ్రు శౌరి 

యంతటను వైష్టవోత్తము లలరుచుంద్రు 

గౌవున తదీయుల యనుజ్ఞ గరుణ వడసి 

అంజనాద్రీవశరణమ్ము నందరయ్య! ఉరి 


ఓమానవులారా! మీరు ఇక్క డక్కడ వెదకి శ్రీహరిని దర్శించలేరు. 


భగవంతుని ఉనికి భాగవతులకు తెలుసు. వారి నడగండి. ఆయనను చూడ 


దలిస్తే 


భాగవతసేవలు బాగా చేయండి. చేతితో హరిని తాకి పూజించలేరు 


కాబట్టి ప్రపన్నులైన భాగవతులసేవ చేయండి. రమారమణుని అనుగ్రహం 
ఎక్కడ లభిస్తుంది? అంటే దానినిగూర్చి హరిభక్తులను ప్రశ్నించండి. శౌరి. 
అంతరంగంలో ఉన్నాడంటారు. విష్ణుభక్తాగ్రేసరులు అంతట నుందురు. 
కాబట్టి వారిఆజ్ఞను, దయను పొంది అంజనాద్రినాథుని శరణు పొందండి. 


ఇదియే మర్మము _ 86 418 


అ 


సంకీర్త్స రేకు సంఖ్య సంపుటం పుట 
1] 280 


అవ: 


[నా 


బ్రహ్మగాంధర్వము క్‌1 
పరమాత్ముచే సృజించబడిన దేహబుద్ధీంద్రియాలను ఆ పరమా 
త్మునికే అర్పించ వలెనని సందేశ మొసగుచున్నాడు. 
హరి సృజించిన దేహి హరిని భజింపక 

నరులను గొల్పుట న్యాయమయ్య? 
గరిమ నేజుగుడిచి కాలువ6 బొగడిన 

నెర వెర వే కాక యితవటయ్య? 
దేవుండిచ్చిన బుద్ధి దేవు పై బెట్ట కిం 

ద్రియముల. గూర్చుట వృజినమయ్య! 


ఒకరిసొమ్ము దినుచు నొక్కరి వెనువెంట 
ననిశమ్ము దిరుగుట యందమయ్య ? 
తోయజదళాక్షు. డంతరాత్ముండుగ నుండ 
శరణ మనకుండుటయె యనాచారమయ్య! 
ఆత్మగ్భృహమున కోట్లడ బృట్టె యుండ. 
దిరియః బోవుట గరువంపుందీ రటయ్య ? 50 
శ్రీహరిచే సృజింపబడినప్రాణి ఆ శ్రీహరిని గొలువక వ్యర్థమానవు 


లను సేవించుట పాడియా? ఏటిలో నీటిని త్రాగి పిల్లకాలువను పాగడుట 
మంచిదా? శ్రీహరి ఏజువంటివాడని, మానవులు పిల్లకాల్వలవంటివారని 
అభిప్రాయం. దేవుడు మన కిచ్చిన బుద్దిని ఆ దేవునిపై లగ్నం చేయక ఇంద్రి 
యాలతో చేర్చడం పాపమేగదా! ఒకరిసామ్ముతిని మరొకరివెంబడి నిత్యము 
తిరుగుట మంచిదా ? భగవంతునిచే కాపాడబడే మనుజుడు ఇతరుల నాశ్ర 
యింపరాదని భావము. తామర రేకులవంటి కన్నులుగల శ్రీనివాసుడు అంత 
రాత్మగా మనయం దుండగా శరణుపొంద కుండుటయే అనాచారము. ఇట్లు 
చేయుట మన యింట కోట్లకొలది ధన ముండగా బిచ్చ మెత్తుకొనుటను 
పోలినది. ఇట్టా చేయడం ఆత్మగౌరవమా? కాదనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
చెలంగి నాకిందుకే 212 67 3 


45 


52 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: మనకీ దేహమును తిరుమలదేవు డనుగ్రహించినాడు. కనుక దీనిని 
ఆతని కైంకర్యమునకే వినియోగించు డనుచున్నాడు. 


కోరము దుఃఖముల్‌; కోర కేతెంచెడి; 
సౌఖ్యమ్ము అంతె; విచారమేల ? 
తన యత్నములుగాొవు దైవతాధీనముల్‌ 
హరిశరణాగతి నభిలషింపు; 
కమ్మంటిమా ప్రపంచమ్ము ? కల్గెను; మోక్ష 
మిమ్ముల నీశ్వరుం డిడ లభించు 
కన(గ నంతర్యామికల్పితమ్ములె యివ్వి 
అఖీలాండపతిదాస్య మాసపడుము 
గీ... తెలియుదుమె పూర్వ మేమేమి సలిపినా మొ 
యింకమీందటి జన్మంపు టెజుక లేల ? 
తిరుమలేశ డొసంగిన దేహ మిద్ది 
వానికైంకర్యమే మన కాణయాచి; 51 


దుఃఖములు మనము కోరుకోము. కోరకయే అవి సంప్రాప్తిస్తుం 
టాయి. సౌఖ్యాలు కూడ అంతే. కనుక ఈ విషయాన్ని గూర్చి దుఃఖించడ 
మెందుకు ? అక్కజ లేదనుట. అవి మనయత్నంతో వచ్చేవిగాని, పోయేవి 
గాని కావు. అవి దైవాధీనాలు. కనుక జీవుడా! హరియొక్కశరణాగతిని కోరుకో. 
ఆయన దయ వలన చెడుతొలగి మంచి లభిస్తుంది. ఈసంసారం కావాలను 
కొన్నామా?లేదు. అయినా ఇది దాపురించింది. దయతలచి వేంకటాద్రివిభుడు 
మోక్షం ఈవలసిందే. మనకు సాధ్యం కాదన్నమాట. ఈ సంసారం, ఆ మోక్షం 
మనలోవుండే ఆ శ్రీశుని కల్పితాలే. కనుక జీవుడా! ఆ అఖిలాండకోటి 
బ్రహ్మాండనాయకుని దాస్యాని కాసపడు. అప్పుడే ఆ స్వామి సంసారాన్ని 
తొలగించి మోక్షం ఇస్తాడు. గతంలో ఏమేమి చేశామో మనకు తెలుసా? 
తెలియదు. ఇక రాబోయేజన్మాల తెలివిడి ఎందుకు? నిరుపయోగ మనుట. 
ఈ దేహం ఆ తిరుమలయ్య ప్రసాదమే. దీనిని వారి క్రెంకర్యానికే వినియోగిం 
చాలి. అట్టా చేయడం మనకు చిరకాలంగా వస్తూన్న అనవాయితి. 


బ్‌ 


సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 
అతనినే నేకొలిచి 90 య. | 298 


బ్రహ్మగాంధర్వము క్‌3 


అవ: _ క్రైంకర్యానికి భక్తబృందాన్ని ఎలుగెత్తి పిలుస్తున్నాడు. 


ఊఊ 


సీ గోవిందనామమ్ము కొల్లంగా దొరకె నా 
డుదము గుమ్మలుగ పాడుదము రండు; 
సత్యమ్ము సత్యమ్ము సకలదేవతలలో 
నిత్యుండు శ్రీహరి నిర్మలుండు 
ప్రత్యక్షముగ నుండె. బ్రాణులలోపల 
నత్యంతమున్‌ శర ణనరొ యితనిం 


జూటెడి.6 జాటెడి సకలవేదమ్ములు 
పాటించి మధువైరి పరముం డంచు 


గీ ఇతని కూటస్సు గోపికాహదయనాథు( 
గొలువరో! నేండు వేంకటకుధరమందు 
నిలిచియున్నాం డభీప్పితమ్ముల నొసంగు 
కమలపత్రాక్షు నీతనింగనరొ! మనరొ।! 52 


“గోవిందో అనే నామము మనకు కోకొల్లలుగా దొరికినది. ఆ నామాన్నే 
పలుమార్జ్డు పలుకుదము. గుమిగూడి ఆ నామాన్ని గానం చేయుదము రండు. 
అందరుదేవతలలోపల శ్రీహరి ఒక్కడే నిర్మలుడు, నిత్యుడు. ఇది ముమ్మాటికి 
నిజము. ప్రాణిసమూహంలో ఆయన అంతరాత్మగా ప్రత్యక్షంగా నున్నాడు. 
అతనిని అందజు శరణుపాొందుడు. మధువనే రాక్షసుని చంపిన మహావిష్ణుడే 
గొప్పవాడని అన్నివేదాలు బిగ్గజగా ఘోషించుచున్నవి. కూటస్టుడు గోపికావల్ల 
భుడు అగు ఇతనిని సేవింపుడు. ఇప్పుడతడు వేంకటాద్రి పై స్థిరంగా వున్నాడు. 
అతడు కోరికలు కురిసే తామరరేకులవంటి కన్నులుకలవాడు. ఇతనిని 
దర్శించండి. సుఖంగా జీవించండి. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
గోవిందాది నామోచ్చారణ _ 2568 332 3 


ర్‌4ీ 


అవ; 


చా 


బ్రహ్మ్మగాంధర్వము 


వృషాద్రినాథుని శ్రీకృష్ణావతారచరిత్రను వర్ణిస్తున్నాడు. 


చంద్రోదయమువేళ సగమురాతిరి కడ 
గరిత దేవకి బిడ్డం గనియె నమ్మ! 
పరమేష్టిముఖ్యులు పురుటింటివా.కిటం 
జేరి బాలుని నుతుల్‌ సేసిరమ్మ! 
వసుదేవుముందట వైకుంఠనాథుండు 
శిశువై యవతరించి చెలంగెనమ్మ! 
ముసిముసి నవ్వుల మునులకు బుషులకు 
నింతబొట్టె డభయ మిచ్చెనమ్మ! 


కన్నతలిదండ్రులకు బంధకమ్ము లుడిపి 
యడరి రాకాసిమూకల నణం౧చెనమ్మ! 
తిరుమలను జేరి శ్రీమహాదేవితోడ 
నిత్యకల్యాణయుక్తు(డై నిలిచెనమ్మ! 


53 


అర్ధరాత్రమందు చంద్రోదయసమయంలో పతివ్రత దేవకి ఒక 
ప్లురుషశిశువును కన్నది. బ్రహ్మాదిదేవత లందజు పురుటింటివాకిట గుమిగూడి 
ఆ బాలుని స్తోత్రం చేసిరి. ఆ వైకుంఠప్రభువు తన తండ్రియైన వసుదేవుని 
ఎదుట బిడ్డడై అవతరించి మించినాడు. చిరునవ్వులు చిందిస్తూ బుషులకు, 
మునులకు ఆ చిన్ని శిశువు అభయాన్ని ప్రదానం చేసినాడు. పెరిగి పెద్దవాడై 
తన తల్లిదండ్రులను చెజసాలనుండి విడిపించినాడు. రాక్షసాంశతో బుట్టిన 
కంసాదులను కోపముతో దునుమాడినాడు. ఇప్పుడతడే తిరుమలపై శ్రీదేవితో 
నిత్యకల్యాణం పచ్చతోరణంగా స్థిరంగా వున్నాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 


ఆదివిష్ణు వీతండే 234 193 3 


బ్రహ్మ్మగాంధర్వము ర్‌క్‌ 


అవ: _ దశావతారములను ఎత్తినవాడు ఈ వేషశ్రైలనాయకుడే యని అతని 
బలపరాక్రమములను అభివర్ణించుచున్నాడు. 
ఎదిరించి పోరాడ నెవరికి శక్యంబు ? 

సురవంద్యు హరి( దేజిచూడం గలరె? 
కజకుమీస మదర గగ్గులకాడౌదు; 

రౌదల6 జూపిన నడలు గుడుతు; 
రించుక గొరిసెరాయిడికి నోపంగ లేరు; 

చేగోరు మీటిన ఛిన్ను లవుదు; 
రడుగిడ పాతాళ మంటుదు; రటు నెత్రు 

గుండాల బడుదురు కోపగింప; 
తూవు చేనంటిన తుమురయి పోదురు; 

కంపించెదరు నీలికాసె. గనిన; 


గీ మంతన మ్మాడంా నిజ మాన మెల్ల 
గోల్పడెద; రశ్వ మెక్కిన గుంటగూలి 
పోవుదురు- వేంకటేపండు భూరిబాహ 
విక్రమమ్మునం దా విజ్ఞవీంగెం గనుండు. 54 


దేవతలకు నమస్కరింపదగిన ఈ శ్రీహరిని విరోధభావంతో నెవరైన, 
తేజిపార చూడగలరా? చూడలే రనుట. ఇక ఈతనిని ఎదురుకొని యుద్ధం 
చేయడం ఎవరితరము? కా దనుట. శ్రీనివాసుని దురసుమీస మదిరితే 
శత్రువులు సారహీను లౌతారు (మత్స్యావతారం). తల చూపితే అడలిపోతారు 
(కూర్మావతారం). కొద్దిపాటి గిట్టదెబ్బ కోర్వలేరు (వరాహావతారం). చేతిగోటితో 
మీటితే ఛిన్నాభిన్నమవుతారు (నారసింహావతారం), కాలు తల నుంపగా 
పాతాళం చేరుకొంటారు (వామనావతారం). కోపించినచో రక్తపుమడుగులో 
పడుతారు (పరశురామావతారం). బాణం చేత ధరిస్తే ముక్కలుముక్కలై 
'పోత్రారు (రామావతారం). నల్లనిదట్టి చూస్తే గడగడ వణకిపోతారు (బలరామా 
వతారం). ఏకాంతగోష్టి నెజపితే అభిమానాన్ని గోల్పోతారు (బుద్ధావతారం). 
గుజ్జము నెక్కినచో నశించి పోతారు (కల్కిఅవతారం). వేంకటేశ్వరుడు అధిక 
మగు భుజబలంతో నెగడుచున్నాడు. భక్తులారా! దర్శించండి. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఎదిరించి పోట్తాడ 233 186 3 125 


ఖా 


5్‌6 బ్రహ్మగాంధర్వము 


అవ: భక్షివైరాగ్యములు గలవాడు శ్రీనివాసుని గతిగా నమ్మును. అట్టివానిని 
ఇంద్రియార్ధములు సమీపించవని పలుకుచున్నాడు. 


జా 


దురితంబు లొకళకొన్ని దుర్గుణా లొకకొన్ని 
మరగుటల్‌ కొన్ని మర్మములు కొన్ని 
ధర నెజుకలు కొన్ని మజికువ లొకకొన్ని 
యింతధాన్యమ్మున కేది గాదె ? 
అసలు కొన్ని మిథ్యాచారములు కొన్ని 
వాసులు కొన్ని గర్వములు కొన్ని 
రేసులు కొన్ని మీరిన రుచుల్‌ మజికొన్ని 
యింత గడించితి మిముడు టెచట ? 


గీ పరమవై రాగ్య మదికొంత భక్తికొంత 
నేరుపులు మజికొన్ని యిన్నియును గలిగి 


శ్రీనివాసుండె గతియని చేరినార 
మకట! మీ కేదిగతి విషయమ్ములార 1! ర5్‌5్‌ 


పావములు కొన్ని చెడుగుణాలు మజికొన్న, చెడ్డ కలవాటు 
పడుటలు ఒక కొన్ని గోప్యములైన వొకకొన్ని తెలివి కొంత, మజచుట మజి 
కొంత- ఇవన్నీ ప్రోగై ధాన్య మయితే దాచడానికి కణజము (పాతజ) ఏది? 
ఎక్కడను లేదనుట. పై చెడ్డలు ఇముడుటకు తావు లేదని తాత్పర్యము. 
ఆశలు కొన్ని కపటపుటాచారములు మజికొన్ని గొప్పలు కొన్ని గర్వాలు 
ఇకకొన్ని తేలికతనము లొకకొన్ని అభిరుచులు వేజొకళొన్ని - వీటి నన్నిటిని 
ఇంతగా సంపాదించితిమి. ఇవి ఇముడు టెక్కడ? ఎక్కడ నిముడవనుట. 
మీది వన్నియు కొలతమీరినవని భావము. అట్టయినను శుద్ధమగు 
వైరాగ్యము, భక్తి నేర్చు ఉండుటవల్ల శ్రీనివాసుడే గతియని నమ్మి చేరితిమి. 
అయ్యో! శబ్ద స్పర్శ రూప రస గంధములారా! ఇక మీకు ఏది దిక్కు? 
దిక్కు లేదన్నమాట. పరమభక్తునికి విషయములు నశించు నని భావము. 


అట్‌ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
దొంతి విషయములాల 181 407 బై 275 


త్రుహ్మాగాంధర్వము ళ్‌7 


అవ: కర్మలు భక్తుని బంధింపలే వనుచున్నాడు. 


జ్‌ 


ఎజీంగి చేసిన వెల్ల నీతని మహిమనే 
యెజుంగక చేసిన వితనిమాయ 

రెంటి కెంచంగ తెడ్డువంటివారము సుండీ 
మమ్ము బట్టకుండు కర్మమ్ములార! 

కాయమ్ములోనుండు ఘను. డీతం డొక్కండే 
కాయ మీతనిమాయః గలిగినదియ 


తొలంగక రెంటికి తోడునీ డైతిమి 
మమ్ము. బట్టకు6డు కర్మమ్ములార ! 


గీ. ఏలిక వృషాచలేశ్వరు6 డితనిచెలియె 
మమ్ము నేలికసానియై మనుపు-వీరి 
నెమ్మి. గొలిచెడి సూత్రంపుబొమ్మ లేము 
మమ్ము. బట్టంగవలదు కర్మమ్ములార! 56 


మేము తెలిసి తెలివితో చేసిన పనులన్నీ తిరుమలనాథుని మహిమ 
చేతనే చేసితిమి.. ఈతని మాయచేతనే తెలియక బుద్ధిలేక కొన్నిపనులు 
చేసితిమి. పై రెండింటిలో మేము తెడ్డువలె నేమియు రుచి నెజుగని వారము 
సుమా! కాబట్టి ఓ కర్మములారా! మమ్ము పట్టి బాధింప వద్దు. శరీరం లోపల 
నుండేదీ దేవుడే; శరీరం ఈ దేవుని మాయచేతనే పుట్టినది. ఈ దేవునికి 
శరీరానికి మేము తోడునీడగా నున్నాము. అంతమాత్రపుసంబంధమే కనుక 
ఓ కర్మములారా! మమ్ము పట్టి బాధింప కండి. మాప్రభువు వృషభాద్రి 
నాథుడు. ఇతనిభార్య శ్రీమహాలక్ష్మియే రాణియై మమ్ము కాపాడుతుంటుంది. 
ఈ దంపతులను (ప్రేమతో సేవించే సూత్రాధారంతో ఆడే బొమ్మలం మేము. 
భగవద్భక్తులము గనుక కర్మములారా ! మమ్ము బంధించకండి. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇందిరానాథు 93 ఉీర్రి4 | 311 


58 


అవ: 


బా 


క్రుహ్మాగాంధర్వము 


తనకర్మలకు కర్త భగవంతుడేయని, చిత్రగువునికి చెప్పి మెప్పింప 
వలసినది ఆతడే యని నిర్మాగమాటంగా అంటున్నాడు. 
అతని నడుగు నాయౌంగాము లన్నియు 
నన్నిటికిని బదు లాడంగలండు; 
కరచరణాదులు గల్పించిన యతండె 
కర్త నాసుకృతదుష్కర్మములకు; 
సరి నును రొస!గిన చైతన్య మెవండొనా 
యపరాధములకు. దా నగును కర్త 
రమణ నన్‌ బుట్టించి రక్షించునతయడె నా 
యళుకు వళుకుం దీర్చ నగును కర్త; 


ఎల్లపుడు నన్ను దాసుగా నేలునతండె 

యిహపరము లిచ్చి యితరు లొక్కింత తడవ 

కుండ6( జేయ6(గ6 గర్త; నే నొండెజబుంగ6 

జెప్పి మి మ్మొడంబజచును చిత్రగుప్త ! 5/7 


ఓచిత్రగుప్తా! నామంచిచెడ్డలను గూర్చి ఆ శ్రీనివాసునే అడుగుము. 


అతడే నీకు సమాధానం చెప్పగలడు. నాకు కాలుసేతులు కల్పించిన ఆ 
దేవుడే నాసత్కర్మలకు, దుష్కర్మలకు బాధ్యుడు. నాకు ప్రాణాన్ని తెలివిని 
ఇచ్చినతడె నా తప్పిదములకు కర్తయైనవాడు. నన్నుపుట్టించి కాపాడువాడే 
నాభయ భ్రాంతులను దీర్చగలవాడు. ఎప్పుడూ నన్ను దాసునిగా నేలేవాడే 
ఇహపర సుఖా లిచ్చి ఇతరులు నా జోలికి రాకుండ చూడగలవాడు. నా కిం 
కేమియు దెలియదు. ఆ శ్రీశుడే నీకు తెలియజెప్పి సమాధాన పరచగలడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం. పుట 
అతని నడుగవో 161 294 2 


అద్య 


197 


అవ: 


జా 


బ్రహ్మ్మాగాంధర్వము ర్‌కి 


తననుగూర్చి స్వామికి మేలుమాటలు చెప్పి మెప్పు కలిగింపుడని 
పరివారములైన విష్వక్సేనాదులను అర్థిస్తున్నాడు. 
దాసకోటికి దరిదాపు మీరే కాన 
వాసి కెక్కింపరో వసుధ మమ్ము; 
సేనాధిపతి! నీవు చేరి చెప్ప[గదయ్య 
విష్ణుదేవునకు మా విన్నపమ్ము; 
భాష్యకారులు! మీరు ప్రణతార్తిహరునకు 
మానక తెల్పుండీ మామనవులు! 
వేయినోళులభోగి! విజ్ఞప్తి గావింపు 
మిభవరదునకు మా యేటికోళ్ళు; 


దేవులమ్మ! యిందిర'! నీవె దిక్క వగుచు 
వేంకటాచలపతికి విన్నింపుమమ్మ! 


మా వినుతి; యిట్లె గరుడు(డా ! మహిత శ్చ 
శెలమా | అట్లె మీరును సలుపంగదరె! . 58 


స్వామియొక్క సేనాధ్యక్షా! విష్వక్సేనా! విష్ణుదేవునికడచేరి నావిన్న 


పాలు వారి కందించు. భాష్యకారులైన భగవద్రామానుజా! నమస్కరించేవారి 
కష్టాలు తొలగద్రోసే అ స్వామికి మామనవిని తప్పక తెలుపుము. వేయినోళ్ళు 
గల శేషమూర్తీ! కరిని గాచిన కజివేల్పునకు మానమస్కారాలను విన్నవించు. 
దేవదేవీ! ఓ ఇందిరమ్మా! మాకు దిక్కవై మానుతులను స్వామికి విన్నవించు. 
ఓ గరుడా! పూజనీయమైన శేషగిరీ! పైవారివలె మీరు కూడ ననుగూర్చి స్వామికి 
ఎజుక పజతురుగాక! దాసులకు దిక్కు మీరేగదా! మమ్ము కడతేర్చండి. 


దాసవర్గములకెల 24/7 267 


న! 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
3 180 


60 అ్రహ్మ్మగాంథర్వము 


అవ: _ స్వామిపుష్కరిణీ మహిమ నభివర్ణించుచున్నాడు. 


బూ 


ఫురుషార్థములు నీదు భూరిసోపానముల్‌ 

వేదముల్‌ నాలుగు నీదుదరులు; 
సప్తవార్నిధులు నీస్వచ్చోదకమ్ములు; 

ఆదికూర్శ మెజుంగు నీదులోతు; 
గంగాదితీర్థముల్‌ రంగత్త రంగముల్‌; 

జలజంతువులు దేవసంచయములు; 

నీదరిమేడలు నెజి పుణ్యలోకాలు 

మునులు నీచుట్టున్న భూరుహములు; 


గీ... దేవరయు దేవి తెప్పలందిరుగ నొవ్వు 
పుష్కరిణి! లోకపావని! పుణ్యవితతి 
నీదుజీవభావమ్మగు; నీదురూప 
మల వికుంఠపురమ్ము వాకిలి గదమ్మ ! 59 


ఓపుష్కరిణీ! నీగొప్పవగు పడికట్టులే ధర్మార్ధకామమోక్షాలనే పురు 
షార్టాలు. నీనాలుగువైపుల గల కట్టలు పాజతువెటా ల నీ అప్పటమైన నీరే 
ఏడుసముద్రాలు. ఆదివరాహస్వామి నీలోతు తెలిసినవాడు. నీవిజృంభించే అలలే 
గంగమున్నగు వుణ్యతీర్థాలు. దేవతానమూహమే నీలో జీవించే జల 
జంతువులు. నీఒడ్డున వుండే భవనాలే పుణ్యభువనాలు. నీచుట్టు నిలిచివుండే 
'మ్రాకులే యోగులు: శ్రీ పతియు, శ్రీమతియు తెప్పలదేలుచుండ నొప్పెడు 
ఓపుష్కరిణీ! నీవు లోకాలను పావనం చేసే దానవు. పుణ్యసనముదాయమే 
నీజీవనము. నీదురూపమే ఆ వైళుంఠపురానికి వాకిలిగదా తల్లీ! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
దేవునికి దేవికిని 185 426 2 28/7 


బా 


[గాంధర్వము 61 


వారిధిశయనుడైన శ్రీనివాసభగవానునకు మేలుకొలుపులు పాడు 
తున్నాడు. 
ఘనయోగిమానసకమలముల్‌ వికసించె 
నొనర విజ్ఞాన రవ్యుదయ మాయె, 
మును జీవపరమాత్మ లను జక్కవలు గూసె 
జలజాక్ష! మేల్కని తలుపు దెజువు 
కలుషమ్ము లనెడు చీ/కట్లెల్లం బెడంబాసె 
తగ వేదకీరనాదమ్ము మోసె 
నితరధర్మము లనియెడు తారకలు మాసెం 
బ్రేమ మేల్కని సతిమోము గనవె 
కపటదై త్యులకనుగల్వగములు మొగిడె 
నివుడె సత్కర్శ్మచయ మను నెండ గాసె; 
మేలుకని వేంకటాద్రీశ ! మించు కూర్మి 
నిందిరయు నీవు మమ్ముల నేల గదవె! 60 


ఓప్రభూ! నీవు కలియుగదైవంగా వేంకటాద్రిపై వెలిశావు. కాబట్టి 


భక్తులందు విజ్ఞానమనే సూర్యుడు ఉదయించాడు. యోగీశ్వరుల మనస్సు 
లనే పద్మాలు విష్పారినవి. పరమాత్మజీవాత్మలనే చక్రవాకములు ఒకటవు 
తున్నవి. తామరలవంటి కన్నులు గల స్వామీ! మేల్కని తలుపు తెరువుము. 
నీసాన్నిధ్యంవల్ల పాపము లనెడు చీకట్లు మటుమాయ మవుతున్నవి. 
ఉదయం కావడంచేత వేదము లనే చిలుకలు పలుకుతున్నవి. అవైదిక 
ధర్మము లనే నక్షత్రాలు రూపుమాసినవి. నీవు మేల్కాంచి ప్రేమతో నీప్రేయసి 
అలమేలుమంగముఖం అవలోకించు. నీఅవతారం వల్ల మోసకారులైన 
రక్కనసులకన్నులనే కలువలు మూతపడ్డవి. సత్కర్మలనే వెలుతురు ఇప్పుడే 
వ్యాపిస్తోంది. ఓ వేంకటాద్రినాథా! నీవు పలక (ప్రేమాతి శయంతో ఇందిరా 
సమేతుడవై మమ్ము పాలించు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
వారిధిశయన 380 365 టీ 


313 


62 బ్రహ్మ్మగణాంధర్వము 


చా 


అవ: _ ప్రశస్తపుణ్యక్షేత్రాలలో వెలసిన నారాయణుడే శేషాద్రిపై నిలిచి 
యున్నా డనుచున్నాడు. 
పాలకడలినుండి బదరీవనమునుండి 
అల గయనుండి ప్రయాగనుండి 
భూలోకనిధియైన పురుషోత్తమమునుండి 
వేయురూపముల విచ్చేయు దీవ 
ఉత్తరమధురలోనుండి యయోధ్యలో 


జో 


నుండి బృందావనినుండి పుణ్య 
సింహాద్రినుండి వాసిగ పంచవటినుండి 
వత్తువు జనుల6 బావనుల6 జేయ 


గీ హస్తిగిరినుండి శ్రీరంగమందునుండి 
యీవలావలనుండి నీ వేగుదెంచి 
పరమక్రై వల్యధామమ్ము ఫణిగిరీంద్ర 
శిఖరమున నిల్చినాండవు శ్రీనివాస! 61 


ఓశ్రీనివాసా! క్షీరసముద్రమునుండి, బదరీక్షేత్రమునుండి, గయ 
నుండి, ప్రయాగనుండి, భూలోకమునకు నిధివంటిదగు పురుషోత్తమక్షేత్రము 
నుండి సహస్ర రూపాలతో నీవే దయచేస్తుంటావు. ఉత్తరమధుర, అయోధ్య, 
బృందావనం, సింహాచలం, పంచవటిక్షేత్రాలనుండి జనులను పవిత్రులచేయ 
డానికి వస్తుంటావు. కంచినుండి, శ్రీరంగంనుండి - అన్ని వైపులనుండి నీవు 
వచ్చి యిప్పుడు పరంధామమైన శ్రీవేంకటాద్రిశిఖరమునందు నిల్చియున్నావు. 
పై విష్ణుక్షేత్రాలలోని గోవిందుడే తిరుమలలో నున్నాడే కాని శ్రీ వేంకటేశ్వరుడు 
- శివుడు కాడు, స్కందుడు కాడు, శక్తి కాదని సారాంశం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
అన్నిచోట్ల బరమాత్మ నీవు 45 278 1 186 


బ్రహ్మాగణాంధర్వము 63 


అవ: తాపత్రయము తొలగించి సకలశుభాలు తనకు అనుగ్రహించు మని 
శ్రీవేంకటేశ్వరుణ్ణి వేడుకొనుచున్నాడు. 


జా 


శరణుసొచ్చెద నిన్ను సర్వలోకేశ్వర! 

మరణభయమ్ములు మాన్సుకొజకు 
మొజ లిడియెద నీకు ముచికుందవరదాయి! 

దురితమ్ము లన్ని యు ద్రుంచుకొజకు; 
దండమ్ము వెట్టెద దైవశిఖామణి! 

పండి పండని మతి పాకమునకు; 
దాస్యమ్ము సలిపెద దామోదరా! నీకు 

నీకృప నాపయి నింపుకొణకు; 
గీ. అభయ మర్థింతు నాదినారాయణుండ! 

ఉభయకర్మపుబంధమ్ము లూడ్చుకొజకు; 

విభుండ! శ్రీవేంకటేశ! ని న్వేండుకొందు 

శుభము లన్నియు మా కీవు చూవుకొజకు. 62 

సకలలోకాలకు ప్రభువైన ఓ దేవా! మరణభీతి మానడానిక్రై నిన్ను 
శరణు వేడుకొంటున్నాను. ముచికుందునికి వరాలిచ్చిన ఓ ప్రభూ! నా పాపాలు 
పటాపంచలు చేయుమని నీకు మొజ పెట్టుకొనుచున్నాను. ఓ దేవాధిదేవా! 
పరిపక్వంగాని నామనస్సు పరిపక్వం కావాలని నీకు దణ్ణం పెడుతున్నాను. 
ఓ దామోదరా! నీదయ నా పై ప్రసరించడానిక్రై నీకు సేవచేస్తున్నాను. సత్కర్మల 
వల్ల దుష్కర్మలవల్ల కలిగే నా జన్మ బంధాలు ఉఊడిపోయేటందుకై ఓ 


ఆదినారాయణా! నీ అభయాన్ని కోరుతాను. ఓ ప్రభూ! శ్రీ వేంకటేశ్వరా! సకల 
శ్రేయములు మా కనుగ్రహింపు మని నిన్ను వేడుకొంటున్నాను. 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 
అడియ నడియనయ్య 371 416 గీ 279 


64 


అవ: 


జా 


బ్రహ్మగాంధర్వము 


శ్రీనివానుడు తన హృదయములో నెలకొని ముగ్గ్భుని చేసినాడనీ, 
అన్ని సుఖములు ఆయనలో తా నందినానని తృప్తిని వెల్లడి 


స్తున్నాడు. 
ఘనకుండలములు నీకథలు నా చెవులకు 
నొల్కకు రుచులు నీ నామకోటి; 
మొక్కంగ నంటిన భూరజఃపటలమ్ము 
పట్టబంధము నాదు ఫాలమునకు; 
నిర్మాల్యపుందండ భర్మసూత్రము; నీదు 
చక్కనిరూపు కాంచనపురాశి; 
పంచామృతములు నీపొదతీర్థము; తప్త 
చక్రాంకనమ్ము వజ్రాంగిజోడు; 
తలప జుట్టాలు నాకు నీదొసజనులు; 
సప్త శైలేశ ! నీకృప జన్మ ఫలము; 
అఖిలసుఖములు నీయందె యందినాండ. 
జిత్తమున నిల్చి మోహింపం జేసితయ్య!. 63 


“భూషణములు చెవులకు" అను రీతిగా ఓ స్వామీ! నీకథలు 


వినుటయే నాకు కర్ణభూషణాలు. నాలుకకు రుచిగొల్బేవి నీ కోటినామములే. 
సొష్టాంగనమస్కారం సలిపేటప్పుడు నా నుదుటి కంటుకొన్న భూరేణు 
సముదాయమే పట్టాభిషిక్తుని చేసేటప్పుడు నొసటకట్టే బంగారురేకు. నీ 
వనుభవించి విడిచిన పూలమాలలే నాకు పసిడిదండలు. నీ అందమైన 
రూపమే నాపాలిటికి బంగారుముద్ద. నీ పాదతీర్థమే నాకు పంచామృతం. 
తప్తశంఖచక్రము ద్రాధారణమే (సమాశ్రయణము) నాకు వజ్రమయకవచము. 
నీ దాసులే నాబంధువులు. ఓ ఏడుకొండలదొరా! నీ కరుణయే నాజన్మకు 
ఫలము. నీయందే నేను అన్నిభోగములు (ఇహపరసౌఖ్యములు) పొంద 
గల్గితిని. నీవు నాలోనుండి నన్ను పరవళుని చేసుకొంటివి. 


అందితిని బొందితి 268 393 


సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 
3 265 


అవ: 


స్టా 


బ్రహ్మగాంధర్వము 65 


నాసర్వస్వము నీవే అని భక్తాగ్రేసరుడు ఫణిగిరీశ్వరునితో విన్నవించు 
కొనుచున్నాడు. 
ఉపమ నే నార్జించు నున్నతధన మీవె 
పరమతపమ్ముల భాగ్య మీవె 
జపములః గలుగు తేజఃప్రభావము నీవె 
బహుదొనధర్మాల ఫలము నీవె 
పరము నీవే పరాత్పరము నీవే ధాత్రి 
గలుగు ననంతభోగములు నీవె 
సురమునిపితృపూజం జొప్పడు సుఖ మీవె 
పరికింప దేవతాపదము లీవె; 
పంచవింశతితత్త్యముల్‌ పరంగ నీవె 
సకలవిద్యలు నాలుగాశ్రమము లీవె 


ప్రాణములు నీవె యాస్తియు పాస్తి నీవె 
పన్నగగిరీశ | నాకు సర్యంబు నీవె. 64 


ఉపాయముతో నే సంపాదించుకొన్న ధనం నీవే. ఇతరధనములు 


దుఃఖ కారణములు; భగవంతు డనే ధనం అనంతసుఖహేతు వనుట. శ్రేష్ట 
మగు తపస్సుల భాగ్యము నీవే. జపములవల్ల కలిగే తేజః ప్రభావము, అనేక 
ములైన దానధర్మాల ఫలము, పరమూ, పరాత్పరమూ, ఈ లోకములోగల 
అంతంలేని సుఖాలు, సురల, మునుల, పితృదేవతల పూజలవల్ల కలిగే 
క్షేమమూ, ఆలోచింపగా దేవతాస్థానములు, ఇరువదియైదుతత్తములు, అన్ని 
విద్యలూ, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ నన్న్యాసము లనెడు నాలుగు 
ఆశ్రమములు, ప్రాణాపానవ్యానోదాననమానము లనెడు పంచప్రాణములు, 
ఆస్తి పాస్తులు వెయ్యేల ? స్వామీ! నా సర్వము నీవే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇదివో నాసంపదా 170 340 2 


66 


అవ: 


స్టా: 


బ్రహ్మగాంధర్వము 


భగవంతుని పైమమకారం పెంచుకోవాలి; సేవించాలి; తదితరమును 
ద్వేషించాలి అని ఉపదేశిస్తున్నాడు. 


కామించితిని యాత్మ గలసి నిన్‌ భోగింపం; 
బగగొంటి నీ శత్రుపటలి మీ6ంద; 


ఒరులకు నీమంత్ర మొసంగ లోభించితి 
మోహించితిని నీదుముద్దురూపు; 

మచ్చరించితి నిన్ను మెచ్చని చదువులం; 
బంతగించితి నిన్ను భక్తి గొలువ; 

విడక ని న్నొల్లని విధుల నిందించితి; 
దర్శించితిని నీదుదాస్యమందు; 


కలపను లవెల్ల నీదు కెంకర్యములుగ 

నెంచితిని మమకారంబు సెంచుకొంటి 

కాలమంతయు నీసేవ గడపినాండ 

నెలమి శ్రీవేంకటేశ ! న న్నేలినావు. 65 


ఓ వెంకటాద్రిపతీ ! నిన్ను కలిసి బ్రహ్మానందాన్ని అనుభవించవలెనని 


నాఆత్మలో కోరుకొన్నాను. నిన్ను కాదనునట్టి, నీవు లేవనునట్టి నీశత్రువులపై 
విరోధం పూనినాను. అతిరహన్యమైన నీతిరుమంత్రాన్ని (ఓం నమో 
నారాయణాయ, ఓం నమో వేంకటేశాయ) కన్నవారి కెల్ల ఇచ్చుటకు 
లోభించినాను, నీ ముద్దు లొలికే రూపానికి ముగ్భుడ నైనాను. నీకథలు 
బోధింపని చదువులపై అసూయ పొందినాను. భక్తితో నిన్ను సేవింపవలెనని 
పంతం వూనితిని. నిన్ను కాదనే అశాస్రీయవిధానాలను తిట్టిపోశాను. నీకు 
కైంకర్యం చేస్తున్నందుకు ఎంతో గర్వించాను. చేసే పనులన్నీ నీ సేవలనే 
భావించాను. నీపై మమకారం పెంచుకొన్నాను. కాలమంతా నీ సేవావృత్తి 
లోనే గడుపుతున్నాను. ఓ స్వామీ! నీవూ ప్రీతితో నన్ను పాలించినావు గదా! 


ఇటువంటి వెల్లా 147 215 


ల్ని 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
2 144 


అవ: 


ళో 


బ్రహ్మ్మగాంధర్వము 67 


భగవంతుని సంపర్కమువల్ల ఇహపరసౌఖ్యాలు అందుకొన్నాననీ, 
సదా శ్రీ వేంకటేశ్వరుని దయాదృష్టినే ఆశిస్తున్నాననీ అనుచున్నాడు. 


తలంచితి నీరూవు; తగిలితి నీపద 
ద్వంద్వము; నీదాసతతి. గలసితి; 
నీదుముద్రలుదాల్సి నీగుణమ్ములు మెచ్చి 
యర్చించితిని తావకాంగకముల'; 
దామసమ్ములు విచ్చెం దగ సొత్త్వికము వచ్చె 
భవము వీడెను గర్మబంధ మూడె; 
నెలమి నీమహిమల నేమని వర్ణింతు 
గోముగ నిన్నేమి కొసరం గలను ? 
తిరుమణి ధరించి గైకొంటి. బరమభక్తి 
తీర్థము. బ్రసాదమును; భవద్దివ్యకథలు 
వింటి నిహపరములు గంటి వేంకటేశ! 
సొరిది మ మ్మిట్టులే కృపం జూతుగాక! 66 


ఓ శ్రీనివాసా! నీ రూపును భావించుచున్నాను. నీ పాదములజంటను 


ఆశ్రయించితిని. నీ దాసులతో చెలిమి చేసితిని. నీ ముద్రలే ధరించినాను. 
నీ గుణములను ప్రశంసించి నీ అవయవములను పూజించాను. ఫలితంగా 
తమోగుణసంబంధాలు నశించాయి. సత్త్వగుణం పెరిగినది పుట్టుక నశించి 
నది. కర్మప్రుకట్టు సడలిపోయినది. ఆహా! నీ మహిమల నేమని వర్ణింపగలను? 
వర్ణింపలే ననుట. కొసరి కొసరి నిన్నేమి కోరుదును? కోరికలు నశించిన 
వనుట. తిరుమణి శ్రీచూర్ణము ధరించి నీ తీర్ధప్రసాదములను చాల భక్తితో 
గ్రహించితిని. నీ దివ్యములగు కథ లాలకించితిని. తత్కారణంగా ఇహపర 
సుఖం చవి చూచితిని. ఓ వేంకటేశ్వరా! ఈ విధంగా మమ్ములను దయతో 


చూచుచుందువుగాక! 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
సారిది మమ్మిట్టే . 155 _ 257 2 172 


68 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: _ వేంకటాచలపతి సాటిలేని దైవమనీ, తనంతట తానే భక్తుల యోగ 
శ్లేమాలను పరిరక్షిస్తాడని, వారిని అతడు కాపాడేరీతిని వర్ణిస్తున్నాడు. 


అభయహస్తం బెత్తి యటు కాచుకొనియుంటి 
వట్టె దాసుల6 గౌతు నంచు నీవు 
నీనామమంత్రముల్‌ నిఖిలాఘముల దోల 
జగములలో వెదంజల్లినావు 
తలంచినవారికి ధనధాన్యముల నిత్తు 
నంచు శ్రీసతి గుండె హత్తినావు; 
ఇల6బావనులం జేయ నెల్లర నీపద 
శ్రీతీర్ధ మేజుగ6 జేసినావు 


గీ. జీవరాసుల బుట్టింప స్వీయనాభి 

కమలమున బ్రహ్మదేవుని గాంచినావు; 

ప్రాణీరక్షాపరుండవై పన్నగాద్రి 

నెక్కినాండవు సొటి నీ కెవ్వరయ్య! 67 

నాగనగనివాసా! శ్రీనివాసా! అభయహస్తం చూపుతూ దాసులను 
కాతునని అట్టే వారిరాకకు కాచుకొని ఉన్నావుగదా! పాపపుంజాలు త్రెంచ 
డానికి “ఓం నమో వేంకటేశాయ, ఓం నమో నారాయణాయి, ఇత్యాది 
మంత్రాలను లోకాలలో వెదజల్లినావు. లోకాలు అనే బహువచనంవల్ల స్వర్గా 
దిలోకాలవారికిని ఇదే తారక మనుట. జాతిమతభేదంలేక అందజికీ తిరు 
మంత్రాలు అందుబాటైన వని ఊహ్యము. కోరినట్లు ధనధాన్యా లిత్తునంటూ 
ఉొమ్మున కలుములరాణిని గదించుకొన్నావు. ధనధాన్యవితరణమునకు 
శ్రీసతి తన హృదయాన ఉండుట సాభిప్రాయం. లోకులందజినీ పునీతులను 
చేయవలె నని నీ పాదతీర్థాన్ని గంగగా ప్రవహింప జేసినావు. భగవంతునకు 
జీవులపై గల కృప, గంగొనదేపావనత్వం వ్యక్త మవుతున్నది. జీవసృష్టికె నీ 
నాభికమలంలో బ్రహ్మను నృజించినావు. అన్నిప్రాణులను ఆదుకొని 
ఆదరించ నెంచి వృషభాచలశ్ళంగాన్ని అధిష్టించావు. ఎత్తున నిలిచి నేల 
జీరాడు ప్రాణిసనమూహాన్ని వీక్షించి రక్షించు చున్నావనుట. వేంకటేశ్వరా! నీకు 
సాటి ఎవరయ్యా! ఎవ్వరూ కా రనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కొలిచినవారి పాలి 284 ఉ4ర్రి2 3 324 


స్టా 


బ్రహ్మ్మగాంధర్వము 69 


అవ:  స్వామిపాదాలు దప్ప మరిదేనినీ విశ్వసింపనని తన నిశ్చయం 
తెలుపు చున్నాడు. 


ర 


కంటి నొక్కండవె లోకముల కీశుండ వని 
కొనను నిను6బోలు వాని నొకని; 
వింటి ఘను(డ వంచు వేదాంత మందునీ 
కంటె నన్యము విన కమలనాభ! 
తోంచె నీసేవయే తుదిపదమ్మని; వేణు 
తోంచ దాత్మకు; సరితూంగ దెదియు 
పూన్కి నాగురుండు ని న్ఫోధించెం గాని దా 
చండు నీదుమహిమలు చక్రహస్త! 


గీ చవిగొలుపు నీకథలె మతి సమ్మతించె 
రచ్చమాటలు వినుటకు నిచ్చగొనదు; 


నమ్మినాండను నీపాదనళినములను 
నమ్మ నేమియు వేంకటనగనివాన! 68 


కమలం నాభఖియందుగల దేవా! లోకా లన్నింిటికీ ప్రభుడవు నీ 
వొకడవే యని ప్రఖ్యాతి చెందినావు. నీవంటివాడు మరొకడు కనిపించడు. 
నీవు ఘనుడ వని వేదాంతాలవల్ల విన్నాను. నిన్నుదప్ప మంెవరినీ వినలేదు. 
నీ సేవయే పరమపదమని తోస్తున్నది. నా ఆత్మకు వేజే తోచడం లేదు. 
మరేదియు నీకు సాటిరాదు. చక్రం చేతగలవాడా! నాగురువు పూనికతో 
నిన్నుగూర్చి బోధించినాడు. నీ మహిమలు అతడు దాచలేదు. నా మనస్సు 
రుచు లూరించే నీకథలే కోరుతున్నది గాని రచ్చమాటలు వినడానికి 
ఇచ్చగించదు. వేంకటాద్రిలో నివసించే ఓ శ్రీహరీ! నీ పాదపద్మాలు తప్ప 
మరి దేనినీ నమ్మను. 


ల 


సంకీర్తన . రేకు సంఖ్య సంపుటం పుట 
కింకదీర నదైవం కేశవాత్సరం 82 395 | 265 


70 


అవ: 


బొ 


బ్రహ్మగాంధర్వము 
భగవంతుని ప్రత్యక్షసందర్శన భాషణాదులు తనకు లభించ లేదని 
తన నిర్వేదం వెలిపుచ్చుతున్నాడు. 
గరిమ బ్రహ్మాండముల్‌ కల్పింప నేరిచి 
సుతులు బ్రహ్మాదులై శోభమీఅ 
క్షితి వేదశాస్తాలచే బొగడ్తలు గొంచు 
తలసూప కీమాడ్కి దాంగ నేల? 
ఒనర పరంధామ మొసంగంగ6 గర్తవై 
యిందిరేశు( డనంగ నేపుగాంచి 
పన్ని యన్నికళల. బ్రఖ్యాతి వహియించి 
కనులముంగల బొడకట్టవేల -? 
సురలయాపద లెల్లం జెచ్చెర హరించి 


పరంగ ధర్మంబు లెల్లను బాదుకొలిపి 


పరసలకు( బలుమారులు వరము లొసంి 
ఏడుకొండలవాండ మాటాడవేల ? 69 


ఓ ఏడుకొండలరాయడా! గొప్పగా బ్రహ్మాండములను సృష్టి చేశావు. 


నీ సంతానం బ్రహ్మాదు లెంతో వన్నె కెక్కినారు. ఈ లోకంలో వేదాలచే, 
శాస్తాలచే ఎంతో పొగడ్త గన్నావు. అయితే నీవు తలయైనా చూపక ఇలా 
ఎందుకు దాగినావు? పరమపదాన్ని ఇవ్వడానికి నీవు కర్తవు. లోకమాతకు 
భర్తవై మించినావు. అన్నివిద్యలలో ఆరితేరి మిక్కిలి ప్రసిద్ధి పొందినావు. 
ఎందులకు నా కనులకు కనిపించవు ? దేవతల బాధ లన్నీ ఒక్క త్రుటిలో 
పోగొట్టి ధర్మాలను చక్కగా నిలబెట్టినావు. యాత్రికులకు మాటికి వరాలి 
న్తున్నావు. అట్టి ఓ స్వామీ! నాతో పలుక వేమి ? పలుకు మని ప్రార్థించు 
చున్నాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇందరెరిగిన పని 239 226 ఏ3 


151 


అవ: 


జా 


బ్రహ్మగణాంధర్వము + గగ 


దేవుడు శ్రీనివాసుడు, దేవి మంగమ్మ అనుగ్రహంవల్ల కలిగిన ప్రజ్ఞతో 
తానీ కృతులు రచించితి నని పలుకుతున్నాడు. 


ఇన్నాల్లెబుంగక యిందులో నోలాడి 
యీవు మన్నింప ని న్నెజింగినాండ 
ముందొనర్ప్చిన కర్మములు తోలుకొనిరాంగ 
వచ్చి నీ మజు6గును జొచ్చినాండ 
కడ(గి పంచేంద్రియాల్‌ గదిమి పైకొన జగ 
ద్విభు నిన్ను శరణమ్ము వేండినాండ; 
వెనుకటి సంసృతి విడువక యుండంగ 
వినయాన నీ డాగు వేసినాండ; 
అగణితజన్మముల్‌ తగుల గాణాచియై 
మొనసి నీ కాళ్ళకు మొక్కినాండ; 
చెనంటిజీవుల చెలుములు చిమ్మి రేంగ 
బత్తివట్టితి నీమీద ఫణిగిరీశ! 
నీవు నీదేవి మంగమ్మ నెమ్మితోడ6 
బ్రజ్జ నా కీయంగా నిన్నె పొడినాండ. 70 
ఇన్ని దినాలు తెలియక ఈ సంసారంలో మునిగి తేలి ఇప్పుడు 


నీవు దయ దలంచగా నిన్ను తెలుసుకోగల్లినాను. పూర్వజన్మలలో చేసిన 
కర్మములు వెంటనంటి తరుముకొని రాగా వచ్చి నీ మరుగు జొచ్చినాను. 
అనగా కర్మలు జన్మహేతువులనుట. ప్రయత్నంతో ఐదు ఇంద్రియాలు నన్ను 
అక్రమింపగా లోకాలకు ప్రభువైన నిన్ను శరణు వేడుకొన్నాను. కడచిన 
సంసారం భూతం లాగా వదలనందు వల్ల దానిని పారదోలడానికి నీ 
చివ్నాలు-శంఖచక్రాదిముద్రలు వినయముతో ధరించాను. చిరకాలా 
నుభవంకల పుట్టువులు తగుల్కొనుచుండగా వాటినివృత్తికై నీ పాదాలు 
పట్టినాను. చెడుప్రాణులతోడిచెలిమి చెలరేగగా దానిని బాపుకొనుటకు ఓ 
శేషగిరీంద్రా! నీమీద భక్తి కల్గి ఉన్నాను. నీవూ, నీదేవి అలమేలుమంగమ్మ 
నాకు ప్రజ్ఞను ప్రసాదించగా ఇపుడు నిన్నే కీర్తిస్తున్నాను. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
ఇన్నాళ్ళు నెజు(గక 383 ఉర్రి4 


యు 
యు 
గై 
రా 


72 


అవ: 


ర్‌ 


బ్రహ్మగాంధర్వము 


శ్రీనివాను డెంతో ఉపకారం చేశాడని, అందుకు మారు సేత 
ఆయనకు కింకరుడై బ్రతుకుటే అనీ ఉద్దాటిస్తున్నాడు. 
ఉపకారముగ దేహ మొసంగితి నీకు నేం 
గావించు ప్రత్యుపకార మేది? 
ఎప్పుడు నీధర్మాన నిటు బుణస్థుండనై 
బ్రదుకుటే గలదు ప్రపత్తితోడ 
వెజ్టి. జేయక నన్‌ వివేకి జేసితివి నీ 
యీవికి మారిచ్చు నీవి యేది? 
నీకు గీర్తిగ నిట్లె నీయధీనుండనై 
బ్రదుకుటేగల దెట్టిభయములేక 
కూర్చితి జడులతోం గాక గురునితోడ 
నిట్టి సరవికి నాసర వేమి గలదు? 
వృషగిరినివాస ! యెవుడు ని న్వీడకుండ 
బ్రదుకు టొక్కటే గలదు నీ బంట నగుచు. గగ 
ఉపకారబుద్ధితో నాకీ దేహాన్ని ఇచ్చావు. ఇందుకు నేను చేసే ప్రత్యు 


పకార మేమున్నది ? ఏదియు లే దనుట. ఎప్పుడూ నీధర్మమా అంటూ 
నీకు బుణపడి ప్రపత్తితో బ్రతుకు టొకటే నా ప్రత్యుపకారం. నన్ను పిచ్చి 
వానిగా కాక వివేక వంతునిగా చేసితివి. ఈ నీ త్యాగానికి బదులుగా నీ 
కీయ గల్గిన ఈవి నాకేమున్నది? లేదనుట. నీక్షీర్తి పతాకగా నీకు లోబడ్డవాడనై 
బ్రతుకు టొక్కటే నే నిచ్చు ఈవి. నీ యధీనుడను కాబట్టి నా కెట్టిభయమును 
లేదు. మూర్చులతో నన్ను జతసేయక గురునితో చేర్చినావు. ఈ క్రమంతో 
నీవు చేసిన ఉపకారములకు నేను వరుసగా చేయగల్లిన ప్రత్యుపకారములు 
ఏ మున్నవి? ఏమియు లే వనుట. వృషపర్వతంలో నివసించే ఓ శ్రీనివాసా! 
నదా నిన్ను వదలక నీ బంటుగా బ్రతుకుటే నేను నీకు చేయగల ప్రత్యు 


పకారం. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇంతకంటె నేమున్నది 144 197 బి 132 


బ్రహ్మాగాంధర్వము 73 


అవ: భగవంతుడు తనకు చేసిన మేలునకు కృతజ్ఞతలు తెల్పుకొను 
చున్నాడు. 


ఎటువాయు నీబుణం బేమి చేసినం గాని 
కామితఫలద ! వేంకటగిరీశ ! 
చేరి కర్మమ్ములు చెజవట్ట. బేర్వాడి 
వే వచ్చినన్‌ విడిపించుకొంటి; 
శక్తిమంతుల కది యుక్త ధర్మముగదా 
అరయ దీనులం గన్న నడ్డపడుదు; 
రరులు పంచేంద్రియా లందిందు. దివియంగా 
వెరవుతో నన్వెన్మ వేసికొంటి; 
వది పొడిగద ! శూరు లగువారు పేదల 
" యాపదల్‌ మానిపి యాదరింత్రు; 


జూ 


గ పుట్టువు లవెన్నొ న న్నరికట్టుకొనంగ 
తోడుపడితివి తోడ్లోడ6 దొలంగం ద్రోసి; 
బలముగలవారు ధరణిలో పైకొనియెడు 
పలుభయా లెల్ల వారికి. బాపుచుంద్రు. 72 


కర్మలు దగ్గజించి నన్ను చెజపట్టుచుండగా నీవు వాటి ఉద్రేకము 
నణచి నన్ను విడిపించుకొన్నావు. పరికింపగా నీవు కష్టములో నున్నవారిని 
చూచి వారి కడ్డపడి కష్టాలు పోగొట్టుతావు. అట్లా చేయడం శక్తిగలవారికి 
తగిన ధర్మమేకదా! శత్రువులైన చక్షురాది ఇంద్రియాలు నన్ను ఇటునటు లాగు 
చుండగా నీవు ఉపాయముతో నన్ను వెనుకవేసుకున్నావు. వాటినుంచి 
తప్పించా వనుట. శూరులు పేదసాదుల ఆపదలు పోగొట్టి ఆదరిస్తారు. అది 
న్యాయమేగదా! ఎన్నో జన్మలు నన్నడ్డగిన్తుంటే వాటి నన్నిటిని తొలగించి 
నాకు తోడుపడ్డావు. బలవంతులు భూమిలో మానవుల పై "పైనపడే పలు 
భయాలను పారద్రోలుతుంటారుకదా! 


పుట 
ఏమి చేసినా నీరుణ ర్‌ 475 318 


7 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం 
1 


7క్మీ 


బ్‌ 


బ్రహ్మ్మగాంధర్వము 


జ్ఞానదశలో శ్రీనివాసుడు తనలో నున్నాడని తెలిసి ఇతరదైవముల 
నాశ్రయింప నని తన నిశ్చయాన్ని ప్రకటిస్తున్నాడు. 


నాకుగా నీకు విన్నప మెవ్వ రొనరింత్రు 


భక్తి నే వాక్రువ్వ వలయు. గాక 
కాతువా నాకంటె. గడుహీను ? నీదు చి 

త్తంబును నాదు భాగ్యంబు గాక 
బ్రదుకంగ లేక నీవలన నన్యులం గోరం 

గలనె ? నిన్‌ కొసరంగవలయు. గౌక 
నీలోన దాతువా నీ వితరణగుణం ? 

బవని దీనులకు6 జూపవలె. గౌక 


నేర నైతి నిన్నాళ్ళు నాఘోరపాప 

మేమొ ? నాలోన నున్నావు స్వామి ! నీవు 

నే నొరుల వేండం; దల్లికి లేని ముద్దు 

దొది కెటుగల్లు ? దాసవత్సలు(డ వీవు. 73 


ఓ దేవా! భక్తితో నేనే నీకు విన్నపాలు చేసుకోవలెగాని నా కొజకు 


నాకు మారుగా ఇతరులెవ్వరు విన్నవిస్తారు ? విన్నవించ రని భావం. నీచి 
త్తంనాభాగ్యం. అంతేగాని ఏ హీనుని నీవు కాపాడగలవు ? తనకన్న కాపాడ 
దగిన పరమహీనుడు మరొకడు లేడని తాత్పర్యం. కొసరికొసరి నిన్నే కోరికలు 
కోరి బ్రతుకగలనే గాని ఇతరులను యాచింపగలనా? యాచింపలే ననుట. 
లోకంలో దరిద్రులకు దానం చేయవలెగాని ఆ దాతృత్వాన్ని నీలోననే దాచు 
కుంటావా? దాచుకో వనుట. నీవు నాలోననే ఉన్నావని నా పాపిస్టిపాపా 
లెట్టివో కాని, ఇన్నాళ్ళు తెలియనైతిని. కనుక ఇక ఇతరులను యాచింపను. 
తల్లికి లేని ముద్దు దాదికి ఉండదుగదా! నీవు దాసులపట్ల ప్రేమగలవాడవు. 
దాదులవంటి అన్యదేవతలకు తల్లివంటి నీకున్న వాత్సల్యం ఉండదని 


భావము. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నేరనైతి నింతేకాక 229 167 3 112 


బ్రహ్మాగాంధర్వము 765 


అవ: చిత్రచర్యానిధివైన నీకు నాబోటివానిని కాపాడు టేపాటి యను 
చున్నాడు. 
కొనవ్రేలితో పెనుగొండ నెత్తిన నీవు 

మొగి నాకుటుంబమున్‌ మోచుటెంత ? 
అమరబృందమ్మున కమృత మిచ్చిన నీవు 

పట్టెండన్నము నాకు. బెట్టుటెంత ? 
అక్షయవస్త్రమ్ము లతివ కిచ్చిన నీవు 

కట్టంగ నిచ్చి న నాచుటెంత ? 
ఇంద్రాదులకు సిరు లిచ్చిన నీవునా 

కిహలోకభోగమ్ము లిచ్చు టెంత ? 


గీ అన్నిజగముల. బూర్డుండ్రై యున్న నీవ 
అండదండగ నాలోన నుండు టెంత ? 
వరము లిచ్చెడు నీకు నో తిరుమలేశ ! 
తెలియ నారెండుకోరికల్‌ తీర్పు టెంత ? 74 


జా 


గోవర్ధనగిరిని వేల నెత్తినావుగదా! అట్టినీకు అల్ప్బమగు నా కుటుంబ 
భారము మోయు టెంతపని? సులభ మనుట. పాలసముద్రమును చిలికించి, 
అమృతం పంచిపెట్టి దేవతలను అజరామరులను చేశావుగదా! అట్టినీకు 
పట్టెడన్నము నాకు పెట్టడం ఏమాత్రవువని? తేలిక యనుట. ద్రౌపది 
మొజాలకించి ఎడ తెజిపిలేకుండా చీర లిచ్చి ఆమె మానము కాపాడినావు 
గదా! అట్టి దయామయుడవైన నీకు నాకు మానం కప్పుకోవడానికి 
మూరెడుగుడ్డ నివ్వడం ఏమంత కష్టకార్యం? చులకనైన పని యనుట. 
ముల్లోకములకు ఒడయడైన ఇంద్రుడు వేడగా అమితనంపత్తి నిచ్చిన నీకు 
ఇహలోకసుఖాలు నా కొసంగుట ఏమంత దుష్కరకృత్యము? అలవోకగా 
చేయదగిన దనుట. సర్వజగత్తులందు పూర్ణంగా నిండియున్న నీవు చేదోడు 
వాదోడుగా నాలో నుండుట ఏమి కష్టము ? సుకర మనుట. భక్తులకు 
లక్షలు కోట్లు వరా లిన్తుంటావు గదా! నా రెండే రెండు కోరికలు మాత్రమే 
తీర్చుట నీకు మిక్కిలి సులభంకదా! ఆ రెండుకోరికలు ఇహపరసుఖాలు. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
అందుకు6 గాదు 189 485] 2 304 


76 బఅహ్మగాంధర్వము 


అవ: చిత్రచరిత్రుడైన భగవంతునిచరిత్రను చిత్రిస్తున్నాడు. 


దనుజారిబిరుదమ్ము ధరణి నీకే చెల్లం 
జన దది బలివిఖీిషణుల యెడల 
నెందజనైన నీవే గెల్బెదవు గొని 
నీసేవకుల చేత నిర్దితుండవు; 
ఎల్లరకును నీవ యేలిక వే గాని 
 పార్గనానతి మోచు బంట వైతి; 
మొక్కులు గొను దేవముఖ్యుండవే గాని 
దానుల కెల్లెడ దాసు. డీవు; 


రూ 


గీ. ' _జగములకుందండ్రివాట నిజంబ కాని 
దేవకికి. బుత్రుండవు శ్రితాధీనమతివి 
విన వినన్‌ నీదుసుద్దులు వింతగొలుపు 
భక్తవత్సల! హరి! పరబ్రహ్మరూప! 75 


ఓహరీ! దనుజారి అనగా రాక్షసులకు శత్రువు అనే బిరుదు నీకే 
తగి యున్నది. కాని బలివిభీషణుల విషయములో మాత్రం ఆశత్రుత్వ 
మేమైనది? 'సక్ళ దేవ ప్రపన్నాయ'”-ప్రపన్ను లెవ్వరినైనను కాపాడే దయా 
మయుడు భగవంతు డని భావము. ఎందటి నైనను, ఎంతటి వారినైనను 
శత్రువులను అసహాయు డవై నీవు జయింపగలవు. అట్టినీవు నీ సేవకులచే 
జయింపబడితివిగదా! (ఆంజనేయాదులకథలు అనుసంధించు కోవలెను). 
సకలప్రాణిజాతానికి నీవే ప్రభుడవు. అయినప్పటికీ అర్జునుని ఆజ్ఞకు లోబడి 
సారథికృత్య మొనర్చుచు బంటుగా మెలగినావు. భగవానుడు భక్త పరాధీను 
డనుట. అందరికీ వందనీ యుడవైన బృందారకస్వామివే కాని, అన్నివిధాల 
నీ భృత్యులకు భృత్యుడవై ఉంటావు. భగవంతుడు భాగవతులకు దాసాను 
దానుడనుట. లోకాలకు నీవు తండ్రి వనే మాట నిజమే. అట్టినీవు దేవకీ 
పుత్రుడ వైతివిగదా! పై వాటికి కారణం నీవు ఆశ్రయించినవారికి లోబడేబుద్ధి 
కలవాడవగుటయే. భక్తులవట్ల వాత్సల్యము కలవాడవు. వరబ్రహ్మ 
స్వరూపుడవు అగుహరీ, నీచరిత్రలు వినగా వినగా అద్భుతములనిపిస్తాయి. 
సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
ఎంతభక్షవత్సలు(డ 9్ర5్‌ 473 | 317 


బ్రహ్మగాంధర్వము 77 


అవ: _ భగవంతుని నామోచ్చారణ నమస్కార సేవాఫలము లెట్టివో చాటు 
చున్నాడు. 


బా 


అలరి ని న్నాకమాటు హరియని నుడువంగ 
బొందినపాపముల్‌ పొలసిపోయె, 
మందలించి మరొక్కమారు పల్కినఫలం 
బెందుల కని నీకె యిచ్చినాము; 
తలంయచు రెండుచేతుల నెత్తి మైక్కంగ 
నిహపరమ్ములు దక్కె నిట్టె మాకు; 
సాష్టాంగవినతులు సలిపిన ఫలమెల్ల 
నేమిటి కని నీ కె యిచ్చినాము; 


గీ అలముకొనియె పుణ్యము శరణన్నమాత్ర; 
భద్రముగ నుండె మాదుసేవాఫలంబు; 
ఎంతయని దాచుకొనంగల ? మేమిసేయ 
గలము ?నీ మహిమమ్ము మా తలమె పొగడ ? 76 


ప్రీతితో నొకసారి హరి యని అనగానే మాలోనిపావపములు 
పటాపంచలై పోయినవి. తలచుకొని మరోమారు “హరి” యని పలకడంవల్ల 
కలిగే ఫలమును ఇక మా కెందుకని నీకే సమర్పించినాము. నిన్ను న్మరించు 
కొంటూ చేతులెత్తి మొక్కగా ఇహపరసుఖాలు మాకు ఈ విధంగా దక్కినవి. 
మజి సాష్టాంగ నమస్కారం చేయడంవల్ల సమకూడే ఫలాన్ని ఇక మా 
కెందుకని నీకే అర్బణ చేశాము. శరణన్నంతమాత్రముననే ష పుణ్యం మమ్ము 
చుట్టుముట్టుకొన్నది. మజీ మథి కావించే మాసేవాఫలం అట్టే పదిలంగా 
ఉన్నది. పుణ్యం అమితంగా పెరిగి నది గనుక ఎంతని దాచి పెట్టుకోగలము? 
మిగిలిపోయిన పుణ్యంతో ఏమి చేసుకొనగలం? ఓ ఫణిపర్వతాధిపా! నీ 
మహిమను పొగడ మాకు శక్యమా? కా దనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏమి సేసే మింక 109 ర్‌] 2 35 


78 


అవ: 


రూ 


బ్రహ్మ్మగాంధర్వము 


జీవుడు భోగింపదగినవాడనీ, శ్రీనివాసుడు భోగించువాడనీ నిర్వ 
చించు చున్నాడు. 
చక్కని జన్మసంసారవృక్షమునకు 
భావింప6 బరిపక్కఫలమ వీవు 
కర్మం బనెడు గంధగజరాజమునకు వ 
హరె ! మేటిమావటివాండ వీవు; 
తెలియ దేహంబను దివ్య రాజ్యమునకు 
రాజిల్లు రాజాధిరాజ వీవు; 
దిట్టమౌ మనసను తేజిగుజ్జమునకు( 
బ్రఖ్యాతిగన్న రేవంతు. డీవు; 
అమలమగు భక్తిచంద్రోదయమ్మునకును 
రంతుల జెలంగు కలశాంబురాళి వీవు; 


జీవు( డను మేడలోనున్న శ్రీనివాస ! 
భోగ్యమను నేను చెంతల భోగి వీవు. 77 


మంచిదగు జన్మసంసారమనే వృక్షానికి ఆలోచింపగా పక్వమైన 


పండు నీవే. కర్మమనే మదపుటేనుగునకు అహా! నీవు మేటిమావటివాడవు. 
అనగా కర్మలను అదుపుచేయగలవాడ వనుట. విచారింపగా ఈ శరీరమనే 
దివ్యమైన రాజ్యానికి నీవే చక్రవర్తివి. తుంటరియగు మనన్ఫనెడు 
జాత్యశ్వమునకు నీవు ప్రసిద్ది కెక్కిన రౌతువు. మచ్చలేని అచ్చవుభక్తి అనే 
చంద్రోదయమునకు ఆనందఘోషలతో ఉప్పాంగే క్షీరసాగరుడవు నీవు. భక్తి 
పరాధీనుడు భగవంతు డన్నమాట. జీవుడనే మేడలో నుండే ఓ శ్రీపతీ! నీవు 
అనుభవించేవాడవు. నేను నీకు అనుభవింప దగినవాడను. 


అటే 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


భోగము నేను నీకు 157 2/74 2 183 


త్రహ్మాగాంధర్వము 798 


అవ: వేంకటాచలపతిదయను పొందలేనివారు. ఆయనను సేవించి 
తరింపలే రనుచున్నాడు. 


రూ 


తలపోసి తలపోసి ధ్యానించెదరు నిన్ను 
నింతింతయని నిశ్చయింపలేరు; 
పలుమారు నీగ్రుణాల్‌ పరంగ నుతింతురు 
మించి నీగుజుతుల నెంచలేరు; 
పొదిగి పొదిగి నిన్ను బూజించెదరు గాని 
యెదుట నీశ్రీమూర్తి నెబుంగ లేరు; 
వెదకి వెదకి సారె విందురు నీకతల్‌ 
నీభక్తి దృఢముగా నిలుపలేరు; 


గీ నిక్కి నిక్కి చేతుల నెత్తి మొక్కుచుంద్రు 
మక్కువను నీదుమహిమ నమ్మంగ లేరు; 
గ్రక్కునను వేంకటేశ ! నీకరుణచేత6 
దక్క నిన్నటు సేవించి తనియ లేరు. 78 


ఓ వేంకటేశ్వరా! ఆలోచించి ఆలోచించి నిన్ను స్మరించుచుందురు 
కాని నీ వీపాటివాడ వని నిర్ణయింపజాలరు. అప్రమేయు డనుట. నీ 
గుణగణాలు మాటి మాటికి వల్లెవేయుచుందురు గాని వాటి తుదిని 
గాంచలేరు. అతడు అనంతకల్యాణ గుణనిధి యనుట. క్రమ్ముకొని నిన్ను 
పూజింతురుగాని ప్రత్యక్షంగా నిన్ను దర్శించ లేరు. ఇది అసాధ్యమని 
భావము. నీకథలు ప్రవచింపబడే చోట్లు వెదకి అచటికి వెళ్ళి విందురు. 
అయినను దృఢథభక్తిని నీపై నిలుపలేరు. కాళ్ళముని వ్రేళ్ళపై నిలిచి రెండు 
చేతులు పైకెత్తి నీకు దండములు పెట్టుదురు. అంతేగాని ప్రేమతో నీ మహి 
మలు నమ్మజాలరు. ఓ వేంకటనాథా! నీదయ లేకున్నచో శీఘ్రమే నిన్ను 
సేవించి ఆనందింపలేరు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఎవ్వరి నేర్చులు 160 287 2 192 


80 బ్రహ్మాగాంధర్వము 


అవ: _స్వల్పనుఖాలకై పడరానిపాట్ట్లు పడడం వెజ్టీతన మనుచున్నాడు. 


జా 


_ పడనిపొట్లు పడుచు పనులం దిరుగు టెల్ల 
గుడిచెడు పట్టెడు కూటికొజకె; 

కడదాక జెలులతో( గౌపుర ముండుట 

యొకత్రుటి మైమఖణ పొందుకొజుకె; 
ఘనమైన గృహములు గట్టుకొనుట యెల్ల 
నంగము మోసెడు నంతవజకె; 


తనివోని మతిలోని తలపోంత లన్నియు 
నెనసినబ్రదుకు తొ నెంచు కొజుకె; 


అ. ఇంతలోని పనికి నెంత వెజ్టీని కొండ 
ద్రవ్వి యెలుకంబట్ట6 దలంపు6 గొందు 
ఫణీిగిరీశ! నాదుభ్రమ వాపి నీపాద 
దొస్య మిచ్చి కరుణ దనువు మయ్య ! 79 


పడరాని అగచాట్లు పడుతూ ఏదో పనిగట్టుకొని తిరిగేదంతా ఆ 
పట్టెడు కూటికోసమేగదా |! మరణపర్యంతం స్రీలతో సంసారం చేయడం, 
క్షణికమైన ఆనందము కోనమేగదా |! మిద్దెలు మేడలు కట్టుకోవడం, ఈ 
శరీరం ఉన్నంత వజకు అనుభవించడానికే గదా |! మనస్సులోని అంతులేని 
ఆలోచన లన్నీ పొందిన తన జీవితాన్ని (జన్మను) తానే కోరుకోవడానికేగదా | 
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అశాశ్వతము, అల్ప్బకాలికము అగు ఈ 
పాటిపనికి ఎంతో శ్రమచెందిన నేను వెజ్జిని. ఓ శేషైలనివాసా ! శ్రీనివాసా 
నాలోని మాయను తుడిచిపెట్టి నీపాద దాస్యం అనుగ్రహించి దయతో నన్ను 
తృప్తి నాందించు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


బ్రహ్మగాంధ ర్వము 81 


అవ: _ ఎవరు ఎట్లు భావించినా తనకు ఆదిపురుషుడైన శ్రీనివాసునిదాస్యమే 
చాలు ననుచున్నాడు. 


బ్‌ 


గరిమ గొందజకు సాకొరమైై నిల్చితి 
గురునిరాకారమై కొందజకును, 
సరసం గొందజకును సగుణుండ వంట నీవు 
కొంది కీవు నిర్ణుణుండ వంట; 
ఒకచో6 గళాపూర్తి నొనరి యుండుదు వంట 
యొకట నిష్కళుండవై యొప్పెద వంట; 
ఒకట జీవులకు నీ కొనర భేద మృంట 
యొకచో నభేదత నుందు రంట; 


గీ. అదన నిందజలో నంతరాత్ముండ వంట 
యెదుటం బరికింవ శ్రీవేంకటేశుండ వంట; 
యింతయును నీదుమహిమయే యెన్న నేల? 
సంతతము నీదుదాస్యమ్మె చాలు నాకు. 80 


కొందరు నిన్ను ఆకారముతో, గుజఖూలతో, కళలతో కూడినవానిగా 
దర్శిస్తారు. మజి కొందరు ఆకారం, గుణాలు, కళలు లేనివాడని తలుస్తారు. 
ఇంక పలువురు జీవులకూ పరమాత్మవైన నీకూ భేదమును భావిస్తారు. మరి 
కొందరు జీవులకూ నీకూ అభేదాన్ని భావన చేస్తారు. ప్రాణుల హృదయాలలో 
అంతరాత్మగా ఉంటూ శేషాద్రిమీద వేంకటేశ్వరుడుగా వెలుగొందుతుంటావు. 
చూడగా ఇది యంతయు నీ మహిమేకదా ! మజి నాకైతే ఎప్పుడూ నీసేవయే 
చాలు. 


అట్‌ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏదియు. గానండు 356 329 (| 221 


82 


అవ: 


హో 


గంంధర్వము 


కొండపైనుండే దేవుడు తనకు సర్వస్వ మంటూ అతనినే శరణు 
పొందుతున్నాడు. 


గతి వీవె మతి వీవె కర్తవు భర్తవు 

పతి వీవె మాకు నే పట్టునందు 
నెంచి చూడంగం బరు లెవ్వారు నీ కెన ? 

శరణు జొచ్చితి మయ్య! చతురు నిన్నె 
జననీజనకు లీవె శరణమ్ము నీవె మా 

యునికి మనికి నీవె యుపమ నీవె 


మనసిచ్చి మము నీవు మన్నించుటం జేసి 
శరణుసొచ్చితి మయ్య! చనవు బలిమి 


లోకసాక్షి వీవె లోకబంధు(డ వీవె 

యీ కడ తిరువేంగలేశు. డీవె 

నిఖిలజగతి గొవ నీకంటె మఖిలేరు 

శరణు. జొచ్చినాము స్వామి ! నిన్నె. 81 


ఓ ప్రభూ | మాకు అన్నివేళల గతివి, మతివి, కర్తవు, భర్తవు, ప్రభుడవు 


నీవే. ఆలోచించగా నీకు సాటి మరెవ్వ రున్నారు ? లేరని భావం. కాపాడు 
సామర్థ్యం గల నిన్నే శరణుపొందుతున్నాము. మా స్థితి, జీవనం, ఉపాయం 
కూడా నీవే. నీకడ మాకున్న చనవుకొద్దీ మనసిచ్చి మన్నించేవాడ వగుటచేత 
నిన్నే శరణమంటున్నాము. ల్లోకోలకు సాక్షివి, లోకబజాంధవుడవు అయిన 
నీవు శ్రీవేంకటేశ్వరుడవై ఉన్నావు. లోకా లన్నింటినీ కాపాడుటకు నీవు దప్ప 
మరెవ్వరూ లేరు. మాకు నీవే శరణం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఆలించు పాలించు 357 3368 డీ 227 


అవ; 


జో 


అహ్మ్మగాంధర్వము 83 


సర్వదేవతాస్వరూపుడు, శ్రీనివాసు నర్చింపక దేవతాంతరములను 
పూజించుట వ్యర్థమని ఉద్పోధించుచున్నాడు. 


మొదలుండ. గొనలకు మోచి నీళ్ళిడనేల ? 
యెదలోన నీవుండ నితర మేల ? 
నిగమమార్గమునందు నే నడచెద నన్న 
నిగమమ్ము లెల్లను నీ మహిమయె 
జగతివారలంజూచి జరిగెద నన్న జ 
గమ్ములు నీమాయ గలిగినవియ 
మనసు నడ్డము పెట్టి మట్టున నుంటకు 
మనసు కోరికలు నీ మతక మాయె 
తనువు నింద్రియములు తగ గెల్పెద నటన్న 
తనువు నింద్రియములు త్వన్మహిమయె 
ఇంతలోనిపనికి నిందందు. జొరనేల ? 
చెంగట. జెరువుండ6 జెలమ లేల ? 
శౌరి! నీదు దివ్యచరణముల్‌ శరణంటి 
సంతకూటముల విచార మేల ? 82 


ఓ మహావిష్టూ |! మా మననులలోనే నీ వుండు టెజుంగక వెలుపలి 


వేల్పుల నారాధించుట చెట్టుమొదటిని వదలి కొనలకు నీరుపోయుటవలె 
వ్యర్థము. వేదవిహిత మార్గంలో నేను ప్రవర్తిల్లుదు నంటే ఆ వేదము లన్నియు 
నీ మహిమలే. లోకములోనివారిని జూచి వారివలతె నడతు నన్నచో లోకము 
లన్నియు నీ మాయచే ఆవరింపబడినట్టివే. మనసును జయించి నిశ్చలంగా 
ఉందా మనుకుంటే ఆ మనసులోని కోరిక లన్నీ నీ మాయచేత పుట్టినవే. 
శరీరాన్ని ఇంద్రియాలను చక్కగొ లోగట్టు కుందా మంటే అవికూడ నీ మహిమ 
వల్ల ఏర్పడేవే. ఈ పనులకై ఇక్కడక్కడ తిరగడ మెందుకు ? దగ్గణలో చెరు 
వుండగా చెలమల కై అలమట ఎందులకు ? అనగా శ్రీనివాసుడు చెరువు, 
ఇతరులు చెలమ లనిఅభిప్రాయము. ఓ శౌరీ ! నీ దివ్యచరణాలే శర 
ణంటిని. ఇక నిరుపయోగమైన ఆలోచనలు ఎందుకు ? వ్యర్థ మని భావము. 


అటే 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


మొదలుండ6 గొనలకు రగ 466 1 312 


84 


అవ: 


లై 


బ్రహ్మగాంధర్వము గ్‌ 
కొండలరాయని మహిమాదులు అనిర్వాచ్యము అనుచున్నాడు. 


ఆకాశ మింతంత యని పల్క రాదంట 
నుడువంగ రాదంట కడలిలో6తు 
గణీియింవ రాదంట కడగి భూరేణువుల్‌ 
శ్రీశ! నీ మహిమలం జెప్ప వశమె ? 
వెలయ కొలము గంటు వేయంగ రాదంట 
కట్టి రాద6ట మూటగౌంగ గాలి 
కలయ నట్టిక్కుల కడ గౌనరా దంట 
జలజాక్ష ! నీ రూపు. దెలియ దరమె ? 


గెలువ రాదంట నీమాయ; కిట్టి మనను 
జిక్కంబట్ట6గ రాదంట; చేరి నిన్ను( 
గొలువంగా శక్యమే? భక్తకోటి కెల్ల 

నీ శరణ మొక్కటే గతి నిగమవేద్య ! 83 


ఆకాశ మీపాటిదని, సముద్రములోతు ఇంతమాత్రమని చెప్ప 


శక్యము కాదంటారు. ధరణిలోని అణువులను గూడ లెక్కపెట్ట సాధ్యము 
కాదంటారు. మరి ఓ రమాప్రియా! పైవాటిని సృజించిన నీ మహిమలు 
చెప్ప శక్య మగునా ? కాదని భావం. కాలానికి గంటు వేయుటకు, గాలిని 
మూటగట్టుటకు, దిక్కుల అంతములను చూచుటకు వీలుకా దంటారు. 
వీనికి కారణమైన, నీ రూపం చూడ తరమా? కాదనుట. నీమాయను 
జయించుట, మనస్సును నిగ్రహించుట అసాధ్యమని వాడుక. కనుక నీదగ్గజి 
చేరి సేవించుట సాధ్యమా ? కాదని తాత్పర్యము. ఓ వేదవేద్యా! 
కారణములవల్ల భక్తుల కెల్ల నీ శరణాగతియే గతి. 


ఎంత సోదించి చూచినా. 155 262. 


సంకీర్తన రేకు సంఖ్య సంవుటం పుట 
2 


175 


బ్రహ్మగాంధర్వము 85 


ఇ 
[్రె 
లు 


భక్తితో భగవంతుని నమ్మిలేనే మోక్షం. నమ్మకుంటే అది వారిపాపం 
అంటున్నాడు. 


ఖా 


పాపం బణంచి యిత్తు పరమపదం బని 
చరమపద్యమునందు. జాటినావు 
ధరణిలో నీవల్ల దప్పు కొంచెములేదు 
పరంగ నమ్మనివారి పాప మింతె 
నీపదాలకు నాకు నెయ్యప్తులంకెయం 
చెప్పుడో ద్వయమందు నియ్యకొంటి; 
వెంచంగ నీవల్ల నెట్టి దోసము లేదు 
నమ్మనివారి పాపమ్ము సుమ్ము 
గ్స భక్తసులభుండ నంచును బహుప్పురొాణ 
ములను వాక్రుచ్చినాండవు తొలుత నీవు 
శేషగిరివాస ! నీ వేమి సేయంగలవు ? 
భక్తి నమ్మనివారి పాపమ్ము గౌక. 84 


ఓ శేషగిరినివాసా! నిన్ను ఉపాసించే భక్తుల పాపాలను పోకార్చి 
పరమపదం ఇస్తానని నీవు గీతలలో “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం 
“శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః' అని 

బాహాటంగా చాటినావు గదా! (దీనినే శ్రీవైస్ణవులు శ్రీకృష్ణ చరమళ్లోకం 
అంటారు) ఆ నీ ప్రతిజ్ఞను నమ్మనివారి పాపమేగాని నీవల్ల ఏ దొసగూ 
లేదు. నీ పాదాలకూ, నాకు స్నేహపూర్వకమైన అనుబంధం ఉన్నదని ఏనాడో 
ద్వయమంత్రంలో అంగీకరించావు. (శ్రీమన్నారాయణ చరణౌ శరణం 
ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః అని శ్రీవైష్ణ్లవసంప్రదాయంలో ఈ 
రెండుమంత్రాలను ద్వయమంటారు.) ఈ ద్వయమంత్రమును నమ్మనివారి 
పాపంగాని ఓప్రభూ ! చూడగా నీలో నెట్టిలోపం లేదు. ఆదిలోనే నీవు 
భక్తులకు నులభంగా చిక్కేవాడనని శ్రీమద్భాగవతం మొదలైన అనేక 
పురాణాలలో నొక్కివక్కాణించావు. భక్తితో నిన్ను నమ్మి 'సేవింపక పాపు' 
లవుతున్నారు. వారి విషయంలో నీవేమి చేయగలవు? వారికి ముక్తిని 
ప్రసాదించ వన్నమాట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నీ వేమి సేతువయ్య 9్ర/ 4ర్రి/ 1 326 


86 


అవ: 


ఖో 


బ్రహ్మగాంధర్వము 


సకలసుఖము లిచ్చుటకు వేంకటాచలపతి అండనుండగా ఇక్కడ 
క్కడ వాటికై వెదుక నక్కజలే దనుచున్నాడు. 
అన్నిట గెలిచితి నయ్య ! నీ లెంకనై 
యీ మేనినేరమ్ము లేల వెదక ? 
నీ నామమే చాలు నిఖీలకొంక్ష లొసంగ 
నీ ముద్రలే చాలు నెమ్మి. బ్రోవ 
నీ ప్రసాదమె చాలు నీజొనర్చ నఘమ్ము 
నీ తీర్థమే చాలు పూతు( జేయ 
ఘనుని గావింప నీ కైంకర్యమే చాలు! 
దిరుమణియే చాలు సరగ గౌవ 


నీదు ధ్యానమ్మె చాలు నిర్లిద్రసుఖము. 
గూర్చ; నీ యర్చనయొ చాలు. గొదలు దీర్చ 


- నేవి యేవో యుపాయమ్ము లీడ నాడ 


వేంకటేశ్వర ! నీవుండ వెదక నేల ? 85 


ఓ ప్రభూ! మనసు మున్నగు వాటిని అన్నింటిని జయించితిని. నీ 


దాసుడనైతిని. ఇక శారీరకములగు నాతప్పుల వెతకుటేల? సంయమనం 
గలవాని శారీరకములైన తప్పులుగూడ ఒప్పులే యనుట. అన్నికోరికలు తీర్చ 
డౌనికి నీ నామజపమే చాలును. ప్రేమతో రక్షించడానికి నీ శంఖచక్రముద్రలే 
చాలును. పాపాలను బూది కావించడానికి నీ ప్రసాదమే చాలును. పవిత్రుని 
చేయుటకు నీ తీర్థం సమర్థమైనది. నీకు చేసే క్రెంకర్యం గొప్పవానిని చేయ 
గలదు. తిరుమణిధారణమే మమ్ము బ్రోచుటకు తగినది. జాగరూకములైన 
సుఖాల ననుగ్రహించుటకు నీయొక్క ధ్యానమే ప్రధానమైనది. నీదుపూజలే 
కొజవ సజవలను తీర్చగలవు. అన్నింటిని తీర్చుటకై నీ వుండగా ఓప్రభూ! 
ఎక్కడెక్కడివో ఏవేవో ఉపాయాలను ఎందుకు వెతకడం? 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కేశవదాసినైతి 194 482 2 325 


జా 


బ్రహ్మగాంధర్వము 87 


చిత్తస్వఖావం పోలికలతో పొందికగా వర్ణిస్తున్నాడు. 


వశముగాని గజమువంటిడి యీ చిత్త 
మెసంగి సారెకు మదియించు. గాన 
భావింపంగ రసమ్మువంటిది యీ చిత్త 
మవిరతం బల్లలనాడు6 గౌన 
వనమునందలిజింక వంటి దీచిత్తమ్ము 
పట్టంగ బట్టంగ పాజు( గౌన 
వడివీచు కరువలివంటిది యీ చిత్త 
మెల్లెడల౦ం జరియించు. గొన 


పర6గ నిండుజలధివంటిది యీ చిత్త 

మొరసి సర్వ మిందు నుండు6 గాన 

చక్కం జేయు మయ్య ! స్వామి! నా చిత్తమ్ము 

నిన్ను శరణుసొచ్చి నెగడుం గాన. 86 


చిత్తము ఏనుగువంటిది. అది మాటిమాటికి మత్తిల్లి లోబడ 


కుండును. మనస్సు సంతతము తామరాకుమీది జలమువలె అల్లలనాడు 
చుండును. అందుకనే అది పాదరసం వంటిది. పట్టుకొనబోతే చిక్కక 
తప్పించుకొని పాజిపోతుంది. కనుకనే ఆ మానసము వనంలో స్వేచ్చగా 
తిరుగాడే జింక వంటిది. ఎక్కడికైనా ఉజుకుతుంది. కాబట్టి జోరుగా తోలే 
గాలిలాంటిది చిత్తం. సమస్తమూ ఈ చిత్తంలో ఇమిడి ఉన్నది. కాన ఇది 
అన్నింటికి ఆకర మైన రత్నాకరం వంటిది. అట్టి నాచిత్తమును ఓ వేంకటేశ్వరా! 
బాగుపజిచ వయ్యా! అది నిన్ను శరణుపాంది బాగుపడుతుంది తండ్రీ! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట. 


హరి నీవే బుద్ది చెప్పి 179 395 2 266 


88 


అవ: 


జా 


కబ్రుహ్మాగాంధచ్వము 


మనన్సనే ధనమును స్వామి కర్పణచేసి తన్ను మన్నింపుమని వేడు 
కొంటున్నాడు. 
మజతునో తలంతునో మాటల నే తప్పు 
గలుగునో, నీదుదాసులను గాంచి 
యేమని యందునో, యెల్లకర్మఫలమ్ము 
లర్పించితిని దోస మరయ కయ్య ! 
అలతునో సొలతునో అటు భక్తి సేతునో, 
చేయనో నై వేద్య మీయకుండ 
భుజియింతునో, నేమములు మానితినొ నన్ను 
దగవున కీడ్వక దయను గనుము 


నేరనో, నేర్తునో సేవ నీకు. జేయ 

నేడ శంకించితినొ భజియించు వేళ 

దలంచెడి మనస్సునే స్వామి! ధనము గాంగ 

నీ కొసంగితి నన్ను మన్నింపు మయ్య! 87 


ఓ ప్రభూ! నేను మజచిపోదునో లేక తలచుకొనుచుందునో, నా 


పలుకులలో ఏమి దోషము దొరలునో, నీదాసులను జూచి నేను ఏమంటానో 
ఎజుగను. నాబేయు కర్మఫలము నంతయు నీకే ధారపోయుచున్నాను. కనుక 
నాలో నేరము లెంచకుము. నీ భక్తిని చేతునో, చేయనో, అలసి సాలసి 
పోదునో, నీకు నివేదింపక ఏమేమి భుజించితినో, నియమాలు మజచిపోతినో 
తెలియను. నన్ను రచ్చ కీడ్వక దయతో చూడుము. నీకు సేవచేయుట నే 
నెజుగుదునో యెజుగనో, నిన్ను కీర్తించే సమయంలో నీ మహిమను 
సందేహించితి నేమో? నిన్ను తలచుకొనే నా మనస్సునే ధనముగా నీ కప్పగిం 
చితిని. నన్ను మన్నింపుము. 


ఇప్పుడే నే నొడంబడ . 163 302 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
2 


బ్రహ్మూగాంధర్వము 89 


తనదోషాలు విశేషాలనీ, దురితాలు దురంతాలనీ - అయినా 
శరణంటి గనుక గట్టెక్కింపు మని స్వామిని వేడుకొనుచున్నాడు. 


(3 
బ్‌ 


లా 


అవగుణమ్ముల ఫల మనుభవింప(గ నాకు 
జాలవు నరకకూపాలు కోటి; 
నీగుణమ్ముల. జూడ నీకున్న సంపదల్‌ 
చాలవు నాకీయ సంతతమ్ము; 
ఎల్లనదులలోని యిసుకలు చాలవు 
కడగి లెక్కింప నాకలుషచయము; 
నీవు రక్షించిన జీవుల గణియింపః 
జాలవు నక్షత్రసముదయములు; 


గీ ఎందు నాసుద్ది మంచముక్రిందనూయి; 
కోరి నీ కథ లెన్నంగ కొండ లన్ని; 
నిన్నె శరణమ్ము వేండితి నన్ను దరికి( 
జేర్చు భారమ్ము నీయదే శ్రీనివాస ! 88 


గరుడాచలేశ్వరా! నా దోషఫలా లనుభవించడానికి కోట్లకొలది నరక 
కూపాలైనను చాలవు. తాను దుర్గుణఖని యని తాత్పర్యము. నీగుణముల 
నాలోచింపగా నా కొసగి బాగుపజచుటకు నీకున్న సంపద లన్నీ చాలవు. నీ 
వెంత యిచ్చినను నాకు తృప్తి గలుగ దని భావం. నా పాపాలు లెక్కించడానికి 
అన్ని నదులలోని ఇసుక ఇసుమంతేనియు చాలదు. తాను పాపపారావార 
మనుట. నీవు రక్షించిన భక్తులను లెక్కించుటకు నక్షత్రాలగుంపు చాలదు. 
స్వామి ఆశ్రితాశేషదాససంత్రాణుడనుట. నా మాట ఏపాటిది? అది మంచం 
క్రింది నూయి వంటిది. అనర్ధదాయక మనుట. మజి నీ చరిత్రలా? లెక్క 
పెట్టగా కొండలన్ని, సంక్షేమప్రదములు, ఉన్నతము లనుట. శ్రీనివాసా! నిన్నే 
శరణంటిని. “అనన్యా శ్చింత యంతః' అన్నట్టు ఇతరదేవతల నాశ్రయింప 
నైతిని. నిన్నే పరమగతిగా విశ్వసించిన నన్ను గట్టు (మోక్షము) నకు చేరవేసే 
భారం నీదే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నీకెటు వలసె 265 373 ఖై 251 


90 బ్రహ్మగాంధర్వము 


అవ: శరణన్న చాలు ఫణిగిరివరుడు భక్తుని పవిత్రునిజేసి కాపాడు నను 
చున్నాడు. 


జా 


ఏను సల్పని పొప మేది లోకమ్ముల ? 
నే చొరంబాజని నిరయ మేది ? 
ఏను పుట్టని యోను లేవి జంతువులందు( ? 
జవిచూడని పదార్థజాత మేది ? 
ఏను పల్కని కల్లలేవి * యనాచార 
పరత జేయని కర్మపటల మేది ? 
నీచులయిండ్లకు నిత్యమ్ము నే6 జని 
యత్యాశం దిరియని యర్థ మేది ? 


గీ. నే నొనర్పని యపరాధనిచయ మేది ? 
యింత యజ్ఞాని, దుళ్ళీలు, నింతపాపి 
శరణనిన మాత్రమున నన్ను6 బరమకరుణం 
బావనునిం జేసి కాచితి ఫణిగిరీశ ! 89 


ఓ ప్రభూ! నేను చేయనిపాపము లోకములలో ఏ మున్నది? అన్ని 
పాపాలు చేసినవాడ ననుట. నే ననుభవించని నరక మేమున్నది? అన్ని 
నరకములు అనుభవించితి ననుట. ప్రాణికోటియందు నే నేజాతిలో పుట్ట 
లేదు? క్రిమికీటకాది జన్మలు కూడ పొందితి ననుట. నేను రుచిచూడని 
పదార్థము లేమున్నవి? జిహ్వా చాపల్యముతో పలుకూళ్ళు కుడిచితి ననుట. 
నేను పలుకని అసత్యములేవి? అన్నిరకములఅబద్ధము లాడితి ననుట. 
ఆచారవిహీనుడనై నే చేయని చెడ్డపను లేవి? ఎన్నో పాడుపనులు చేసితి 
ననుట. పేరానతో ఎల్లప్పుడు హీనులగడపల్లో నిలిచి నేను బిచ్చమెత్తని వస్తు 
వేమున్నది? దురాశతో దుష్టులను జేరి యాచించితి ననుట. నేను చేయని 
తప్పిదము లేమున్నవి? అన్ని తప్పులు చేసితి ననుట. ఇంతగా తెలివిలేని 
వాడను, దుర్మార్గుడను, పాపి నగు నన్ను శరణన్నమాత్రాన అతిదయతో 
పవిత్రుని జేసి రక్షించితివి ప్రభూ! 


అటి 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
3 


రుచులు నేనిటు గొన” చేశవి 270 405 273 


అవ: నరకాదులు త న్నేవగించుకొని త్రోసిపుచ్చినను కాను వాటని వదల 


నరకమ్ము నను "సి నరలోకమున వీడె 
“నిరయమ్ము నటు రోసి నేనె వీడ; 
పరగ యోనులు రోసి బట్టబయటం ద్రోసె 
సొరిది యోనుల నేనె చొరక మాన; 
పాపమ్ము రోసి ప్రపంచమందున నెట్టె 
పట్టక మాన పాపమ్ము నేనె; 
దేహమ్ము రోసి నన్‌ దివియందు వదలెను 
నే నట్లు రోయక మేను వదల; 


గీ. విడిచిన మగండు మామ తా విడువనట్లు 
మాయ నను వీడినం గొని మగుడ నేనె 
తగులుచుండుదు మదిలోన దలంప కేను 
నిన్ను వదలిన వదలవు నన్ను స్వామి ! 90 


న న్నేవగించుకొని నరకం నరలోకంలోనికి నెట్టిననూ నేనేమో- 
ఆవిధంగా దుర్గతిని ఏవగించుకొని విడువకున్నాను. స్రీల గుహ్యాంగములు 
నన్ను బయలున పడద్రోసినను (ప్రనవించినను) వరుసగా నేను ఆయోనుల 
లోనే ప్రవేశించక మానను. అనగా జన్మకారణములైన కర్మలనే ఆచరించు 
చున్నాననుట. పాపమే రోసి నన్నుపట్టి ప్రపంచములోనికి నెట్టినప్పటికినీ 
నేను పట్టువదలక పాపాలుచేయుచునే యున్నాను. పాపములకు గూడ 
రోతను కలుగజేయువా డత్యంతపాపియని, పాపాలుచేస్తే వాటివలం 
అనుభవించ డానికి మళ్ళీ ప్రపంచంలోనికి ప్రవేశింప వలెనని భావం. 
ఆయువు తీరగా దేహం నన్ను చీయని ఆకాశం(బయలు)లో వదలి వేసింది. 
ఆ విధంగా నేను దేహముపై రోతలేక అ దేహమును వదలను. అనగా 
దేహాభిమానం ఉండ రాదని, అహంకార మమకారాలు పునః దేహపప్రాప్తికి 
కారణాలని గూఢార్థము. మాయ నన్ను వదలినను నేను దానిని వదలను. 
'మగడు కూటమి వలదనుకొన్నను మామ వలదనుకొనడు” అన్న నానుడి 
యున్నదిగదా! ఓ దేవా! మనసులోనైనను తలపక నిన్ను నేను విడిచి పెట్టినను 
నీవు సకల జీవాంతర్యామివి గనుక నన్ను విడువకుందువు. 

సంకీర్తన రేకు సంఖ్య న-స్పుటం పుట 
మగ౦ండు విడిచినా 193 4/76 2 ఏ2]1 


బ్‌ 


92 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: _ వృషభాద్రీపని అ ప్రాకృతదివ్యాయుధాలే భక్తజనులకష్టాలు, పాపాలు 
పోగొట్టు నట్టివని వివరిస్తున్నాడు. 


ఆపదలను బాపి యంబరీషుని బోచె 
నిహతారిచక్రమ్ము నీదుచక్ర; 
మంబరమ్మున వెల్లు నాధ్రువు నజ్ఞాన 
మాదట. దొలంగించె నీదుసంకు; 
పంబి జరాసంధు బలమెల్ల నుగ్గాడి 
మధుర రక్షించె నీ మహిత గదయు; 
కనకకశిపు( ద్రుంచి కాచె. బ్రహ్లాదుని 
నిగనిగమెజసెడి నీదుకత్తి; 


గీ చంపి దశకంధరుని విభీషణుని మనిచె 
శ్రితజనోద్ధరణమ్ము నీ చేతివిల్లు; 
దురితములు వాపి వేంకటగిరినివాస |! 
నన్ను గాపాడె నేండు నీన్నామపఠన. 9్రశే 


ఓ స్వామీ! శత్రుసమూహాన్ని చంపే నీ చేతిచక్రం అంబరీషుని ఆప 
దలు పోగొట్టి కాపాడినది. శత్రువులను చంపునట్టిది గనుక చక్రం ఆపదలు 
సులభముగా పోగొట్ట గలదని సాభిప్రాయం. నీ శంఖం ఎక్కడో ఆకసంలో 
మినుకు మినుకులాడే ఆ ధ్రువుని అజ్ఞానం తొలగించినది. శంఖం తెలుపగు 
టచే నల్లని అజ్ఞానమును రూపుమాపి వెలుగువంటి నుజ్ఞానమును 
ప్రసాదించిన దనుట సాభిప్రాయం. పూజనీయమైన గదాయుధం జరాసంధుని 
సేనలను నుగ్గుచేసి మధురానగరమును కాపాడినది. నిగనిగలాడే నీ కత్తి 
హిరణ్యకశిపుని చంపి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించింది. భక్తజనుల నుద్ధరించే 
నీచేతిలోని విల్లు పదితలలవానిని "పరిమార్చి ప్రపన్నుడైన విభీషణుని పరి 
రక్షించినది. ఈనాడు నీనామజపము నా పాపాలను పారదోలి నన్ను 
కాపాడినది. 


జూ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
మాదురితములు వాపి 275 “6... 3 292 


బ్రహ్మాగాంధద్వము 93 


అవ: భక్తుడు బాగుపడుటకు శ్రీశుని కరుణజామయహృదయమే కారణము 
కాని ఆతని ఆశ్రమధర్మాలు కారణం కావనుచున్నాడు. 


నీ మాయ లివిగాక నీరజనాభుండ! 
నామది నిజమని నమ్ము టెట్లు ? 
అల యనుష్టానమ్ము లరిగె నేడకు6 ? జను 
బాలు బాలుండనై గ్రోలునాండు ? 
చాలి నేనే బ్రహ్మచారి నయినమీంద 
వలనుగ నెందుండి వచ్చె నయ్య ? 
నే ననుదినమును నిదురవోయెడి వేళ 
నిత్యకర్మము లెందు నెలవుకొనియె ? 


జ్‌ 


గీ అవల మేల్కాంచి సంసారి నయినయప్పు 
డంటుకొనె నెట్లు? సన్న్యాసి నైనయంత 
ధర్మకర్మమ్ము లెచటికి. దరలె? నీకు 
మనసువచ్చిన బ్రోతువు మాట లేల? 92 


అర్భకుడనై చనుగుడిచే వేళ నా నియమనిష్టలు ఎక్కడికి పోయినవి. 
తెలియదనుట. అప్పుడు నియమాదులు శూన్యము. లని భావము. ఆ 
'బిడ్డడగు నేనే వయను వాడనై బ్రహ్మచారిని కాగా ౪ నియమాలు నిష్టలు 
మరల ఎక్కడనుండి ఊడిపడ్డవి? ఆచారాలు జీవిని అంటిపెట్టుకొని ఉండేవి 
కావని సారాంశము. నిత్యములగు కర్మలు (విధులు) నిద్రపోవుదశళలో లేవు 
కదా! అవి అప్పు డెచ్చటికి పోయినవి? మేల్కారిచి నేను సంసారములో 
దూరగనే అవి ఎట్లా వచ్చి అంటుకొనుచున్నవి? ఒకదశలో నుండి ఒకదళలో 
లేనివి అముఖ్యము లని అభిప్రాయము. ఇక తురీయమైన నన్స్యాసా 
శ్రమంలో నున్న నాడు ధర్మకర్మాలు ఆచరించ నక్కజలే దంటారు కదా! 
మజీ ఈ యాశ్రమంలో అవి ఎక్కడకు వేంచేసినవి? పద్మం బొడ్డునగల ఓ 
మహావిష్టూ! ఇవన్నీ నీమాయ. నామనస్సు వీటిని నమ్మటం లేదు. స్వామీ! 
నీకు మనసాప్పితే రక్షించెదవు. వ్యర్థమైన పలుమాట లెందుకు? 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నీ మాయ లింతేకాక 280 4603 3 311 


9్ర4 


అవ: 


జ 


బ్రహ్మ్మగాంధర్వము 


మాయ దాటరానిది; దానిని దాపునకు రానీయకు మని శ్రీశుని 
వేండు కొంటున్నాడు. 


నారదుగర్వ మణంచి నాతి నొనర్చి 
నిసువులం గనంజేసె నీదుమాయ 
నీమాయ గడవంగ నే నెంతవాండ? నా 
చెంతకు రాకుండ( జేయవయ్య ! 
నినుమోయు టిది యెంతపని యన్న ఖగరాజు 
నిక్కును హరియించె నీదుమాయ 
నీమాయ బాయంగ నే నెంతవాండను? 
సరసకు రాకుండ6 దజుమ వయ్య! 


ఒడయ.(డవు మాయకును స్వత౦ంత్రుండవు దలంప 
నేను నీవాండ ననుంావ నీవు దక్క 


మారు దైవతములు లేరు మారజనక! 
నిను శరణు(జొచ్చితిని బాపు నీదుమాయ. 93 


మన్మథునిగన్న ఓ మహావిష్టూ! నారదుని గర్వమణచడానిక్రై అతనిని 


ఆడు దానినిచేసి బిడ్డలు గనజేసినది నీమాయ. గరుత్మంతుడు నిన్ను 
మోయుట ఎంతపని అని గర్వింపగా నీమాయ అతనిగర్వాన్ని అణచివేసినది. 
నారదగరుడులే నీమాయకు లోబడగా మాబోటివారము ఏపాటివారము? 
కనుక నీవే నీ మాయను నా వద్దకు చేరనీయక తజిమివేయుము. నీవు 
మాయకు ప్రభుడవు. (అనగా మాయ భగవంతునికి లొంగియుండు ననుట.) 
నీవు ఇతరులకు లోబడనివాడవు. నేను నీ దాసుడను. నన్ను కాపాడుటకు 
నీవు దప్ప వేజుదైవతములు లేరు. నిన్ను శరణు జొచ్చితిని. ఆనీమాయను 
తొలగింపుము. . 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


రాచాజ్ఞ మరలించ 188 4 2 301 


బ్రహ్మాగాంధర్వము 85 


అవ: భగవంతుడు సత్యస్వరూపుడు. అతనిని తెలియుట కష్టము; 
ఇతరము లన్నియు మాయయని సెద్దాంతీకరించు చున్నాడు. 
నిజము తెలియరాదు నీమాయ కల్లగా 
దింత కీ వొక్కండవే నిజమ్ము; 
చచ్చెడి దొకమాయ చచ్చిపుట్టుట మాయ 
మచ్చు మేపులసిరు లెచ్చు మాయ; 
వచ్చెడి దొకమాయ వచ్చిపోవుట మాయ 
యింత కీ వొక్కండవే నిజమ్ము; 
ప్రొద్దు పొడుపు మాయ ప్రొద్దు గ్రుంకుట మాయ 
నిదుర మేల్కొంటయు నిండుమాయ 
మోదించు టొకమాయ ఖేదించు టొకమాయ 
యింత కీ వొక్కండవే నిజమ్ము; 


ఆ. కూడు టొక్కమాయ కూడి పాయుట మాయ 
యేడ నేర్చితయ్య ! వృషగిరీశ ! 
శరణుంజొచ్చినాండం దరుమంగొట్టుము మాయ 
యింత కీ వొకండవే నిజమ్ము. ర్ర4 


ఓవృషాద్రివతీ! నీవు ముక్కాలములం దుండువాడవు. అయితే 
సత్యస్వరూపుడవైన నిన్ను తెలియజాలరు. నీమాయయు నిజమే. చచ్చుటయు 
పుట్టుటయు మాయయిే. జీవునకు చావుపుట్టుకలు లేవనుట. సంసారము లోనికి 
లొంగదీనుకునే అభిరుచులు గొప్పమాయ. సర్వసంపదలు వచ్చు టయు 
కొంతకాలముండి పోవుటయు కూడ మాయయి. సూర్యోదయాస్త మయాలు, 
నిద్ర మేల్కొనుటయు మాయయే. ఏకాంతభక్తుడు వీనిని లెక్కింప డనుట. 
సంతోషము, దుఃఖము ఇవి మాయాకల్పితములే. పరమ భాగవతుల కివి 
యుండవనుట. దారపుత్రాదులకలయిక, ఎడబాటు-ఇవియు మాయాచేష్టితములే. 
ఓ ప్రభూ! ఇట్టి మాయను ప్రయోగించడం ఎక్కడ నేర్చినావు? నేను నీశరణు 
జొచ్చినాను. మాయను నానుండి తరిమివేయుము. నీవు ఒకడవే నిజము (అనగా 
భగవంతుడు త్రికాలాబాధ్యుడు, నిత్యసత్య న్వరూవు డనుట). మామేవయే 
ప్రపద్యంతే మాయామేతాం తరన్తితే అని భగవానుడు గీతలో చెప్పినాడు. మాయ 
దాటుటకు అదే మార్గం. 


బ్‌ 


న 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నీమాయ కల్గగాదు  _ 190 458 2 309 


96 


అవ: 


బ్‌ 


బ్రహ్మ్మగాంధర్వము 


అన్ని విధములైన పాపాలను అణచివేయునది నీభక్తియే యని 
స్వామిని వినుతించుచున్నాడు. 
సకలశాంతికరమ్ము సర్వేశ | నీభక్తి 
మాకు లభించెను మనుప్ప నదియె; 
మనసులో పాపముల్‌ మజియెన్ని యున్నను 
నిను. దలంచిన యంత నీఖుగావె ? 
కను(గొన్న పొపముల్‌ కడలేని వైనను 
ఘను నిన్ను6 జూచిన కడకు6 దొల(గు 
చేతులతో నంటి చేసినపాపముల్‌ 
నీకు మైొక్కంగ నన్నియును బాయు; 
చెలంగి నీకథలను విన్న చెవులనంటు 
పాపములు చను; దేహసంబంధిపాప 
చయము నీ ముద్రలను దాల్ప సమసిపోవు; 
నెట్టిపాపమ్ములు ప్రపత్తి నట్టె వీడు. 9్రిగ్ర్‌ 


నర్వవిభుడవైన శ్రియఃపతీ! అంతటా అన్నివిధాల శాంతిని 


ప్రసాదించే నీభక్తి మాకు దొరికింది. అదే మమ్ము కాపాడుతుంది. మానసికంగా 
చేసిన పాపము లెన్నియైనను నిన్ను స్మరించినంతనే భస్మము లగును. చక్షు 
రింద్రియముచే సంపాదించబడిన పాపం ఎంత అంతములేనిదైనా ఘనుని 
నిన్ను దర్శించినంతమాత్రాన మాయ మగును. కర్మేంద్రియాలలో ఒక్షటైన 
చేతితో చేసిన కలుషాలు ఆ చేతుల తోనే నీకు మొక్కితే నిలువున నశించి 
పోతాయి. నీకథలువింటే శ్రోత్రేంద్రియం తాలూకు పాపాలు పారిపోతాయి. 
శరీర సంబంధంవల్ల కల్గిన దురితాలు నీ ముద్రలను ధరించడంవల్ల మాసి 
పోతాయి. ఎంతలెంతలు పొపాలైననూ నీప్రపత్తి వల్ల అట్టే తొలగిపోతాయి. 


బి 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 


సకలశాంతికరము 266 3/7 3 254 


అవ: 


బ్‌ 


బ్రహ్మ్మగణాంధర్వము 97 


కైంకర్యాదులు చేయకున్నను శరణుజొచ్చుటే శ్రేయస్సాధన మను 
చున్నాడు. 
నీవు చేసినచేంత నీవె చేకొనుటెగా 

నీసొమ్ము నీకీయ నే నెవండ ? 
అలు బిడ్డల6గని యటు తనమగనికి 

వారి నప్పనసేయవలె నటయ్య ? 
పున్నెమ్ము లొనరించి పొరిం బొరి నేను నీ 

కిచ్చుటకును నవ్వు వచ్చునయ్య ! 
కడుపున బుట్టిన కొడుకు తండ్రికిని నీ 

వాండ నంచును దెల్పవలె నటయ్య ? 
లంకె నాలోనున్న లక్ష్మీశ! నే నీకు 

బంట నంచును జెప్పవలె నటయ్య ? 
దర్పణమ్మున తననీడ తానె చూచి 
పలుతడవ లూరక భ్రమింపవలె నటయ్య ? 


_ ఉజ్జలమ్ముగ నాత్మలో నున్న నిన్ను6 


బరంగ శరణంటి పూజింపవలె నటయ్య ? 96 
ఓ స్వామీ! భార్య సంతానం కని వారిని భర్తకు అప్పగింపవలెనా? 


అక్కజ లేదనుట. అటులే నీ సంకల్పముతో నాకబ్బిన నంపదను నీ 
కర్పించడం నీసామ్ము నీవు గ్రహించుటే కాని నాసొమ్మునీకు నే నిచ్చుటకాదు 
గదా! కడుపున బుట్టిన కొడుకు తండ్రికి నీవాడను నేను అని తెలుపవలెనా? 
అక్కజ లేదు. అనగా నీ అనుగ్రహంచేత నే చేసిన పుణ్యాలను నీ కర్పించ 
డానికి నాకే నవ్వు వచ్చుచున్నది. ఓ లక్ష్మీనాథా! నాకును నీకును తగుల 
ముండగా నేను నీ బంటునని చెప్పుకొనుట ఏల? అక్కజ లేదనుట. 
అద్దములో తననీడ తాను చూచియు భ్రమించి తిరుగవలెనా? అక్కజ 
లేదనుట. జీవుడు తానై దేవుడు నీవై యుండగా సేవ్య సేవకభావం సిద్ధమైన 
దన్నమాట. జాజ్వల్యమానంగా నా ఆత్మలో వెలుగుతున్న నిన్ను శరణన్నాను. 
ఇక నీకు వేరేపూజలు చేయవలెనా? అక్కజ లేదనుట. 


నంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నీవే సేసిన చేంత 188 ద్వట్యేలే 2 299 


98 బ్రహ్మాగోంధర్వము 


అవ: విరాడ్రూపుని వేంకటనాథుని పూజించుట సకలదేవతలను పూజిం 
చుటే అనుచున్నాడు. 
సచరాచరంబు విశ్వమున కాధారమౌ 
ని న్నెబుంగుటయ యన్నిటి నెజుంగుట 
బ్రహ్మ రుద్రులను దిక్సాలర్ని మను వసు 
గరుడోర గొదిత్య ఖచర సిద్ధ 
సాధ్య విద్యాధర చారణ గంధర్వ 
యక్ష రక్షస్సంఘ మప్పరసలు 
గగనమ్ము గ్రహతారకలు సాగరమ్ములు 
నదనదీ శైల వనమ్ము లవని 


టై 


గీ. తలంప శ్రుతులు విశ్వేదేవతలు పితరులు 
నెలకొనుటంజేసి నీయంద నిన్ను. గొలువ 
నిఖిలతృప్తి ఘటిల్లును నిగమవినుత ! 
యెంచ శ్రీవైఫ్టవుల కెల్ల నిదియ మతము. 97 


ఓ ప్రభూ! స్థావరజంగమాత్మకమైన ప్రపంచమునకు ఆధారంగా 
ఉండే నిన్ను తెలియుట సకలమును తెలియుటే అగును. బ్రహ్మరుద్రులు, 
అష్టదిక్పాలకులు, మనువులు, వసువులు, గరుడులు, ఉరగులు, 
ఆదిత్యులు, ఖేచరులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, చారణులు, 
గంధర్యులు, యక్షులు, రాళ్షనులు, అచ్చరలు, అకాళము, 
సూర్యాదినవ గ్రహాలు, అశ్విన్యా దినక్షత్రాలు, సప్త సముద్రాలు, నదములు, 
నదులు, పర్వతాలు, వనాలు, భూమి, వేదాలు, విశ్వేదేవతలు, పితృదేవతలు 
నీలోననే ఉన్నారు. ని న్నాక్కని వూజించితే అందజినీ పూజించినట్లే. 
వేదములచే కీర్తింపబడిన ఓ శ్రీహరీ! ఆలోచింపగా శ్రీవైష్ణవుల కెల్లరకు 
ఇదియే నీ విశ్వరూపమే ఇష్టమైనది. 

సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


మప] 


నీ వొక్కండవే సర్వాధారము 239 221 3 149 


అవ: 


టా. 


బ్రహ్మాగణాంధర్వము 99 
భగవంతుడు ప్రాణులకు అకారణబంధువని ఉగ్గడిస్తున్నాడు. 
నీకు సాజమ్మది నాకు సాజమ్మిది 

యవ్యాజబాంధవుం డగుదు వీవు ; 
నే నిన్ను దలంచిన నెజీ మజచిన నంత 
రాత్ముండవై యుండ కవల బోవు ; 
పూజించినను నిన్ను బూజింప కున్నను 
లోకేశ్వరుండవు గొక పోవు ; 
నిను డగ్గజీన దూరమున నున్న గడుపులో 
నిడుకొని కాపొడ కుడుగ6 బోవు ; 


నీకు మొక్కిన6 గాని మానినను గాని 

విడువ; వడిగిన నేమియు నడుగకున్న 

నిడకపోవు; నాభక్తి నీ కేమి బ్రాతి ? 

నాపనులతోడ నీ కేమి ? నాగశయన ! 98 


శేషుడు పొన్పుగా గల హరీ! నేను నిన్ను విస్మరించినా, స్మరించినా 


నీ వేమో నాలో అంతరాత్ముడవుగా నుండక తొలగిపోవు. నిన్ను పూజించినా, 
పూజింపకున్నా నీవు లోకాలకు ప్రభుడవు కాకపోవు. నిన్ను సమీపించినా, 
సమీపింపకున్నా నన్ను కడుపులో దాచుకొని కాపాడక పోవు. నీకు నమస్కరిం 
చినా, నమస్కరింపక పోయినా నన్ను నీవు వదలిపెట్టవు. నేను యాచించినా, 
యాచించకున్నా నీవియ్యక మానవు. నాభక్తియూ నీకు గొప్ప కా దనుట. 
నాచర్యలతో నీకేమియూ అక్కజ లేదనుట. నీవు జీవులకు నిష్కారణ 
బాంధవుడ వగుటచే నన్ను కాపాడుట నీకు సహజ గుణము. పామరుడను 
గనుక స్మరణా స్మరణలు, పూజనాపూజనములు, ఆశ్రయానాశయములు, 
నమస్కారతిరస్కారములు, అర్థితానర్థితలు నాకు సహజగుణములు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నీకుసహజ మిది 267 387 3 261 


100 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: భ్రమప్రమలతో మిశ్రితమైన జ్ఞానంవల్ల ఏమీ తోచదు. ఓ స్వామీ! 
నిన్ను శరణంటిని. అన్నివిధాల కాపాడుమయ్యా అని (ప్రార్ధించు 
చున్నాడు. 
చలువయు వేండియు సటలసంసారమ్ము 
తొలంకు సొఖ్య మ్మింత దుఃఖ మింత; 
పాపపుణ్యమ్ముల ఫలములే యివి కల్పి 
భుజియించి నట్ట్లుండు పులుసు తీపి; 
పవలు రేయి తెజంగు బహుజన్మమరణముల్‌ 
తగ మేను పొడసూప్పు తానె తొలంగు; 
నగియించు నొకవేళ నల(గించు నొకవేళ 
నొగరు కారపు వీడ్య మగుచు రెండు; 


ర్‌ూ 


గీ గరిమ నిహపరములవలె. గల్ల నిజము 
మతిని భ్రాంతియు విభ్రాంతి మలయుచుండు; 
శరణు. జొచ్చితి వేంకటాచలనివాస |! 
బహువిధమ్ముల నన్ను( గౌపాడ వయ్య ! 99 


సంసారం సుఖదుఃఖమిశ్రితం. అందులో చలువవంటి సుఖం 
కొంత; వేడి వంటి దుఃఖం కొంత. పుణ్యపాపఫలములే ఈ సుఖదుఃఖాలు. 
పులుపు తీపి పదార్థాలు తినేటప్పుడు కొంతప్రీతి కొంత అప్రీతి కలుగునట్లుగానే 
ఉంటుంది ఈ సుఖదుఃఖానుభవం కూడ. రేయుంబవళ్ళ తీరున జనన 
మరణాలు ఒకదానివెంట మరొకటి వస్తూ పోతూ ఉండేవే. జన్మరాగా దేహం 
తనంతట తానే అగపడుతుంది. మరణం రాగా నశిస్తుంది. ఒగరు కారం 
కలిగిన వీడెము విధంగా ఈ శరీరం ఒక తరి నవ్విస్తుంది. ఇంకొకతరి 
నలగింప చేస్తుంది. ఇహము కల్లు పరము నిజము. అల్లే అయథార్థజ్ఞానం, 
యథార్థజ్ఞానం - ఈ రెండూ నామనస్సులో పెనగులాడు తున్నవి. ఫణిరాజ 
గిరిరాజా! నీవే శరణన్నాను. సకలవిధాల నన్ను క పొడు తండ్రీ! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నారాయణాచ్యుత 184 423 2 285 


బ్రహ్మగాంధర్వము 101 
అవ: ఆత్మ అవినాశి; షడ్చావవికారదూర మైనదను తత్త్వమును వివరించు 
చున్నాడు. 
జగమున కియ్యవి సహజమ్ములే గొక 


ళా 


వెగటు చేంతలు నాకు వేజు గలవె? 
కర్మము సేయించు కాంపురమ్మే గాక 

నేరుపునేరముల్‌ వేజు గలవె ? 
పంచభూతముల స్వభావ మింతియ గొక 

నాకు వేజుగ జననములు గలవె ? 


కొంచక పనిగొను గుణము లింతే గాక 
నా కన్యపాపపుణ్యములు గలవె ? 


గి తలంపం గౌమార యౌవనాదుల విధమ్ము 
గౌక వేజువికారముల్‌ గలవె నాకు ? 
ఆత్మ కౌంగాము లున్నవా ? అంజనాద్రి 
వాన ! నీ కల్పిత మ్మింత- దాసు. బోవు. 100 


లోకములో అందరికీ అన్నికర్మలు అనగా మంచిచెడుపనులు 
చేయడం సహజం. నాకు కొరమాలిన పను లంటూ వేరే కలవా ? లే 
._ వనుట. నేరిమి నేరములు వేరే ఉన్నవా ? సంసారమే పురికొల్పగా తెలిసియో 
తెలియకయో జీవుడు కర్మ లాచరిన్తుంటాడు. వంచభూతముల 
స్వభావమేగాని అందుకు భిన్నముగా నాకు పుట్టుక లున్నవా? లే వనీ, 
పృథివ్యాదిపంచభూతములతో శరీరం కలిగినదనీ భావము. జంక కుండ 
గుణములే నాచే వనులు చేయించుచున్నవే గొని నాకు వేరుగా 
వృణఖ్యపావములున్నవా? లే వనుట. అలోచింవగా శారీరకమైన 
బాల్యాదివికారములవిధమేగాని ఇతరముగా నాలో వైకృత్య మున్నదా? ఆత్మ 
వికారరహిత మన్నమాట. ఆత్మకు మంచి చెడ్డలు (ఉత్పత్తి వినాశములు) 
కలవా? లే వనుట. అంజనగిరిపై నివసించే గోవిందుడా! ఇవన్నియు నీచే 
కల్పితములే. నీదాసుని నన్ను కాపాడు. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
చిత్తగించవే దేవ 236 209 3 140 


102 


అవ: 


బౌ 


బ్రహ్మ్మగాంధర్వము 


వేంకటాచలపతికొలువు నందుకొని ఏమజక అతనిని సేవించు 
చున్నానని విన్నవించుచున్నాడు. 


కల్పించుకొని నీదుఘనసన్నిధానము 
విన్నపమ్ములు సేయుచున్నవాండ 


కాకు సేయక నన్ను గట్టివా యనక నీ 


వఖిలాత్ముండవు గౌన నాలకింపు ; 
చూచి నీమూర్తి నా సొమ్ముగం జేకొని 
నాలోన ధ్యాన మొనర్హు నిన్ను; 
వీనికి నాకేమి వియ్యం బనక యెల్ల 
యందుండు నీవు నాయందు నుండు; 


కోరి నీ కొలు గడియించుకొని పరాకు 

మాని నీ సేవ చేయుచున్నాను నేను; 

సప్తగిరినాథ ! యిది యేటి సలిగ యనక 

యెలమి సర్వేశ్వరుండవు న న్నేల గదవె ! 101 


శేష్రైలనివాసా! శ్రీనివాసా ! నీఘననన్నిధానమును కల్పించుకొని 


విజ్ఞాపనములు కావించుకొనుచున్నాను. నన్ను త్రోసిపుచ్చక, తుంటరి యనక 
సర్వాత్మకుండవు గనుక ఆలింపుము. నీరూపమును దర్శించి దానిని నా 
సొత్తుగా చేసికొని ధ్యానింతును. వీనికి నాకు ఏిమిసంబంధ మని తలంపక 
అంతట నుండే నీవు నాలోన స్ఫురింపుము. ఆశపడి నీ కొలువు సంపాదించు 
కొని పరాకులేక నిన్ను సేవించు చున్నాను. ఓ స్వామీ! స చుట్టరికమని 
యెంచక సర్వేశ్వరా! న న్నేలరా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఆస్‌ 


అవధారు పరాకుసేయక 161 295 2 197 


బ్రహ్మగాంధర్వము 103 
అవ: _ దేహేంద్రియాలకూ, మనస్సంకల్పాలకు అవినాభావసంబంధం 
ఉంటుంది. వీటిని నీవే వేటుచెయ్యాలి అని దేవుని వేడుచున్నాడు. 
తనువున నుదయముం గనిన యింద్రియములు 

పొనింగి యెచ్చోటికి. బోవునయ్య ! 
'పెనంగుచు జననిచెంతనుగాక బిడ్డలు 
జగతి నే టెంకికి. జనెద రయ్య ! 
పొదుగుచు మనమున బొడమిన కోరిక 
అదన నే తొవున కరుగు నయ్య ! 
ఒదుగుచు జలములనుండు మత్స్యమ్ములు 
పదపడి యే గతిం బాయునయ్య ! 


ఇ 


గీ ఈ తగవు దీర్చవలె నీవె; యెంచ వీని 
కొక్క టొకటికి లంకె ; యే ముగ్గడింతు ; 
నహినగాధీశ ! నీవు నా యాత్మయందుః 
గలిగితివి నా కిశెక్కడి కలుష మయ్య! 102 


లోకంలో బిడ్డలు తల్లివద్దనే పెనగులాడు తుంటారుగాని తల్లిని 
వదలి ఎక్కడికి పోగలరు? పో రనుట. అటులే ఈ శరీరములో పుట్టిన 
ఇంద్రియాలు బలహీనాలై ఎక్కడికి పోగలవు? ఎక్కడికిని పోలేవనుట. 
శరీరము నకు, ఇంద్రియాలకు గల ఆధారాధేయభావం బలవత్తరమని 
తాత్పర్యం. నీళ్ళలో నివసించే చేపలు ఏ విధంగా నీళ్ళను వదలిపెట్టి 
పోగలవు? పోలే వనుట. ఆమాదిరే మనస్సును క్రమ్ముకొని పుట్టిన కోరికలు 
నమయంలో దానిని వదలి ఎచ్చటికి పోవును? ఎక్కడికిని పోవనుట. 
ఇక్కడకూడ ఆధారా ధేయసంబంధమే. చింతింపగా వీని కొండొంటికి 
విడదీయరాని సంబంధం. ఓ శేషాద్రినాథా! నే నేమి చెప్పను! నీవు నాలో 
నున్నావు. ఇక నాకు పాప మెక్కడిది? లేదని భావము, 


టి 


సంకీర్తన రేకు సంఖ్య . నంపుటం పుట 
దేవ యీతగవు 89 43ర్‌ 1 291 


104 బ్రహ్మగాంధర్వము 


అవ: అంజనాద్రీశుని అడుగు లాశ్రయించినవారు తప్పక ముక్తు లగుదు 
రను చున్నాడు. 


నిను నన్ను భావించుకొనని నేరమిగాక 
ప్రసరించు రవికాంతి భాను. డగునె ? 
జలధిలోపలిమీను జలధియౌనే ? జలా 
శ్రయమైన జంతుమాత్రంబ కాక 
నీలోన నెలకొన్న నేను నీవౌదునే ? 
నీ యాదరువు బొమ్మ నిక్క మింతె 
రాజు చెంగటి బంటు రాజౌనె ? నిన్గల్చి 
యోజ నీ సరిగద్దె నుండం గలనె ? 


రూ 


గి ముత్తెపుంజిప్పల జలంబు మున్నిటివలె 
నుండునా ? ముత్తెములె యౌచు నొప్పుంగాక + 
అంజనగిరీశ ! నీ శరణాగతులము 
ముక్తులముగాక ప్రాకృతవ్యక్తుల మటె ? 103 


ఓ అంజనాచలేశ్వరా! నీ వెవరో నే నెవరో తెలుసుకోలేని అజ్ఞానమే 
గాని నిజముగా వ్యాపించే సూర్యకాంతి సూర్యు డగునా? కాదని తాత్పర్యము. 
సముద్రంలో తిరిగే చేప సముద్రాన్ని ఆశ్రయించి ఉండే జంతువే అగునుగాని 
ఆచేప సముద్రమగునా? కాదని భావము. ఓ స్వామీ! నీలోనుండే నేను నీ 
ఆధారముతో మెలగే బొమ్మను మాత్రమే. ఇది వాస్తవము. అంతేగాని నేను 
నీవౌదునా? కానేర నని భావము. ప్రభువుసమీపములో నుండే సేవకుడు 
ప్రభువగునా? కాడుగదా! నిన్ను సేవిస్తూ నీతోపాటు గద్దె నెక్కి కూర్చోగలనా? 
కూర్చొనలేనని ఎజుగునది. ముత్తెపుచిప్పలో పడిన వానచినుకు ముత్యమై 
ప్రకాశిస్తుందేకాని మునుపటివలె నీటిబొట్టుగా నిలిచియుండునా? ఉండ 
దనుట.ఆ రీతిగనే స్వామీ! నిన్ను శరణుపొందిన మేము ముక్తుల మగుదుమే. 
గాని పామరులమై యుందుమా? ఉండమని అభిప్రాయం. 


ఉర్లో 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
2 


నిన్నూ నన్నూ నెంచుకోని 134 139 93 


బ్రహ్మ్మగాంధర్వము 105 


అవ: ప్రాణులకు మాయ తల్లి; భగవంతుడు తండ్రి గాన తప్పులు సైరించి 
పాలించు మని స్వామిని కోరుచున్నాడు. 


దైవమా! గతి న్‌వె తప్పులు గొనకుము 
కరుణతో. జేకొని కావు మమ్ము 
నీ మాయ మాతల్లి నీవు మా తండ్రివి 
తలపోయ మీకు బిడ్డలము మేము; 
ఒగి దినభోగమ్ము లూరెడి చనుబాలు 
మా నడతలె ముద్దు లౌను మీకు; 
పశుపక్షిమృగములు పరంగ తోంబుట్టువుల్‌ 
పోలింప6 దనువు లుయ్యాలతొట్లు; 
పొరలు సంసారమ్ము బొమ్మరిండ్డాటలు 
నెగడు మా యజ్ఞత నీకు నవ్వు; 


గీ పుట్టుకయు చావు దాంగిలిమూంత లగును 
బహుసమారంభములు మాదు బాలలీల; 
లో రమానాథ ! మావంటివారి కెల్ల 
నీదుమన్ననలాలనల్‌ నీదు సేవ. 104 


ఓ దైవమా! లక్ష్మీనాయకా! మాకు నీవే గతి. మాలో తప్పులు 
పట్టవద్దు. దయతో మమ్ము స్వీకరించి మన్నించు. నీవు సృజించిన మాయ 
మాతల్లి. నీవు మా తండ్రివి. ఆలోచింపగా మే మందజము మీకు బిడ్డలము. 
ప్రతిదినం మే మనుభవించే సుఖాలు ఆ ప్రకృతిమాతకు (మాయకు) ఉత్పత్తి 
అయ్యే స్తన్యమే. మా చేష్టలకు మీరు మురిసిపో తుంటారు. పశువులు, 
పక్షులు, మృగాలు-ఇవన్నీ మా తోడబుట్టువులు. దేహములు జీవులమైన 
మాకు ఉయ్యాలతొట్టవంటివి. మేము. పొరలాడే ఈ సంసారాలు మా బొమ్మ 
రిండ్డ ఆటల వంటివి. అనగా ఈ రెండూ శాశ్వతాలు కావనుట. మా తెలివి 
తక్కువతనానికి నీవు నవ్వుకుంటావు. జననమరణాలు జీవులమైన మాకు 
దాగుడుమూతలు. అనగా పర్యాయంగా ఒకదానివెంట మరొకటి కల్గుచుండు 
ననుట. అనేకములైన ఎత్తుగడలతో 'కూడిన మా చిలిపిచేష్టలే మా బాల్య 
క్రీడలు. మావంటివారలు నీకు చేసే కైంకర్యమే నీ మన్ననలాలనలకు 
పాత్రమైనది. 


బొ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
దైవమ నీవే గతి 90 445 [1 293 


106 


అవ: 


ళా 


అఆహ్మగాంధర్వము 

స్వతంత్రుడైన, సహజవత్సలుడైన శ్రీనివాసునిభక్తిని పెంపొందింప్ప 
మని వేడుకొనుచున్నాడు. 
ఎంత నీ మనసున నెట్టుండె నట్టులే 

యంతయు. జేయు మా కదియ చాలు 
నంతకంటెను నెక్కుడడిగిన నటమీంద( 

జేయంబోయెదవె మా చెప్పినట్టు ? 
కడంకమై మునుపు సంకల్పించి నట్టులే 

నడుప్త మతిస్వతంత్రుండవు నీవు 
అమ్మరో! అట్లు కాదన్న మాదుతలంపు 

సాగనిచ్చెద వంటే సమ్మతించి ? 


వుడమియందు మమ్ము( బుట్టించి నట్టులే 

విమలభక్తి మాకు6 బెనుప వయ్య ! 

మంచితనము నీవు మానంబోయెదవె ? నే 

నేమొ పదరుచుందు వృషగిరీశ | 105 


ఓ వృషశైలపతీ! నీమనసుననున్న విధంగా మ మ్మనుగ్రహించు. 


మా కదే చాలు. అంతకంటే ఎక్కువగా అడిగితే మేము చెప్పినట్టు 
చేయుదువా? కర్మాను గుణంగానే ఫలముంటుంది గాని కోరినంతరాదని 
భావం. ఓప్రభూ! నీవు స్వతంత్రుడవు. మొదట నీ వనుకొన్నటల్లే మమ్ము 
నడుపుము-మాపురాకృతానికి భిన్నంగా మేము కోరితే నీవు సమ్మతించవు. 
మా కోర్కెలు సాగనీయవు. నేలపై మమ్ము పుట్టించావు. ఆ విధంగానే మాలో 
అకలంకభక్తిని అభివృద్ది నొందించు. నేను ఏమేమో వదరుతుంటాను. నీవు 
నీ మంచితనాన్ని మానవుగదా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


స్వతంత్రుండవు నీవు 373 431 ద్ర 290 


బా 


బ్రహ్మాగాంధర్వము 107 


జీవునికి పుట్టుక లనంతములు; కామినీకాంచనములభ్రమ ఎక్కువ. 
ఓ ప్రభూ! నీ వెట్టకేలకు కరుణించి రక్షింపు మని శ్రీనివాసుని 
ప్రార్థిస్తున్నాడు. 
ఎదుటి వే మేనియు నింతలో వాంఛించు 
నవి లభింపక యున్న నలమటించు 
హర్షించు చేకూరినంతలో నీర్వంక 
తుంగ తీరాయె. జెప్పంగ మనను 
ఎక్కడి కేనియు నేగు నెణుంగక 
యట దుర్లభం బైన నారటించు 
నిక్కును సౌఖ్యంబు దక్కిన రొంపినా 
టిన కంబ మాయె వాకొన(గ6 దనువు 


ఎందుకేనియు నొడంబడు నిట్టె జీవి 

"పైదలికి పైండికిని చాల భ్రాంతి నొందు; 

అంజనగిరీశ ! కరుణించ వయ్య |! ఊట 

చెలమ లాయె. గదయ్య! పుట్టులసివంబు. 106 


జీవి పరులసొత్తు దేనినైనా సరే చూచినంతనే తనకు కావలెనని 


కోరుకుంటాడు. అవి చేజిక్కకపోతే బాధపడుతాడు. చిక్కితే అప్పుడే సంతోషి 
స్తాడు. చూడగా ఈ మనస్సు నీటివంక తుంగ చందమైనది. శరీరం ఆశతో 
పోరానిచోట్ట కైనా ప్రయాణిస్తుంది. అక్కడ తన కోరిక తీరకపోతే, ఆరాటపడు 
తుంది. ఆలోచించగా ఈ శరీరము యొక్క స్థితి బురదలో పాతిన కంబము 
చందమైనది. అనగా అస్థిరమైనది. ఎప్పు డేవైపు ఒరుగునో తెలియ దనుట; 
ఈ విధముగా జీవి ఎంత హైన్యమునకైన దిగజారిపోతాడు. ఇతడు స్త్రీల 
పైన, బంగారముపైన భ్రాంతి కల్గి ఉంటాడు. ఊరే చెలమలాగా పుట్టుకలు 
అవిచ్చిన్నంగా సివమాడుతుంటాయి. ఓ అంజనాద్రీశా! ఇట్టిజీవుని కరుణించు; 
కాపాడు. 


ల] 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నీచనెన నావల 371 47 దే 280 


108 క్రుహ్మగాంధర్వము 


అవ: _ తన్ను నిర్మలుని గావించి చక్కదిద్దుకొనుమని స్వామిని వేడుకొను 
చున్నాడు. 
మంచివాండ నయిన మజథీ జ్ఞాన మెసంగదా 
కడమ యిం కేమేమి కలదొ గాని 
సుకృతినేని విరక్తి చొప్పడదా కాన 
రాని దెంతటి దోషరాశి గలదొ 
చక్కనిదేని నా స్వాంతమ్ము తోంపవా 
చేసిన యఘమెంత చెంత గలదొ 
అధికారినేని రాదా మోక్ష మెదురుగొ 
భోగానుభవ మిట్లు సాగెం గాక 


గీ పావనంబేని నామేను సేవ గొనవె 
యెట్టు లున్నదొ నీ చిత్త మెజు(గ6 గాక 
అక్కటా ! నేను నిర్మలుం డగుట యెొవుడొ 
చక్కదిద్దుకొనంగదే స్వామి! నన్ను. 107 


నేను మంచివాడనే అయితే మజి నా జ్ఞానం అభివృద్ధి చెందదా? 
అసాధువులు జ్ఞానశూన్యు లనుట. కానీ చూదాం. ఇంకా ఏమేమి కొజవలు 
నాలో నున్నవో! నేను పుణ్యవంతుడ నయితే వైరాగ్యం కలుగదా? వైరాగ్యం 
కలుగవలెనన్న పుణఖ్యవంతులై యుండవలె ననుట. నాకన్నుల కగపడకుండ 
ఎంత పాపపుంజ మున్నదో?. నా చిత్తం స్వచ్చమైన దయితే నీవు ప్రత్యక్షం 
కావా? నీవు ప్రత్యక్షం కాలేదు గనుక నా చిత్తం పరిశుద్ధమైనది కాదనుట. 
చేసిన పాపాలు నాలో ఎన్ని వున్నవో! మోక్షానికి అర్హుడ నయితే అదే 
ఎదురెక్కి రాదా? మోక్షం తానుగా చేరరానందున తా నింకా తదధికారి కాలే 
దనుట. ఇహభోగానుభవం ఇట్టా సాగుతున్నదిగదా! ఇహసౌఖ్యలాలసులు 
మోక్షాధికారులు కాజాల రనుట. నా దేహం యోగ్యమైన దయితే ఓ స్వామీ! 
నా సేవలు గైకొనవా? నా సేవలు చేకొనవు గాన నా శరీర మందుకు అనర్హ 
మని భావము. నీ మనను ఈ భక్తునిపై ఏ రీతి నున్నదో! అయ్యయో! నేను 
పరిశుద్దుడ నయ్యే దెన్నటికో? నన్ను నీవే మంచిమార్గములో నడిపించవలెను. 


లూ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
అక్కటా నే నిర్మలుడ 140 175 2 117 


బ్రహ్మాగాంధర్వము 109 


అవ: భగవంతుడు కర్త కాగా మూఢుఢు తానే కర్తనని భావించు నను 
చున్నాడు. 


ఫో 


ఆత్మలో నెలకొని యన్ని యుపాయముల్‌ 
చింతింపంగా నీవె చేతనునకు( 
గర్వంబునను నేనె కర్త నంచును పనుల్‌ 
చెప్పంగం బూనెద సిగ్గువిడిచి 
తను విట్లు నీ విచ్చి తగుభాగ్య మీవయై 
యనువుగ జీవుల నట్టు లేల 
తనియక నే నొరుల్‌ దాత లనుచు6 బోయి 
వేడంగ6 దొడంగెద వెళ్టి నగుచు 


గీ. శేషగిరినుండి సేవలు స్వీకరించి 
వరకరుణ నీవు గన కన్న వారి నెల్ల 
చెల్లంబో ! చుట్టము లటంచు( జేరం జనెద 
అందియును నిన్ను దెలియని యజ్ఞ. డగుచు. 108 


చైతన్యంగల జీవికి ఆలోచింపగా ఆత్మలో వెలిగే నీవే అన్ని ఉపాయ 
ములు. నేను కర్తనని గర్వంతో సిగ్గులేక ఇతరులకు ఆజ్ఞ లిస్తుంటాను. 
జన్మలిచ్చి, వారి వారి కర్మానుగుణముగా భాగ్య మిచ్చి తగురీతిలో జీవులను 
గాపాడు తున్నావు. నీ విచ్చిన భాగ్యంతో తృప్తిపడక వెజ్టివాడనై ఇతరులు 
దాతలని వెళ్ళి వారిని యాచిస్తున్నాను. ఓ స్వామీ! నీవు శేషాద్రిపై నుంటూ 
మా ఊడిగ మందుకొంటూ కనికరంతో కాపాడుతుండగా కనబడినవారి నెల్హా 
చుట్టా లనుకొని చేరబోతున్నాను. నిన్ను తెలిసియూ తెలియనట్టి అజ్ఞానిని 
నేను. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


"ఇందుకుగా నాయెరంగమి 363 371 ల! 249 


110 


అవ: 


జా 


బ్రహ్మాగాంధర్వము 


భ్రమలో పడి శ్రీనివాసుని సేవించక కాలం వ్యర్థముగా గడపితి 
మని వాపోవుచున్నాడు. 


అమీ.ది నిజసుఖం బరయంగ లేక పొ 
మరప్తుచాయలకె భ్రమపడినాము; 

మనసున పాల్హావి మదియించియున్నట్లు 
ననిచి గిల్సింతకు నవ్వినట్లు 

ఎనసి సంసృతిసుఖం బిది నిజమ్మని యిందు 
తడంబడినారము తనివి నొంది; 

బొమలాట నిజమని బూచి మెచ్చినయట్లు 
వడి సివమాడి దేవ రయినట్లు 

కెరలి యీ జనియందు. గ్రిందుమీ6 దెజు€గక 
భోగంపుటుయ్యాల లూ.గినాము; 


కందు లిసుకగుళ్ళు గట్టి యాడినయట్లు 

వెళ్టివాండు గంతు వేసినట్లు 

శేషగిరినివాస ! చేరి నిన్‌ గొలువక 

కాల మూరకిట్లు గడపినాము. 109 


ఉత్తమమైన పరసుఖాన్ని తెలియజాలక అజ్ఞానమువల్ల ఐహిక 


సుఖాలనే కోరినాము. క్షీరపానంచేసి మదించినట్టుగా, గిలిగింతలకు నవ్వి 
నట్టుగా ఈ సంసారసుఖం శాశ్వత మనుకొని తృప్తి జందుచు తడబాటు 
నొందితిమి. బొమ్మలాటలోని బూచిని చూచి నిజ మనుకొని మెచ్చినట్టు, 
దేవత ఆవేశించినప్పుడు సివమాడుచు తానే ఆ దేవతఅయినట్ట్లు ఈ 
సంసారంలో మంచిచెడ్డలు గుర్తింపక భోగాలనే ఉయ్యాలలో ఊగినాము. 
బిడ్డలు ఇసుకతో గుళ్ళు గట్టి ఆనందించినట్టు, వెజ్టివాడు వ్యర్థంగా గంతు 
వేసినట్టు ఈ సంసారం శాశ్వతమని నమ్మి ఓ శేషాద్రినాథా! నిన్ను సేవింపక 
ఈ విధంగా వ్యర్థంగా కాలం గడపినాము. 


అమీ6ది నిజసుఖ 106 37 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
2 


ఒట్టే 


25 


అవ: 


న్‌ 


బ్రహ్మగాంధర్వము 111 


కలికాలంలో కలిగే కష్టాలు ప్రస్తావించి వాటిబారినుండి తమ్ము 
కాపాడు మనుచున్నాడు. 
అజ్ఞాన మను క్షామ మరుదెంచె వేవేగ 
వెడలంగం దజీమి మా వెజపు దీర్పు; 
పాపపుపసరము బందెలు మేయంగ 
పొలివోయె పున్నెంపుపొలముపంట; 
శ్రీపతివగు నీకు చేతులు సొచెద 
మేపున మమ్ము నీడేర్చవయ్య! 
ఇల6 గలియుగ మను నెండలు గాయంగ 
ప్రాకటధర్శతటాక మిం కె; 
నీకృపామృతవారినిధి. జేరినారము 
తెలిసి మాదప్పిక దీర్పవయ్య! 
కామ మనియెడి పడమటిగొడ్పు విసర 
పొడవయినయట్టి యెజకలు పుట మెగసెను; 
నీశరణు. జొచ్చితిమి వేంకటేశ! మమ్ము 
కరుణం జేపట్టి చల్లంగా గావు మయ్య! 110 


అజ్ఞానమనే కణవు వచ్చిపడ్డది. ఓ వేంకటేశ్వరా ? అతిత్వరగా దానిని 


వెళ్ళదరిమి మా భయం తొలగించు. పాపమనే దొంగగొడ్డు పుణ్యమనే 
చేనిపంటను మేసిపోగా ఆ పుణ్యమంతా పొలివోయింది. అనగా పాపం పెరిగి 
పుణ్యం నశించిందనుట. నీకు చేతులెత్తి మొక్కుతున్నాము. ఈ కష్టసమ 
యములో ఓ శ్రీపతీ! మమ్ము వరిల్లజేయుము. ఇప్పుడు భూమిపై కలియుగ 
మనే ఎండలు కాయడం వల్ల, ప్రసిద్ధధర్మమనే చెరువు ఇంకిపోయింది. 
కనుక నీ కారుణ్యమనే అమృతసాగరమును ఆశ్రయించినాము. మా దప్పిక 
తప్పక తీర్చుము. అనగా ధర్మమును మాలో నెలకొల్పు మనుట. కామమనే 
పడమటిగాలులు జోరుగా వీచడంవల్ల మా పవిత్రములైన జ్ఞానములు పుట 
మారిపోయినవి. అజ్ఞానుల మగు మేము నీ శరణుజొచ్చితిమి. దయతో 
మమ్ము నీదరిజేర్చుకొని చల్లగా కాపాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


కడు నజ్ఞానపు కరవు 264 19 3 13 


112 బ్రహ్మగాంధర్వము 


అవ: ఈశ్వరేచ్చ నతిక్రమించి మోక్షమునకు గూడ పాటుపడుట అపరాధ 
మను చున్నాడు. 
వుడమిలో మమ్మీవు పుట్టింప ద్రోహమౌ 
పరమునకై మేము పాటుపడుట 
సిరుల నేలెడివాండు చెప్పినట్టులు గౌక 
వేజుగ బంట్లు కొౌవింప6 దగునె ? 
పంచేంద్రియమ్ముల పంపుపెట్టంగ నీవు 
నేము దండించుట నేరముగద ? 
వడ్డింపంగా6 గన్న వారలు బిడ్డకు( 
దగునె కంచము కాలందన్నివైవ 


అ. కాంపురమ్ము మెడకు. గట్టితి నాకు, వే 
సరుట తప్పుగాదె ? తిరుమలయ్య ! 
నీ వొసంగ నేను జీవుండ నెదురాడ 
దగునటయ్య ! దోష మగు6 గదయ్య ! 111 


నీవు మమ్ములను ఈ లోకంలో పుట్టించగా నీ యాజ్ఞ నతిశ్రమించి పరానికై 
ఏవో పాట్ట్లువడుట ద్రోహమే యగును. నంవద లిచ్చి పాలించు ప్రభువు 
చెప్పినచొప్పునగాక సేవకు లితరవిధంగా వ్యవహరించుట తగునా? తగ దనుట, 
శ్రీనివాసుడు ఏలినవాడు. ఆతడు ప్రసాదించిన సిరియే ఇహము. దీనిని కాదని 
పరమునకై ప్రయత్నించుట ద్రోహ మనియు, ఇహము ననుభవించుటయే 
ధర్మమనియు భావము. ఓ ప్రభూ! నీవే మా పంచేంద్రి యాలకు ఆజ్ఞ లిచ్చుచుండగా 
_ వాటిని నీవు చెప్పినట్టు పనిచేయనీయక దండించుట నేరమేగదా! కన్నతల్లిదండ్రులు 
బిడ్డల మేలుగోరి కమ్మనిపదార్థాలు వడ్డింపగా వలదని కంచం కాలదన్ని పోరాదు 
గదా! భగవంతుడు కన్నవాడు. బిడ్డలైనజీవుల విషయానుభవానికి ఇంద్రియాల 
నిచ్చినాడు. ఇంద్రియాలను విషయాలపైకి పోనీయక అడ్డుట కంచమును 
కాలదన్నుట వంటిది. ఓ స్వామీ! ఈ కాపురాన్ని నీవే నా మెడకు అంటగట్టినావు. నీ 
వనుగ్రహించిన సంసారానికి వేసటచెందుట తప్పుగదా! సంసారములో సార మెజీగి 
ప్రవర్తించ వలె ననుట. తిరుమలయ్యా! నీ విచ్చినదానికి జీవుడనైన నేను ఎదురాడ 
దగునా? అట్లా ఎదురుతిరగడం తప్పిదముగదా! వరతంత్రుడైన జీవుడు ఎంత 
యత్నించినా ఏమీ సాధింవలేడనియూ, శౌరిని శరణుజొచ్చి వడియుండుటే 
తరణోపాయ మనియూ తాత్పర్యం. 


బా 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
భావించనేరనెతి 204 20 / 14 


బ్రహ్మణాంధరద్వము 4113 


అవ:  హీనుడయినా, అపరాధియైైనా ముద్రలుధరించి శరణాగతు 
డయితే- అతడే అధికుడూ పవిత్రుడూ అనుచున్నాడు. 


రాజు సెండ్డాడీన దేజాతి దైనను 
పూజితయై మేలు పొందినట్టు 
లే నెంత కులగుణహీనుండనైన ని 
న్నతిభక్తి గొలిచి యున్నతుండ నైతి 
ముద్దుటుంగ్రము వేల మొగి దాలిచి ప్రధాని 
యందజచే మొక్కు లందినట్లు 
నీదివ్యముద్రల నే మోచి బుజముల 
పేలరిజగములో. బెద్దనైతి 


రా 


గీ తల్లిదండ్రులు గలవాండు తప్పుసేసి 
యేడ్చి తప్పించుకొన్నట్లు వృషగిరీశ 1 
నీమజుంగుంజొచ్చి కారుణ్యనీరథి వగు 
నిన్ను నుతియించి గెలిచితి నిక్కువముగ. 112 


రాజు పెండ్లాడిన స్రీ నీచజాతికి చెందినదైనా గౌరవం, మేలు పొందిన 
చందంగా నేను ఎంతో హీనకులంవాడనైనా నిన్ను దృఢభక్తితో కొలవడం 
వల్ల గొప్పవాడ నైతిని. ప్రధానమంత్రియైనవాడు ముద్ర కుపయోగించు రాజు 
గారి ముద్దుటుంగరాన్ని వ్రేలధరించినపుడు సర్వజనానికి వంద్యుడగు రీతిగా 
నేను నీ దివ్యముద్రలు ధరించుటచే వదరుబోతునైనను లోకంలో గొప్పవాడ 
నయితిని. అబ్బ అమ్మ కల బిడ్డడు తప్పుచేసినా ఏడుపు అనే ఉపాయంతో 
తప్పించుకుంటాడు. అనగా బిడ్డ డపరాధియై ఇతరులు దండింపబోగా 
ఏడ్చును. ఆ యేడ్చువిని తల్లిదండ్రులు అర్భకునిపక్షం వహించి దండనము 
నివారింతురు. ఆ విధంగానే ఓ వృషైలనిలయా! నే నెన్నో అపరాధాలు చేసి 
దండార్చుడనై వున్నాను. దయా సముద్రుడవైన నీ శరణు వేడితిని; కొనియాడి 
తిని. తల్లిదండ్రులవంటి నీవు నా పక్షం వహించి, తప్పులను ఒప్పులుగా 
సరిదిద్దితివి. కనుకనే నేను నిజంగా జయించినాను. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నన్నెంచ బనిలేదు 278 ఉీ4ీర్రి రె 302 


114 బ్రహ్మగాంధర్వము 


అవ; భగవంతునిలీలలు అచింత్యములనీ అవాజ్మానసగోచరము లనీ 
ఆశ్చర్య పడుచున్నాడు. 
బహుకుటుంబివి నీవు బ్రదుకంగ వెరవేదొ 
వెజింగయ్యె నిందుకే విహగగమన ! 
పుట్టెడి జంతువుల్‌ భువనముల్‌ నిండె; నీ 
భువనముల్‌ నీగర్భమునను నిండె 
నిట్ట యిందజ(గొచు నితవైన విధమేదొ ? 
నీవు కాంపురముండు తా వదేదొ ? 
చినిచిన్ని వేల్పుల చేంతఠలకున్‌ ముద్దు; 
లివిచూచి సంతసా లెడంద నిండె 
వీరల మన్నించి విహరించు విధమేదొ 
ఉన్న చింతలు దీజీ యుండు టెపవుడొ 


గీ సంపదలు నిండె లక్ష్మి నీసకియగాన 
నామె వక్షఃస్థలిన్‌ గొలు వమరియుండె 
పొంకముగ వీని భోగించు ప్రొద్దికేదొ 
చేరి దాసుల మేము భజించుచుండ. 113 


వక్షియగు గరుత్మంతుడు వాహనముగాగల్లిన ఓ స్వామీ! జగత్తులన్నీ 
నీ కుటుంబములే, కనుక నీవు బహుకుటుంబివి. ఇంత బలగంతో నీవు 
మనగల్గుటకు మార్గ మేమో! ఈ పరిస్థితిని చూస్తుంటే విస్తు కల్లుతున్నది. వుట్టే 
ప్రాణులవల్ల ఈ జగాలు నిండిపోతున్నవి. ఆ లోకము లన్నీ నీ కడుపులో 
నిండి ఉన్నవి కదా! ఈ విధంగా ఇందఅిని ఏ ఉపాయంతో అపాయం లేకుండా 
కాపాడుతున్నావో? అసలు నీవు కాపురముండే తావేదో ? అంతుపట్టడం లేదుగదా! 
నీకు లోబడిన అంతంతమాత్రపు చిల్లరదేవతలపనులకు నీవు ముద్దు లొలికిస్తుంటావు. 
వారిచేతల వల్ల నీకు కలిగే ఆనందం నీ డెందంలో నిండు కొంటుంది. వీరిని 
ఆదరిస్తూ నీవు మెలగేవిధానం ఎలాంటిదోగదా! నీ వీ బృహత్సంసారజంబాలం 
నుంచి బయటపడి నిశ్చింతుడవై వుండే సమయ మెప్పుడోగదా! లక్ష్మీదేవి నీ చెలి 
కాబట్టీ నీకు సంవదలు సమృద్ధిగా ఉన్నవి. ఆ లక్ష్మియే నీ వక్షస్థలంపై 
కొలువుదీరియున్నది. ఒకవంక దాసులం మేము సందులేకుండా సే సేవిస్తున్నాము. 
మజీ ఆ సంపదలన్ని అనువుగా నీవు అను భవించడానికి నీకు సమయం 
ఎక్కడున్నదో, ఎప్పుడున్నదో తెలియదు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
బహుకుంటుబివి నీవు 272 416 3 280 


ల్‌ో 


త్రుహ్మగాంధర్వము 115 


అవ: శ్రీనివాసుడు సర్వాంతర్యామి; మనలోనే ఉన్నాడు, ఆయననే భావించి 
సేవించ వటెగాని గర్వాడంబరాలు నిరర్థకము లనుచున్నాడు. 
నిను లోన నిడుకొని నిజ మేదొ యననేల ? 
వెన్నగలుగ నేయి వెదుకనేల ? 
చేత దీపముపట్టి నూతిలో. బడనేల ? 
కలుగ నీడాస్యంబు కర్మమేల ? 
చాల ధనముగల్సి సంతం దిరియనేల ? 
నానాజపము.లేల ? నామముండ 
కాలువ బొగడంగ నేల నేజు గుడిచి ? 
పరచింత లేల నీ వరయుచుండ ? 
గీ... ఆకసము. జూడ తోద్రోపు లాడనేల ? 
అన్నిటను నీవు నెలకొన నడుగ నేల ? 
ఇందజను వేంకటేశ ! నీ వేలుచుండ 
నిన్నె కొలువవలెన్‌ నీల్లు నిక్కు లేల ? 11గ4 


ఏడుకొండలరాయడా! నిన్ను నా హృదయంలోనే ఉంచుకొని ఉన్నాడా 
లేడా ఏది నిజమని తలచుట వెన్న చేతనిడుకొని నేతికై వెదకుటవలె అవివేకము. 
నీ దాస్యం లభించికూడా జన్మకారణములైన కర్మల నాచరిం చుటచేత దీపం 
ఉండికూడా బావిలోవడ్డ చంద మగునుగదా! నకలకర్మత్యాగ మొనర్చి 
దాస్యంచేసేవాడు సులభముగా ముక్తుడగు ననుట. ఎక్కువధనం ఉండగా 
సంతలో బిచ్చమెత్తడం లోభితనాన్ని తెలుపుతుంది. అటులే తరించ డానికి నీ 
నామజప ముండగా ఇతరములు వపలుమంత్రజపా లెందుకు? వ్యర్థ మనుట. 
నీవు అన్నివిధముల కాపాడేవాడవై ఉండగా నిన్ను కాదని ఇతరదేవతలచింతనలు 
- ఏటినీరుద్రావి పిల్లథాలువను పాగడుటవంటిది. అనగా నీవు మహానదివలె 
ఆశ్రితులతృష్టను తీర్చువాడవని, ఇతర దేవతలు పిల్ల కాలువలవలె తృష్ణను 
పోగొట్టలేరని భావము. ఒకరినొకరు నెట్టు కొనక సుఖంగా సులభంగా ఆకాశాన్ని 
చూడవచ్చు. అటులే అంతట నిండియుండే నిన్నుగూర్చి ఇతరుల నడుగ 
నక్కజలేదు. అనగా శ్రీశు డెక్క డున్నాడని ఎవరినీ ఆడుగ పనిలేదు. నీవు అంతట 
నున్నావుగనుక ఎక్కడైనా దేనియందైనా నిన్ను చూడ నగు ననుట, 
స్థావరజంగమాత్మక సకల విశ్వమును నీవు లాలించి పాలించు చుండగా నిన్ను 
"సేవింపక వ్యర్థపుగర్వాటోపము లెందుకు ? 


జా 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
విష్ణండ వచ్యుతుండవు 272... 413 3 278 


116 త్రుహ్మాగాంధర్వము 


య్‌ 
మ్‌ 


శ్రీ వేంకటేశ్వరాలయములోని శ్రీ రామచంద్రదేవుని ప్రశంసించు 
చున్నాడు. 


ఘనదశరథునకు గౌసల్యకును కోరి 


ళా 


జనన మందిన రామచంద్రదేవ ! 
కనలి తాటకం జంపి కౌశికుజన్నంబు 

చక్క6 గౌచిన రామచంద్రదేవ ! 
అవనిజ! బెండ్లాడి యభయ మంది కిచ్చి 

శరధి గట్టిన రామచంద్రదేవ ! 


వీళ రావణు( జంపి సొకేతనగరమ్ము 
సరవి నేలిన రామచంద్రదేవ ! 


గీ మంగపతి వేంకటేశ్వరు మందిరమున 
జానుమీటెడు శ్రీరామచంద్రదేవ ! 
భరత లక్ష్మణ శత్రుఘ్న పవనపుత్ర 
సన్నుతుల నొప్పు రఘురామ ! శరణు శరణు. 115 


మహనీయుడైన దశరథునకు కౌసల్యకు లోకరక్షణార్థమై అవతరిం 
చినవాడు, కోపముతో తాటక యను రక్కసిని జంపి, కుశికపుత్రుడైన విశ్వా 
మిత్రుని యాగం కాపాడినవాడు, సీతను పెండ్లాడి సుగ్రీవవిభీషణాదులకు 
అభయ ప్రదానముచేసి నముద్రములో సేతువు నిర్మించినవాడు, వరా 
క్రమంతో రావణాసురుని సంహరించి అయోధ్యానగరం చేరుకొని చక్కగా 
రాజ్యపాలనం చేసినవాడు, అలమేలుమంగకు ఇప్పుడు ప్రియుడై ఆనంద 
నిలయంలో భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు-వీరి పొగడ్త 
లందుకుంటూ, అతిశయసౌందర్యముతో ఒప్పియున్న ఓ రఘురామా! నీకు 
శరణు శరణు. 

సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


టా 


శరణు శరణు రామచంద్ర 287 505 3 339 


యి 


బ్రహ్మగాంధర్వము 117 


తన ఆరాధన ఇతిస్వల్పమే అయినప్పటికిని కాపాడు మని స్వామిని 
వేడు కొనుచున్నాడు. 
వట్టిపుణ్యమునకు వడి నన్ను రక్షించి 
పురుషార్థపరుండవై పొదలు మయ్య | 
అగణితమ్ములు నిన్ను. బొగడెడు ప్రామిన్కు 
లెలమి నిన్సొగడ నే నెంతవాండ ? 
పటుభక్తి బూజింత్రు పరమర్ష్ను లెందజో 
యిటు నిను( బూజింప నెంతవాండ ? 
శరణుంజొచ్చెడు జంతుచయ మనంతము నీకు 
నెవ్వరి. బోలుదు నిందులోన ? 
సొరిది నిన్గాలిచెడు సుర లసంఖ్యాకులు 
నేను గొల్బెడుపని నీకు నెంత ? 


కాలకర్మమ్ములు గణింప వీలుగొాదు 

అందులోపల నణుమాత్ర మగుదు నేను; 

తాలిమి వృషాద్రిపతి |! దయాధర్మ బుద్ధిం 

బాలనము సేయవే ! పలు పలుకు లేల? 116 


ఓ ప్రభూ! తెకతేరకు త్వరగా నన్ను కాపాడి పురుషార్ధమును పొంది 


చల్లగా వర్ధిల్లుము. అనంతాలు వేదాలు నిన్ను పొగడుచుండగా ఆ పనికి నే 
నెంత వాడను ? పరమబుషు లెందరో పరమభక్తితో నిన్ను పూజించుచుండగా 
అట్టి నీపూజకు నేనేపాటివాడను ? సకల ప్రాణులు నిన్ను శరణు పొందు 
చుండగా అందులో నే నెవరికి దీటగుదును ? ఎందరో బృందారకులు నిన్ను 
'సేవించుచుండగా నాక్రైెంకర్యం నీకే పాటిది ? కాలమునూ కర్మమునూ 
లెక్కకట్టడం కష్టం. దానిలో నేను అణుమాత్రుడనే అగుదును. ఓ 
వృషాద్రినాథా! ఓర్పుతో, దయాధర్మ బుద్ధితో నన్ను రక్షింపవా ? రక్షింతు 
వనుట. ఇక పనికి మాలినపలుమాటలు ఎందుకు ? అక్కర లేదనుట. 


బట 


సంకీర్తన " రేకు సంఖ్య సంపుటం పుట 


పుణ్యమున నన్నుంగాచి. 259 337 3 227 


118 బ్రహ్మగాంధర్వము 


చరా 


అవ: _భగవద్దాసులు ప్రజానీకానికి చేసే మహోపకారం ప్రశంసించు 
చున్నాడు. 
శరణాగతియు జీవు స్వాతంత్ర్యమా ? నీదు 
దయమీ6ద మాదు చేంతల ? ముకుంద ! 
పారి నీదుదాసులు నరకంపువాకిలి 
మూసిరి; వైకుంఠపురవరమ్ము 
వాకిళ్ళు దెజిచిరి; పాపముల్‌ నుగ్గుగ 
నుజీచి తూర్పెత్తిరి; వెజివంబోము 
పాపి రజ్ఞానమ్ము వరద! నీదాసులు 
చూపిరి నిను మాకు సులువుగొను 
రేయపిరి భక్తిని రేపవల్‌ నీమీంద 
జపతపఃకర్మముల్‌ సలుపంబోము 
గీ. దిద్ది నీధర్మమునకు ఓ తిరుమలేశ! 
అవ్యయానందమందు మ మృద్దినారు; 
నీదుదాసులు పొందిట్లు నీకు మాకు 
గూర్చి; రుద్యోగములు వేటె కోరంబోము. 11/7 


శరణాగతిపొందినమీదట జీవునికి మరల స్వాతంత్ర్యమా? తగ 
దనుట. మాపై నీకు అనుగ్రహం కల్గినమీదట మేము చేయవలసిన పను 
లున్నవా ? లేవనుట. నీభక్తులు నరకంవాకిళ్ళు మూసివేసి వైకుంఠనగరం 
వాకిళ్ళు తెఅిచిరి. పాపములు దుగ్గుదుగ్గుగా నలిపి తూర్పారబట్టిరి. అనగా 
పాపములను పాజదోలి రనుట. ఇక మేము భీతిచెందము. ఓ వరప్రదాతా ! 
నీదాసులు అజ్ఞానమును పోకార్చినారు. వారే సులభసూక్ష్మంగా నిన్ను మాకు 
చూపిరి. రాత్రింబవళ్ళు మాకు నీమీద భక్తిని రేకెత్తించినారు. భక్తి వినా నిరుప 
యోగములైన తపోజపాదికర్మములు మే మిక చేయము. ఓతిరుమలయ్యా! 
నీదాసులు వైష్ణవధర్మమునకు మమ్ము మళ్ళించి తజుగు లేని ఆనందములో 
మమ్ము ముంచెత్తినారు. నీదాసులు ఈవిధంగా నీకూ మాకు పొందు కల్గించి 
నారు. నీదాన్యం తప్ప వేరు కార్యాలు మేము కోరము. 


కొ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నరహరి నీదయ మీందట 264 368 టై 248 


త్రై ప్మాగాంధర్వము 119 


అవ: శరీర మనే పట్టణమును భగవదధీనం చేసిననే అది సఫల మగు 
ననుచున్నాడు. 
పరదేశిపట్నాన ప్రబలిరి పదుగురు 
వరి చెడ నూదర బలసినట్లు 
అలసత నూరేలునత( డూరకుండంగ 
నాథు లైనట్లుగ నడిమివారు 
దేహి యజ్ఞత తన్ను6 దెలియ నేరకయుండ 
రట్టుగ దొంగలరాజ్య మాయె 
ఒడలు శుష్కింపంగ నుబ్బిన జబ్బు సౌ 
ఖ్యమునకు నెడమీక యలంచినట్లు 
జ్ఞానమ్ము గతిదప్ప ఘనమైన పురిచెడి 
కారడ వెదిగిన కరణి యయ్యె; 
గీ. అధికుండదిగని ధూర్తుల నదిమి వైచి 
మొదలికర్తం బాలించుచొప్పున వృషాద్రి 
వాన ! నా దేహనగరి నీ వసముగాంగ 
వెన్నునకు6 బండ్లు వచ్చిన విధము నయ్యె. 116 


ఫలితము నిచ్చే వరిపైరు పాడైపోగా ఆ స్థానంలో పనికిమాలిన ఊదర 
ప్రబలిపోతుంది. ఆ మాదిరి భగవంతునికి వశంకానిచో ఆ శరీరం పరదేశంలోని 
వట్టణ మవుతుంది. అప్పుడందులో జ్ఞానకర్మేంద్రియాలు వదిన్ని వ్రబల 
మవుతాయి. అనగా ఇంద్రియాలు తమవిషయాలలో నిమగ్న మగు ననుట. 
గ్రామాన్ని ఏలే పెద్ద మొద్దుగా పడియుంటే నడమంత్రవు వారంతా ప్రభువులై 
కూర్చుంటారు. ఆ విధంగానే జీవు డజ్ఞానంతో తన్ను దాను తెలియ నేరనివాడైతే 
కామాదులనే (అరిషడ్వర్గము) దొంగలు ఈ శరీరమనే పట్నంలో రాజ్య మేలుతారు. 
దేహంలో బల ముడిగితే రోగాలు బలపడి క్రుంగదీసిన విధంగా తెలివి దారితప్పితే 
పుణ్యార్జితమైన ఈ మానవశరీరం అనే పట్టణం పాడువడి కారడవి అనే అహంకార 
మమకారాలు బలిసిపోతాయి. నగర పాలకుడు పాడైన పట్టణస్టితిని గమనించి 
దుండగుల నణచి దానిని చక్కగా పాలించు విధంగా ఓ వృషభాద్రివాసా! శ్రీనివాసా! 
నాదేహమనే నగరి నీ యధీన మైతే, అది వెన్నులోని గింజలు పండినట్టు సఫలత 
పొందుతుంది. 


జ్‌ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటరె పుట 
పరదేశిపటమున 12 72 . త్ర 


120 బ్రహ్మగాంధర్వము 
అవ: _ ఎన్నో తప్పు లొనర్చి ఒకసారి శరణంటే కాపాడు నీవు ఏ తప్పుచేయక 
నిరంతరం నీవే దిక్కను మమ్ము కాపాడు మని వేడుచున్నాడు. 
కాకొసురునితప్పు కడకు. బరిహరించి 
చేకొంటి శరణన్నం జేరి మగుడ 
నీకడ మాతప్పు లింతకు నెక్కుడా ? 
నీవే శరణమంటి. బ్రోవుమయ్య ! 
_అమ్మున వేసిన యతండు దండము వెట్ట 


ల్‌ 


నిమ్ముల నిహపరా లిచ్చినాండ 
వెమ్మెయి మావంక నిట్టిచేంతలు లేవు 
నెమ్మి మొక్కితి. గరుణింపుమయ్య ! 


ఆ. పరుల గొలిచి వచ్చి ప్రాయోపవిష్ణులౌ 
వారలకు వరాలు కోరియిత్తు ; 
వొరుల. గొలువంబోము మరి నీదుచరణమ్ము | 
లెంతు మెప్పడు మమ్ము నేలుమయ్య ! 119 


కాకాసురుడు గొప్ప తప్పుచేసి శరణన్నమాత్రాన వానిని మన్నించి 
చేరదీసితివి. అంతకంటె నెక్కుడుతప్పులు నీపట్ట్ల మేము చేశామా? లే దనుట. 
తప్పు చేయకయే నీవే శరణ మన్నాము. మమ్ము కాపాడుము. (ఇది 
రామావతార విషయం). బాణంతో నిన్ను కొట్టి దణ్ణం పెడితే కిరాతునక్షు 
ఇహపరసుఖా లిచ్చినావు. ఎటుచూచినా మాలో నిట్టిదొనగులు కానరావు. 
ప్రీతితో నీకు మైొక్కుతున్నాము. మాపై దయదలచు. (ఇది కృష్ణావతార 
విషయం). ఇతర దైవతాలను ప్రార్థించి అనభిగతాభిమతులై వచ్చి నీకడ 
నిరాహారదీక్ష వహించగా అట్టివారికి ప్రతితో వరా లిచ్చు చుందువు. నినువినా 
అన్యగతి గానక నీచరణాలే స్మరణం చేస్తున్న మమ్ము శ్రీ వేంకటాచలపతీ ! 
కాపాడుము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం ప్తుట 


తా 


తప్పదు యీయర్థము 223 128 3 86 


బ్రహ్మాగాంధర్వము 121 


అవ: కఠినములైన కర్మయోగాదులకు సాక్షాత్కరించని నీవు సులభంగా 
శరణాగతికి దొరకినా వని సంతసించుచున్నాడు. 


ఈ మాట విని నిన్ను నిందుకే నవ్వితి 
నీకృపయెంత ? మా నేమమెంత ? 
సకలకర్మముల కసాధ్యుండ వైన నీ 
వొక్కింత భక్తికి. జిక్కినావు ; 
బహువేదపఠనకు. బట్టువడని నీవు 
తిరుమంత్రమున కిట్లె దొరకినావు ; 
కోటిదానముల లోంగొనరాని దొర వీవు 
తగ శరణుంజొరంగ దక్కినొవు ; 
ఉగ్రతపమ్ముల కుబ్చి గైకొనని నీ 
వెంచి దాస్యంబు మన్నించినావు ; 


గీ. పావనస్నానములం గట్టువడని నీవు: 
పొంగి నీముద్రవారికి లొంగినావు ; 
మానుగా వేల్పులకు. గౌనరాని నీవు 
వేంకటాద్రి కన్విందవై వెలసినావు. 120 


వేంకటాచలపతీ! నీదయ చాల ఎక్కువైనది. మానియమాలు 
మిగుల తక్కువైనవి. అయినా మమ్ము కాపాడుతున్నావు. ఇందుకే నీవంటే 
నాకు నవ్వు. బహువిధకలోరకర్మలచే గూడ సాధింపబడనినీవు ఏ కొద్దిపాటి 
భక్తి కో చిక్కుతున్నావు. అనంతాలైన వేదాలను అధ్యయనంచేసినా నీదర్శనం 
దుర్లభం. అట్టినీవు చిట్టితిరుమంత్రానికే పట్టుపడుతున్నావు. లెక్కలేనన్ని 
దానాలు చేసినను నీవు అంతుపట్టని దొరవు. అయినను శరణుజొచ్చితే 
సులువుగా దక్కుతున్నావు. పరాకాష్టనందు కొన్న ఘోరతపన్సులను గూడ 
సమ్మతించని నీవు మా దాస్యాన్ని ఎంతో మన్నించుచున్నావు. పవిత్రములైన 
గంగానదీస్నానాలచేత గూడ లభ్యపడని నీవు నులువుగా నీముద్రలు 
ధరించిన భక్తులకు లొంగిపోతున్నావు. దేవతలకు అగోచరుడవైన నీవు 
వేంకటాచలముపై వెలసి కనులపండువుగా మాకు దర్శన మిస్తున్నావు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఈమాటవిని నిన్ను _ 210 56 3 38 


శే 


జా 


122 


అవ: 


బా 


బ్రహ్మ్మగాంధర్వము 


వేంకటాచలవిభుడు విశ్వస్వరూపుడని, చిల్లరమల్లరదేవతలు 
ఆయన అవయవభూతులని నుడువుచున్నాడు. 


ఎశ్వాత్మ! నీకంటె వేరేమియుం గొన. 
నైశ్వర్య మెల్ల నియతివ హొయలు 
కల వెన్నొమతములు కర్మభేదము లౌచు 
కలవెల్ల నీయంద కల్పితములు ; 
కలరు వేల్పులు బహుగతిమహిమాఢ్యులు 
తలంవ నీయంగ భేదములె వారు ; 
ఘనమంత్రములు చాల గలవు వరా లీయ 
నవియెల్ల నీదునామాళి సుమ్ము; 
'పెనుపొందు జంతువుల్‌ పెక్కులు గలవవి 
పనిగొన నీదాసపరికరములె ; 


ఎందు దగులువడక యేకరూవుగ నిన్ను6 

గొలుచువాయె పుణ్యనిలయు., డంది 

పొందినట్టివెల్లం బొలుచు నీయనుమతి 

వేంకటాచలేంద్ర ! విభవసాంధ్ర ! 121 


సర్వస్వరూపుడవైన వేంకటాచలపతీ! నీకంటె ఇతరము నే నెజుగను. 


దృగ్గోచర మగుచున్న ఈ సంపత్తి అంతయు నీసతి లక్ష్మియొక్క విలానమే. 
క్రియాభేదములు కలిగి ఎన్నోమతము లున్నవి. ఆ యున్నవన్నీ నీలో కల్పిత 
ములే. పలుదారులలో మహిమచే గొప్పవారగు దేవత లెందజో కలరు. 
ఆలోచించగా వారు నీశరీరంలోనివారే. వరాలు పొందడానికి పెద్దపెద్దమంత్రా 
లెన్నో యున్నవి. అవన్నీ నీనామావళిలోనివే. అభివృద్దిపొందే జంతుజాలం 
ఎంతో ఉన్నది. అదంతా నీఊోడిగమునకు ఉపయోగపడే ఉపకరణాలే. 
ఎవడైతే ఇతరమునందు సక్తుడుగాక ఒకేవిధంగా నిన్ను సేవించునో అట్టివాడే 
పుణ్యమునకు ఆకరమైన వాడు. చక్కనివైభవంగల వేంకటపతీ ! గ్రహించి 
స్వాయత్తంచేసుకున్న వన్నీ నీ మన్ననతో ఒప్పియుండును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ి 


విశ్వాత్మ నీకంటె 294 544 3 365 


జా 


బ్రహ్మగాంధర్వము 123 
బ్రహ్మ పుట్టుకకు, దేవతలస్థితికి వేంకటాచలపతియే కారణ మని 
నిరూపించు చున్నాడు. 
వింటిమి నీకతల్‌ కంటిమి నీమాయ 

బంట్లము నీపాలివార మయ్య! 
కలిగిరిగాదె నీవలన బ్రహ్మాదులు 

నిలిచిరి సుర లెల్ల నీవలననె 
తెలిసిరి మునులెల్ల దేవుండ వీవని 

నుతియించె వేదముల్‌ నోరికొలంది 
ప్రతిలేని నీరూపు భావింత్రు యోగులు 

గతియె వైకుంఠమ్ము ఘనుల కెల్ల 


అడ౦ంగి రసురులు నీదుచక్రాయుధమున 
బ్రదికిరి మహీసురుల్‌ నీదుపాదసేవ ; 


పొదలి నీకృప వేంకటభూధరేంద్ర ! 
మొక్కు లిడెదము భక్తితో మొదల వెనుక. 122 


ఓ వేంకటాచలపతీ ! నీకథ లెన్నో విన్నాము. నీమాయ యొట్టిదో 


గట్టిగా ఎజిగినాము. మేము నీసేవకులం. నీయథధీనులం. బ్రహ్మాదులు 
నీవల్లనే పుట్టిరిగదా! నీ వల్లనే స్థిరంగా తమ స్థానాలలో దేవత లున్నారుగదా! 
మహర్షులు నీవు దేవుడవని తెలుసుకొనుచున్నారు. వేదాలు నోరార నిన్ను 
నుతిచేసినవి. అనుపమానమైన నీరూపాన్ని యోగులు భావనచేయు 
చుందురు. గొప్పసాధువుల కెల్లరకు వైకుంఠమే దిక్కు. నీచక్రాయుధంవల్ల 
రాక్షసులు అణగారిపోయిరి. నీపాదసేవవల్ల బ్రాహ్మణులు బ్రదికిరి. ఓ స్వామీ! 
నీ దయవల్ల మేము నీకు భక్తితో అన్నిదిక్కుల నుండి నమస్కారం 
చేస్తుంటాము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


వింటిమి నీకతలు 294 546 3 367 


124 బ్రహ్మగాంధర్వము 


ల 


అవ: చిన్నికృష్ణయ్యను యశోదమ్మ సున్నితంగా మేలుకొలుపుతున్నది. 


లా 


మేలుకో నాయన్న ! మెల్లంగ బడినాడ 
పిలుతురు నీతోడి పిల్లగాండ్రు ; 
చాలింక నిద్దురల్‌ చద్దికూళ్ళకు నిదే 
వేళాయె నాతండ్రి ! వేగ లెమ్ము! 
కమలాప్తం డుదయించె కనులు దెజువుమయ్య | 
ముఖమజ్ఞనమునకై ముగుద వచ్చె ; 
మీతండ్రి ముద్దాడం బ్రీతితో నిలుచుండె 
నాదట మేలుకో యాదిపురుష ! 


గీ పొగడెదరు నీదులీలలు భుజగ శైల 
రమణ ! వేల్పులు మును లంబరమ్మునందు ; 
పాడెదరు నారదాదులు పద్మనయన | 
మొదట మేల్కాంచి చూడు నామోము తండ్రి ! 123 


ఓచిన్నికృష్ణా! మేలుకొనుము. బడిలో' ఆడుకొనడానికి నీసావాన 
కాండైన పిల్లథాయలు మెల్లగా పిలుచుచున్నారు. ఇక నిద్ర చాలించుము. 
నాన్నా! చలిది 'యన్నం తినే సమయ మైనది. బిరాన లెమ్ము. కమలములకు 
ప్రియుడైన నూర్యుడుదయించినాడు. ఇక కన్నులు దెజువుము. 
సూర్యోదయంతో కమలములు వికసించునట్టు కములములతో సమానము 
లైన నీనేత్రములు విప్పారవలె_ ననుట.. నీముఖము కడుగుటకై ' దాది 
సిద్ధముగా వేచియున్నది. నీ మోమును ముద్దు పెట్టకొనుటకై మీతండ్రి 
నందగోపులు ప్రేమతో వచ్చి నిలబడియున్నారు. ఆదిపురుషా! త్వరితముగా 
మేలుకొనుము. శేషశ్రైలమందు క్రీడించే ఓ విష్ణూ! దేవతలు, బుషులు 
ఆకాశములో నిల్చి నీలీలలు పొగడుచున్నారు. తుంబురునారదాదులు, 
పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీపతీ! నిన్ను గూర్చి గానం చేయుచున్నారు, 
ముందు మేలుకొని నా ముఖాన్ని తిలకించు తండ్రీ! 


గ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
హరి కృష్ణ మేలుకొను _ 294 543 3 365 


అవ; 


రో 


బ్రహ్మగాంధర్వము 125 
హరిచరణసేవా తత్పరునికి ఇహపరములం దెట్టికొణలత యుండ 
దనుచున్నాడు. 
కమలాక్షుండవు నీవు గలుగ మా కీభూమి 

నమరని దొక్కటి యవల లేదు ; 
నాలుక మీంద నీనామమ్ము మెలంగంగ6 

దమి6 బరులను వేండ6 దావు లేదు ; 
మొనసి నీచక్రమ్ము భుజము పై నుండంగ 

నెందు వైరమ్ము లే దెదురు లేదు; 
చెలువైన నీసేవ చేతులపై నుండ 

తెగని వెట్టిపనుల దినము లేదు ; 


ఎట్టియపరాధమును లేదు హృదిని నీదు 
భక్తియుండ; నీతిరుమంత్రపఠన ముండ 
నిహపరమ్ముల కొజంతలే దెందు సిరికి ; 
మజీ విచారమ్ము లేదు నీశరణు గలుగ. 124 


పద్మాలవంటినయనాలుగల నీవు మాపాలిట నుండగా ఈ లోకంలో 


మాకు సమకూరని సౌఖ్యం ఏయొక్కటియు లేదు. నాలుకపై నీనామమే 
నదా నర్తించుచుండగా ఇతరులను వేడుటకు ఇచ్చట "తావే లేదు; 
నీచక్రపుచిహ్నం మా బుజముపై నుండగా ఎక్కడనూ మాకు విరోధభావము 
లేదు; ఎదురు అసలే లేదు. ఇంపైన నీక్రైంకర్యం మాచేతులలో నుండగా 
వ్యర్థపుకర్మలను ఆచరించిన దినమే లేదు. అనగా సర్వదా నీక్రైంకర్యమునే 
చేయుచుందు మనుట. నీపై భక్తి మాహృదయాలలో నుండగా మాలో ఏ 
తప్పిదమును లేదు. “ఓం నమో వేంకటేశాయ” అను నీ మంత్రమును 
జపించడంవల్ల ఇహపరసంపదలకు కొత ఎక్కడగాని, ఏమాత్రంగాని లేదు. 
నీశరణుజొచ్చిన వారము కాబట్టి మాకు విచారము లేదు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


కలదు తిరుమంత్రము 292 531 3 357 


126 బ్రహ్మగాంథధర్వము 


అవ: _ భగవంతునికంటెను భక్తులు మిక్కిలి నేర్చరు లని చమత్కరించి 
చెప్పు చున్నాడు. 
నీవె నేరవు గాని నిన్ను బండింతురు 
నీకంటె దాసులే నేర్చుకాండ్రు; 
ఒకభక్తి నీమీద నొళవరులై చూపి 
పట్టి నిన్‌ మతిలోనం బెట్టుకొనిరి; 
పట్టెడు తొళసి నీపాదాలపైం బెట్టి 
సాయుజ్య మంతయు జట్టిగొనిరి; 
నీ విచ్చినట్టివే నీకు సమర్పించి 
సులువుగా నీకృప6 జూజగొనిరి; 


ఆ. చెబువునీళ్ళు దెచ్చి చేరెడు పై(జల్లి 
వరము లందినారు వలసినట్లు ; 
మొక్కి మూప్తనందు మోపిరి భారమ్ము 
స్వామి! బంటు లెంత చతురు అయ్య ! 125 


ఓస్వామీ! నీకు నేర్చు లేదు గాని నీకంటె నీదాసులే నేర్పరులు. 
ఏలన నిన్ను ఫలింప జేసుకొనుచున్నారు. ఏదో ఒకభక్తి నీపైజూపి సమర్శలై 
నిన్నెజీగి తమ మనస్సులలో నిన్ను దాచుకొనుచున్నారు. పిడికెడుతులసి నీ 
పాదాలపై వేసి సాయుజ్య సామ్రాజ్యమునే ఆక్రమించుకొనుచున్నారు. నీవు 
అనుగ్రహించిన వన్తువులనే నీ కర్పించి సులభముగా నీదయకు పాత్రు 
లగు చున్నారు. చెజువులనుండి చేరెడునీళ్ళు దెచ్చి నీపై చిలుకరించి 
కావలసినన్ని వరాలు పొందుతున్నారు. నీకొక దణ్ణం సమర్పించి తమ 
రక్షణభరణరూపబహువిధభారాన్ని నీమూపుపై మోపుతున్నారు. స్వామీ! నీ 
సేవకు లెంత గట్టివారో మజిచూడు. 

పత్రము, పుష్పము, ఫలము, తోయము అనునట్టి భగవదారాధనకు 
ఉపకరించు వస్తువులు అత్యల్పములయినను- వాటివల్ల లభించే లాభము 
మాత్రం బహుళమని సారాంశము. 


స్టో 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నీవే నేరవుగాని 209 49 3 33 


బ్రహ్మాగాంధర్వము 127 


అవు. గురూపదేశమును. ఆచారమును వదలరాచని ప్రబోధిస్తున్నాడు. 
సీ... ఎట్టెనం జేసికొ మ్మితని నాదుగురుండు 
పట్టించె విడువ నీపాదయుగళి; 
పొంసగ నా నామముల్‌ ప్రొద్దెల్ల నుడువు వీ6 
డేమి కోరునొ యంచు నెంచంబోకు; 
నాండె యాచార్యుండు నా కన్నియు నొసంగె 
నేం డిదేలన్న తన్నియతిమాన; 
ఇతండు న న్నింటిలో నిడుకొని పూజించు 
హేతువేమో యని ఖీతిగొనకు; 
నాకు నీకును గారణమ్ము గురుండె యీ 
మరు లేల యన్న తన్మతమె నాది; 


గీ. ఇతండు నను భక్తితో. గొల్పు నేటి కనుచు 
వేసరకు మాటిమాటికి వేంకటేశ ! 
వాసిగ గురుం డీదేపని చేసినాండు 
నం టిదెన్నడు నీకును నాకు బోదు. 126 


నాగురువు నీపాదాలు పట్టించినాడు. నీవీభక్తుని ఎట్టుచేసినా సరే, నేనేమో 
నీ అడుగులు విడువను. ఈ భక్తుడు నా నామావళిని రాత్రింబవళ్లు జపించు 
చున్నాడు, వీడు న న్నేమికోరునో యని నీవు తలంచకుమూ గురువు 
మంత్రోపదేశము చేసినపుడే సకలము నా కిచ్చినాడు. అయితే ఇపు డిదెందుల 
కంటివా? నేను ఆ నియమమును మానజాలను. అనగా నామజపం సకల 
సంపత్పద. మని, నిష్కామముగా చేస్తే మోక్షము వస్తుందని ఆంతరంగికాభి 
ప్రాయం. ఈ భక్తుడు నన్ను తన యింటిలో నుంచుకొని పూజించుచున్నాడు. 
ఏమి కారణమో! నన్నేమి యడుగునో యని నీవు భయపడవలదు. నాకు 
నిన్నెజిగించినవాడు నా యాచార్యుడు. కాన మన యిరువుర కతడే కారణము. 
అయితే ఇప్పు డీపూజలు చేసేభ్రమ ఎందుల కందువా? నాగురుని మతమే 
నామతము. అతడు నియతముగా నిన్ను పూజించేవాడు గనుక నేనూ ఆ పనినే 
-చేయుచున్నాననుట. శ్రీనివాసా! ఈ భక్తుడు వలుసార్లు ఎందుకో భక్తితో 
కొలుచుచున్నాడని వినుగు చెందవలదు. మాగురువు యిదేపని చేసెను. నేను 
కూడ ఆ పనినే చేయుచున్నాను. ఈసేవ్యసేవకభావం నిన్నూ నన్నూ వదలునది 
కాదు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఎట్టయినా. జేసుకో 217 95 3 64 


128 బ్రహ్మగాంధర్వము 


అవ: _ భగవద్విభూతివైచిత్రిని వర్ణించుచున్నాండు. 
నీమహత్త్యంబు లోనికి వెల్పలికి. గప్ప 
నీదృగ్యిధంబని యెజుంగరాదు 
నిండి యిన్నిటిలోన నీ వుంటివని భ్రాంతి 
నుండుదుగాని నీ వొకటి కౌవు 
దండియాౌ గిరి ప్రతిధ్వని దోంచెడిని యది 
కొండలోపల లేదు కొండ గౌదు 
బలసి యిన్నింటిలోపలను జైతన్యమై 
మెలంగుదు గొని యేమిటను లేవు 
పలుదెజంగుల అద్దములయందు నొకనీడ 
పొలయుగా కందది తలంప లేదు 


గీ ఉడుగ కన్నింటిలోన నీవుండుటయును 

ఉండకుండుటయును లేదు కొండలప్ప ! 

చెడని తేజముగాన నీపొడవు పరమ 

పూర్ణమై సర్వకాలంబు పొలుచుంౌన. ' 127 

ఓ ఏడుకొండలరాయడా! “అంతర్చహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ 
స్థ్స్‌తః అన్నట్లు నీమహత్ష్వం జగములలోపల వెలుపల వ్యాపించి యున్నది. కనుకనే 
అది యింత అని నిర్దేశించుటకు వీలుగా కున్నది. “మయా తత మిదం సర్వం 
జగదవ్యక్త మూర్తినా” అని నీవు చెప్పినట్లు ఈ ప్రపంచమంతా అవ్యక్త మూర్తివైన 
నీతో వ్యాపించి యున్నది. నీయందు సర్వప్రాణికోట్లు నీ యధీనములో నున్నవి. 
నీవు వాటి అధీనములో లేవు. నీవు అన్నిటిలో నున్నా వనుట మా భ్రాంతియే గాని 
నీకు వానితో ఐక్యము లేదు. “నచ మతీ్‌స్టాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్‌” 
అన్నట్లు జడచేతనములు నీతలమీద మూటవలె లేవు. నీవు స్వతంత్రుడవు. గొప్పదగు 
పర్వతములో ప్రతిధ్వని తోచునుగాని అది ఆ పర్వతములోనూ లేదు. అది ఆ 
పర్వతమునూ కాదు. 'భూతానా మస్మి చేతనా అన్నట్టు నీవు ప్రాణులలో చైతన్య 
స్వరూపుడవై ఉందువుగాని వాటివశములో నీవు లేవు. ఒకనీడయే పలువిధముల 
అద్దము లందు ్రతిఫలించునేగాని ఆ నీడ అద్దములోనూ లేదు; అద్దమునూ 
కాదు. అన్నింటిలో నీవుండుటయూ, ఉండకుండుటయూ లేదు. అనగా వాటి 
వశములో నీవులేవు. నీవు లేక ఏ ఒక్కటియూ లేదనుట. అవినాశియగు నీప్రభావము 
అనిర్వచనీయము. నీరూపము పరిపూర్ణమై ఎల్లప్పుడూ ఒప్పు చుండును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నీమహత్ష్యంబు తలే 270 | 181 


లొ 


(్ర 


ల్లు 


ఖా 


బ్రహ్మగాంధర్వము 129 
భగవంతుడు భక్తపరాధీనుడు. భక్తజనకైంకర్యమే భగవత్కైంకర్య 
మని పలుకుతున్నాడు. 
నీదాసవాసంబె నిత్యవైకుంఠమ్ము 

వేజొక్కతావును వెదక నేల ? 
ఆ మహాత్ములరూపవు లవియ నీరూప్తులు 
ప్రోది నిన్‌ మది దలపోయనేల ? 
ఆగమసూక్తమ్ము లవ్వారిమాటలు 
చప్పనిచదువులు చదువ నేల ? 
వారికొరుణ్యమే వణలు నీమన్ననల్‌ 
కోరి యింతకు మించి కొసర నేల ? 


నాదువిన్నప మిదె శుకనారదాదు 

లీ విధమ్ముననే యానతిచ్చినారు ; 

దాసులకు క్రైవసమ్మయి తనరె దీవు 

వెన్నయుండ.గ నేతికై వెదక నేల ? 128 


నీదానులను కలసియుండుటయే నిత్యము వైకుంఠనివాసము. 


ఇక వైకుంఠమును మజీయొకచో వెదక నక్కజలేదు. మహనీయులైన 
నీభక్తుల రూపాలన్నీ నీరూపాలే. మజి వేజుగా నిన్ను మననున స్మరింప 
నక్కజలేదు. ఆ భాగవతుల పలుకులే వేదవచనములు. తదితరములు 
రుచి లేని చదువులు. వాటిని చదువనేల? నీదాసుల కరుణయే నీమన్నన. 
ఇంతకు మించి మేము కోరుటెందుకు? భగవడ్డానులదయ అభిలషణీయ 
మనుట. ఇదియే నామనవి. శుకుడు నారదుడు మున్నగు మహాయోగులు 
కూడ ఈ విధంగానే సెల విచ్చినారు. ఇందుకు కారణం నీవు దాసులకు 
అధీనుడవై ఉండుటే. వెన్న చేతనుండగా నేతికై వెతకినట్టు నీభక్తులు 
సులభముగా లభించుచుండగా దుర్లభుడైన నీకై వెదకడం ఎందులకు? 
భగవంతునికన్న భాగవతులే గొప్పవారని తాత్పర్యం. 


. సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
వెన్న చేతంబట్టి 232 180 3 121 


130 అహ్మగాంధర్వము 


అవ: ఇహలోకనుఖాలకే వేము అంకిత మైనను, ఏనాడో నిన్ను 
శరణంటిమి గనుక కాపాడు మనుచున్నాడు. 


బా 


ఇంద్రియదాసుల మెప్పుడు చూచిన 
నిపుడు నీదాసుల మెట్లగుదుము ? 
ధనదాసులము నీదుదాసుల మని మౌకు 
చెప్పికొంటకు( గూడ సిగ్గుగాదె ? 
పడ6తుల కెప్పుడు పరతంత్రులము భవ 
తృరతంత్రభావ మెవ్వలనం గలుగు ? 
నాల్బ యమ్ముడువోయె నడుమనె రుచులకు 
నెడయేది నిను నుతియించుటకును ? 


ఆ. _ మేను లంపటలకు మీందెత్తినాము నీ 
యుడిగమునకు నింక నొదుగు టెట్లు ? 
నాగగిరివిహార ! నాండే శరణ మంటి 
ముందు చెనుక గనక బ్రోవుమయ్య | 1209 


శేషాచలమందు విహరించునట్టి శ్రీనివాసా! మే మెల్లప్పుడు త్వక్చక్తు 
శ్నోత జిహ్వాఘ్రాణము లనెడు ఇంద్రియాలకు దాసులమై ఉండేవారము. 
ఇపుడు తటాలున నీదానుల మెట్ట్లగుదుము ? కాలే మనుట. మేము 
ధనమునకు దాసనులము. నీదాసులమని చెప్పుకొనుటకుగూడ మాకు సిగ్గగు 
చున్నది. మేము స్త్రీల కెప్పుడు దాసులమే. అట్టిమాకు నీ కథీనుల మగుట 
ఎట్టు వలనుపడును ? వలనుపడ దనుట, మానాలుక ఉప్పు కారము తీపి 
పులుపు చేదు మున్నగు రుచులకు అమ్ముడుపోయినది. అనగా రుచులే 
కోరుచుందు మనుట. ఇక నిన్ను కీర్తించడానికి అవకాశ మెక్కడ ? లేదనుట. 
శరీరము కౌటుంబికమైైన గాసికి లోనుకాగా నీకైంకర్యము చేయడానికి ఏ 
విధముగా ఉపయోగవడును ? ఉవయోగపడ దనుట. కనుక ఓ 
శేషాద్రివిహారా |! పూర్వమే నిన్ను శరణుపొందినాము గనుక మమ్ముగూర్చి 
ముందువెనుక లాలోచింపక కాపాడుము. 


రు 


పుట 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 
3 118 


అమ్మేదొకటియును అసిమిలోని 231 176 


అవ: 


రగా 


బ్రహ్మణాంధర్వము 131 


ఎందు జూచిన నీవె యిదె నీప్రతాపమ్ము 
నరసింహ! నీ కివే నతులు నుతులు ; 
పద్మజాండము గుహాభవన మృహోబల 
నగ మెన్న సింహాసనమ్ము నీకు ? 
జలధు లేడును నీకు జలకంపుమడుగులు 
జగతి విహార దేశమ్ము నీకు ; 


క్రిందిమీ6దివి కనురెప్ప లహర్నిశల్‌ 
కమలజ పెంటిసింగమ్ము నీకు ; 


కనకకళిపు( డాహారమృగమ్ము నీకు 
నీదుపిల్లలు భావింప నిఖిలసురులు ; 
వేంకటాద్రి భోగింతువు విచ్చలవిడి 


జాల మొనరింప కెపుడు మ మ్మేలుకొనుము. 130 


ఓ నరసింహమూర్తీ ! ఎక్కడ చూచిన నీవే వెలయుచున్నావు. అవో!- 


ఏమి నీప్రతాపము ! నీకు మానమస్కారములు; నీకు మా్రార్థనలు. ఈ 
బ్రహ్మాండమే నీవు నివసించుగుహ. ఆలోచింపగా అహోబలపర్వతమే నీ 
సింహాసనము. నప్తసముద్రాలు నీవు జలకమాడే మడుగులు. ఈ లోకమే 
నీవు విహరించుచోటు. నీ రెండుకనురెప్పలు రేయుంబవళ్ళు. లక్ష్మీదేవి నీ 
పెంటి సింగము. హిరణ్యకశిపుడు నీ కెరయయిన జంతువు. ఆలోచింపగా 
దేవత లందజు నీపిల్లలే. యథేష్టంగా వేంకటాద్రిలో భోగా లనుభవించు 
చుందువు. ఆలస్యంచేయక మమ్ము కాపాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఎవి 


ఎందు6 జూచినా 227 154 3 103 


132 బ్రహ్మ్మగాంధర్వము 
ఆవ: హరినామమహీమ నుగ్గడించుచున్నాడు. 


పూర్వదోషమ్ముల. బో(ద్రోలి మజీయును 
క్రమియించి సర్వాపచారములను 


జా 


కడునహంకొారమ్ము కసటునంతయు. బాపి 
నీనామ మిదె నన్ను నిర్వహించె ; 

నేండు గౌవించిన నేరమ్ముల నణంచి 
వేండికర్మమ్ముల విడువంజేసి 


వాండిదుఃఖమ్ముల వడిని బరిహరించె 
నీనామభజనమ్ము నిస్తులమ్ము; 


గీ. ఉమ్మడిసుఖమ్ము లొనరించి యొసంగి జయము 
మమ్ము రక్షించె ; నీనామమహిమ' బొగడ 
దలమె నాలుగుమోముల నలువ కేని ? 
అమరముని గేయ! తిరువేంకటాద్రిరాయ ! 131 


ఓ తిరుమలేశా! ఇదిగో! నీనామము 'నామునుపటి అపరాధాలను 
పారదోలినది. మజీయు పలురకాలైన నా అపచారాలను క్షమించినది. 
అహంకారమాలిన్యము నంతయు తొలగించినది. నన్ను కృతార్థుని 
గావించినది. సాటిలేని నీ నామస్మరణము వర్తమానకాలంలో నేను చేసిన 
దోషములను పరిహరించినది. దారుణములైన కర్మలను వదలింప జేసినది. 
తీక్టములైన దుఃఖాలను వడిగా పోగొట్టినది. కటు మలకే కీర్తింపదగిన ఓ 
శ్రీసీవాసా! ఇహపరసుఖాల నిచ్చుచు మకు జయ మొసగి కాపాడినది. అట్టి 
నీ నామమహిమను కొనియాడుటకు నాలుగుముఖాలుగల బ్రహ్మ కైనను 
శక్యమా? శక్యముకా దనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నలినాక్ష నీకు నమస్కరించిన 223 _ 131 3 38 


అవ: 


జా 


బ్రహ్మణాంధర్వము 133 


శరణాగతి ప్రపత్తులకంటె తరణోపాయం వేజొకటి లేదనుచున్నాడు. 


పొటించి నమ్మినవారి భాగ్యముగదా 
కోటిసుద్దు లింకేల ? గొంకు లేల ? 
స్వామివిద్రోహియౌ చండి దశాస్యుండు 
కామించి శరణన్న. గొతునంటి ; 
వేమిరా నీదయ? యేమి నీ మహిమరా ? 
శరణాగతికి సాటి జపము కలదె ? 
జానకీద్రోహమ్ము సలిపియు శరణన్న 
కాకాసురాధము గొచినాండ ; 
వేమి నీవాత్సల్య ? మేమినీ మన్నన ? 
తగ బ్రపత్తికి సాటి తపము లేదు ; 


చేరి యేపాటివాండైన చింత లేల ? 
కడంగి శరణమ్ము వేండిన గౌతు వీవె ; 
ఇందు కీడౌనె ? పుణ్యమ్ము లెట్టి వేని 
కలుషపరిహారి ! వేంకటాచలవిహారి 1 132 


పాపములను పోకార్చువాడవు, పాంపజేనిపర్వతంలో విహరించే 


వాడవు అయిన శ్రీశ! నమ్మి ఆచరించేవారి అదృష్ట మనవలె గాని మజీ 
నిన్నుగూర్చి కోటిమాట లెందుకు? జగత్పితవు, జగత్పతివి అగు నీకు ద్రోహం 
చేసిన క్రూరుడైన ఆ రావణుడే కోరి నిన్ను శరణంటే కాపాడెద నంటివి. 
అహో! ఏమి*నీదయ! ఏమి నీమహిమ ! శరణాగతిని మించిన జపం లేదు. 
సీతపట్ల అపరాధంచేసి నిన్ను శరణన్నంతనే కాకాసురుని కాపాడినావుగదా! 
ఇదే. ఇందుకు తార్కాణ. అవురా! నీవాత్సల్య మేమి? బళా ! నీమన్నన ఎంత 
గొప్పది. ప్రపత్తికంటె గొప్ప తపస్సు లేదు. ఎట్టి దుర్మార్గుడైనను నిన్ను శరణంటే 
రక్షింతువు. ఇందుకు ఎట్టి పుణ్యము లైనను సరిపోలునా ? సరిపోల వనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


పాటించి నమ్మినవారి 214 82 3 55 


134 


అవ: 


బొ 


బ్రహ్మూగాంధర్వము 


అవివేకదశలో తా నొనర్చిన దుష్కృతాలు తన్ను అవహేళన చేసినను, 
సిగ్గిలి చెంతకుజేరిన తన్ను గావుమని దేవుని వేడుచున్నాడు. 


దేవుండ నే నంచు దిరుగు నాస్తికుండను 
నతిసల్ప నిపుడు దేవతలు నగరె ? 
తామే గతిగ నుండి తమ్ము గెల్పితి మన్న 
నెగతాళి సేయ వే యింద్రియములు ? 
కర్మమ్ములకు. దొల్లి కడుబేరువై నేండు 
సలుపకున్నను గేలి సలుపంబోవె ? 
సుదతులకౌంగిళ్ళ సొగసి యిప్పుడు తిట్ట 
నపహసింపరె వార లట్టెనన్ను ? 


నే స్వతంత్రుండ నని దాననియతి మాని 

నేండు సాగింప నది నాకు నీతి యగునె ? 

యిన్నిటను సిగ్గుపడి వేంకటేశ ! నీదు 

మజుంగు. జొచ్చితి. గృపతోడ మనుప్పు మయ్య! 133 


అజ్ఞాన దశలో నేనే దేవుడ నని విజ్ఞవీగి ఇపు డించుక జ్ఞానం కలిగి 


వేంకటేశా! నికు నమస్కరించగా నామునుపటిస్టితి దెలిసిన దేవతలు నన్ను 
గేలిసేయరా ? చేయుదు రనుట. మునుపు ఇంద్రియాలే దిక్కెయుండి ఇపుడు 
ఆ యింద్రియాలనే గెలిచితినని అంటే అవి నన్ను ఎగతాళిచేయవా! చేయు 
ననుట. అవివేకదశలో కర్మలను బాగా ఆచరించి ఇపుడు మానితే అవి 
నన్ను అపహసించవా? అపహసించు ననుట. స్రీలకౌగిళ్ళలో చొక్కి ఇప్పుడు 
వారిని దూషించినచో వారు నన్ను జూచి నవ్వరా? నవ్వుదు రనుట. నేనే 
స్వతంత్రుడ ననుభావంతో ఇన్నాళ్ళు దానం చేయకుండి ఇపుడు దానం 
చేయుట నీతియగునా ? కా దనుట. పై అవమానములకు నేను సిగ్గుచెంది 
ఓ స్వామీ! నీయండనుండ నరుదెంచితిని. నన్ను కరుణతో గాపాడుము. 


జట్షీ, 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నన్ను నెవ్వరు గాచేరు 213. 74 3 ర5్‌0 


అవ: 


లగా 


మ్మాగాంధర్వము 135 


మదప్పుటేనుగును మావటీడు మంచిదారిని నడపించునట్లు 
నామనసును మంచి దారిలో నడపించు మని స్వామిని (ప్రార్ధించు 
చున్నాడు. 
మత్తగజమ్మును మావటిచందాన 
దేవ ! నామననును ద్రిష్పం గదవె ! 
తప్పు చేసినవాండు తన యేలికంగని 
తాజీ యిందందు. దా దాంగినట్లు 
ఇంద్రియవశమయి యీడొడం ద్రిమ్మరు 
నిను భక్తి. గొల్వ మున్కొనదు మనసు ; 
పగచేసికొనువాండు బలుమందసములోన 
వేగించినట్టులు జూగరములు 
వేదమార్గమువీడి వివిధాఘముల జిక్కి 
నిను. జేరు మన్నం జింతించు మనను ; 
కటిక పేద నిధానమ్ము గాంచి భ్రమసి 
కాచుకొనియున్న యట్టులు గరుడైల 
కాంతు ని న్నిట్టె పొడగని కలుష మెడల 
వెరవున భవద్దుణమ్ములు వెదకు మనసు. 134 
తప్పుచేసినవ్యక్తి తనప్రభువునకు జడిసి దాగుచు ఇక్కడక్కడ 


నక్కినట్టు ఇంద్రియాలకు లోనై నామనను ఇటునటు తారాడుచు భక్తితో 
నిన్ను గొల్బుటకు పూనకున్నది. కనుక మావటివాడు మదపుటేనుగును మంచి 
దౌరిని నడపించు రీతిగ నీవు నామనస్సును మంచిదారిలోనికి మరలిం 
చుము. ప్రబలవిరోధం కల్పించుకొన్న వాడు బోషాణం పెట్టెలో దాగి నిద్రలేక 
- తెల్లవార్చుకొన్నట్లు ఈ మనను వైదిక మార్గాన్ని వదలి నానాయాతనలక్సు 
లోనై నిన్ను కొలువుమంటే ఏడుస్తున్నది. పరమ దరిద్రుడు పెన్నిధిని జూచి 
భ్రమించి దానికి కాపుగ నున్నట్లు గరుడాద్రిలోనుండు పెన్నిధివంటి నిన్ను 
జూచి పాపరహితమై, యుక్తముగా నీగుణాలనే నామనసు ఇపుడు వెదకు 
చుండును. అనగా భగవంతుని గుణగణాలను మనను భావించుచుండునని 
తాత్పర్యము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


మదించిన యేనుగను 219 107 3 72 


136 బ్రహ్మగాంధర్వము 


అవ: _ దేవు డొక్కడే నిష్పక్షపాతియని, సర్వసముడని ప్రశంస చేస్తున్నాడు. 
వలపక్ష మెజుంగనివాండ వొక్కండవె దే 

వుండవు హరి ! నీకు దండమయ్య ! 
నేరిచినను నేను నేరకుండినను నీ 

కరుణ యున్నదిగదా కొవ6ంగలది 
పొజి ఘంటాకర్ణుభక్తికి సాటిగా 

కోరి శ్రీశుకుని చేకొంటిగాన ; 
సాధువ నైన నసాధువ నైన నీ 

పాద మొక్కటియె నేపట్టీనట్సి 
దల వసిష్ణుని భక్తి కటు సమానమ్ముగాం 

జెలంగి వాల్మీకి మెచ్చితివి గౌన; 
గీ ఇందిరానాథ ! వేంకటాద్రీశ ! నీదు 

నామ మొక్కటియే నేను నమ్మినట్టి 

దరయ బ్రహ్లాదు భక్తికి తులగ నీవు 

చేరి గజరాజు కరుణం బ్రోచితివి గాన. 135 

ఓ శ్రీహరీ! అజ్ఞానియగు ఘంటాకర్ణుని"భక్తితో జ్ఞానియగు శుకుని భక్తిని 
తులదూచి మోక్ష మిచ్చితివి. కాబట్టి. నేను జ్ఞాని పనా, అజ్ఞాని నైనా 
నామనంకీర్తనంచేత న న్నుద్ధరించజాలిన నీకరుణ యున్నదిగదా! అదే నాకు 
చాలును. జ్ఞానియు, కర్మకుడు అగు వసిష్టునికి నీపైగల భక్తికి సాటిగా, మొదట 
చోరుడు, దుర్మార్గుడు అయియుండిన వాల్మీకిని నీనామజపంచేత సమానముగా 
సమ్మానించితివి. ఓస్వామీ! నడవడిగాక నీవదభక్తియే ముక్తి కారణ మని తేలింది. 
"అందుచే నేను సన్మార్గుడనైనను, దుర్మార్గుడనైనను నీపాద మొక్కదానినే గట్టిగా 
సట్టితిని కాబట్టి నన్ను తప్పక అను గ్రహించెదవు. ప్రవ్లాదు డాజన్మము నిరపేక్షముగా 
గర్భస్టుడై యుండినప్పటినుండి జ్ఞానియై నీభక్తి సలిపినవాడు. గజేంద్రు డట్టుకాక 
అజ్ఞానమృగమై యుండి ఆపద గడచుట తన కశక్యము కాగా  వాసనావిశేషమువల్ల 
నిన్నాకపరి పిలిచినాడు. ఐనను నీవిద్దరిభక్తిని సమానముగా పరిగణించి గభ్బెక్కిం 
చితివి. ఓ రమాప్రియా! వేంకట గిరినాయకా! నేనును వారివిధంగా నీనామాన్ని 
నమ్మి జపం చేయుచున్నాను. కనుక నన్ను కాపాడుము. 

భగవానునికరుణకు భక్తుల నియమనిష్టలు అనవనరములు. భక్తియే 
ముఖ్యమని సారాంశము. 

సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఒలపక్షములేని 366 392 క! 263 


లా 


బ్రహ్మ్మగాంధర్వము 137 


అవ: _ శ్రీనివాసుని మహిమ, చేష్టలు వర్ణనాతీతములు, ఆశ్చర్యకరము 
లను చున్నాడు. 
నీమహిమం బేడ ? నీసేంత లివియేడ ? 
తెగని నీమాయలు తెలియరాదు 
నీపాదతీర్థము నెత్తిం దాల్బె నొకండు 
బుడుతండై నీనాభి. బొడమె నొకండు 
ఎక్కుడుదైవంబ వింతవారికి - ధర్మ 
పుత్తునకును నీవు మొక్కు టెట్లు ? 
నీలిల జగమెల్ల నిండిన దొకవంక 
నుండె నీలో జగా లొక్కవంక 
ఇంతటిదైవంబ వెట్లు బాలుండవై 
నాండు వ్రేపల్లె. బారాడినాండ 


గీ విందిరకు వసుంధరకు. బ్రాణేశ్వరుండ 
వేడుగడ వైన శ్రీ వేంకటేశ్వరుండ 
వంతరాజసమున్న దేవాధిపతివి 
దొసజనులకు మాకెట్లు దక్కి తయ్య ! 136 
నీమహిమ లెక్కడ! నీచర్య లెక్కడ? రెంటికి అజగజాంతర మనుట. 
నీపాదాలబుట్టిన తీర్గాన్ని ఒకడు (పరమశివుడు) శిరమున ధరించినాడు. అందుచే 
నీమహిమ హిమవంత మంతగొప్పది. మజియొకడు (బ్రహ్మ) నీబొడ్డున బిడ్డడై 
పొడమినాడు. ఇది ఆశ్చర్యకరమైన నీసేత. అందరికి నీ వధికుడగు దేవుడవు. 
ఇది నీ మహిమ. అట్టినీవు ధర్మపుత్రునకు దణ్ఞం పెట్టినావు. ఇది నీచిత్రచర్య 
కుదాహరణము. నీ లీల జగమంతయు నిండీ యున్నది. ఇది నీమహిమకు 
తార్కాణ. కాగా నీలో లోకాలు ఇమిడియుండుట ఆఅశ్చర్యకారణము. ఇంతటి 
అమేయము వాచామగోచరము ఆద్యంత రహిత మునగు బ్రహ్మవదార్థమైననీవు 
అలనాడు వేపల్లెలో పసికందువై పారాడినావు. ఇది నీమహిమను అద్భుతచర్యను 
చాటుచున్నది. శ్రీభూదేవులకు ప్రాణవిభుడు రక్షకుడైన శ్రీవేంకటేశ్వరుడ వగు 
నీవు ఎంతో రాజసము దర్పము గల్గిన దేవాధిదేవుడవు. అయినను దాసులము 
మానవుల మగు మాకెటుల లభ్యపడితివి? ఇది ఆశ్చర్యమేగాక మా అదృష్టమని 
కూడ భావించవచ్చు. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నీ మహిమది యెంత 213 76 3 ర్‌1 


జ 


[1 


138 బ్రహ్మగాంధర్వము 


అవ: పరస్పరవైరుధ్యము నీలో జతగూడినట్లే మానవులందును కలిగి 
యుండుట ఏమివింత యనుచున్నాడు. 


అల గరుడగమన మహిశయనంబును 
కలసి నీయందున. గలిగె నంట 
పొరి(బొరి పాపమ్ము పుణ్యమ్ము మనుజుల 
కెడనెడం గల్గుట యేమి యరుదు ? 
ఒకనీడకన్ను నింకొక యెండకన్నును 
గదిసి నీయందున! గలిగె నంట 
జమలిగ నరులకు జననమ్ము మరణమ్ము 
నెదురనె గల్గుట యేమి యరుదు ? 


జా 


గీ. _ ఒక్క దెసను శ్రీదేవి మజొక్కవంక 
గరిత ధారుణీ నీ కిటు గలిగె నంట 
యీకడను వేంకటేశ్వర ! యిహము పరము 
నేకమై మాకు( గలుగుట యేమి యరుదు ? 137 


ఓ వేంకటేశ్వరా | గరుడుడు వాహనముగా, శేషుడు శయనముగా 
నీవు కలిగియున్నావు. ఈ యిరువురు పరస్పరవిరోధులు. అట్లే పాపము 
పుణ్యము ఈ రెండును మానవులు కల్గియుండుటలో వింత యేమున్నది? 
వేడిమి చల్లదనముగల సూర్యచంద్రులు నీ కుడియెడమ కన్నులు. వీరు 
అన్యోన్యవిరుద్ధములగు గుణములు కలవారే. అటులే జననమరణాలు 
రెండు జనులకు ప్రత్యక్షముగా కలుగు చుండుటలో ఆశ్చర్య మేమున్నది? 
నీవక్ష్యస్థలంలో ఒకవైపులక్ష్మి మరొకవైపు భూదేవి ఉన్నారుగదా! ఆ రీతిగనే 
మాకు ఇహపరసౌఖ్యాలు కలుగుటలో వింత ఏమున్నది? లే దనుట. 
భక్తులకు ఇహపరసుఖాలు కరతలామలకము లన్నమాట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
చూకెల్ల రాజానుమతోధర్మ 85 415 1 278 


అవ: 


బ్‌ 


కాదు. 


అఆహ్మగాంధర్వము 


139 


నిజమైనభక్తుడు సర్వాధికుడైన శ్రీనివాసునే కొలువవలెనని కంఠోక్తిగ 


పలుకుచున్నాడు. 


అందజలో నంతరాత్ముండ వైన ని 
న్నెన్ని కొల్చుటయె ప్రపన్నసరణి 
ఏకొంతమున పతి నెనసి రమించుట 
మగువధర్మము రచ్చం దగని యట్లు 
ఎల్లవేల్పులరూపు లీవైన సతికి నిన్‌ 
బహుముఖమ్ముల గొల్వ బాడిగొాదు 
భూసురులందు నీపూజ వేదోక్తంబు 
శ్వానాదులన్‌ గొల్వంజనని యట్లు 
ప్రాకృతజనుల నీపరమభక్తుల నొక్క 
గొడిగట్టుట వివేకమ్ము గౌదు 


ఛాత్రధర్శంబు గుర్వొజ్ఞ సప్తశెల 

నాథ! నీ సేవయే, త్వదన్యంబుగాదు ; 
అఖిలవిశ్వంబు బ్రహ్మమే యయిన దీని 
వెనుదగులు టాత్మ కిం పైన పనియు గాదు. 


138 


ఓ ఏడుకొండలదొరా! నీవందజలో నంతరాత్మగా నున్నను, నిన్ను 
ప్రధానునిగా ఎన్నుకొనియే పూజించవలయును. భర్తతో ఏకాంతముననే భార్య 
రమింపవలెగాని పలువురతో రచ్చ నున్నప్పుడు కాదుగదా! నీవు నర్వదేవతా 
స్వరూపుడవే అయినను, సతికి పతివలె ఇతరదేవతారాధనము న్యాయము 
గాదు. బ్రాహ్మణులను నిన్నుగా భావించి పూజించుట వేదసమ్మతమైన 
ధర్మముగాని శునకాదుల నర్చించుట అనుచితముగదా! ఆ రీతిగనే భక్తిలేని 
మూర్చులను, నీభక్తులను ఒక్క గాటగట్టుట అనగా సమానముగా చూచుట 
తెలివిగాదు. ఏడు కొండలరాయడవైన నీసేవయే గుర్వాజ్ఞ, అట్లు చేయుటయే 
శిష్యధర్మము. ఇతరము ధర్మముకాదు. సర్వప్రపంచము బ్రహ్మ మగునీవే 
అయినను ఈ ప్రపంచముపై వ్యామోహము కలిగియుండుట మంచిపని 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 


అన్నిటా నీ వంతర్యామివి 80 386 


పుట 
258 


140 బ్రహ్మగాంధర్వము 


అవ: _ ఇంద్రాదిదేవతలకు ఆధారమైనవాడు శ్రీవేంకటేశ్వరుడే యని పొగడు 
చున్నాడు. 
స్వర్గమ్ము నేలెడి సంక్రందనున కేని 
యలమి కోరెడి ఫల మృగుదు వీవ 
కైలాస మేలెడి గౌరీవిభున కేని 
నిలుకడైన పదమ్ము నీపదమ్ము 
సత్యలోకము నేలు చతురాననున కేని 
యింప్పున జేరు తా వెందు నీవ 
విమలపుణ్యనిధులు వేదమ్ములకు నేని 
యతిముఖ్యమైనట్టి యర మ్లీవు 


వ్‌ 


ఆఅ. _ నాండె ముక్తులైన నారదాదులకును 
నేండును జరియించు నెలవు నీవ 
తిరుమలేశ ! నీకు సరి యెవ్వరును లేరు 
మూండులోకములకు మూల మీవె. 9 139 


తిరుమలాధీశా! స్వర్గమును పాలించే ఆ యింద్రుని కై నా ఆశతో 
కోరదగిన ఫలం నీవే అగుచున్నావు. కైలాసాధిపతి గౌరీభర్తయగు శివున కైనా 
నిలుకడైన స్థానము నీపదమే. సత్యలోకవిభుడు చతుర్ముఖునికి గూడా 
ఇంపైన గమ్యస్థానము నీవే. పవిత్రములు పుణ్యంపునిధులు అగు వేదముల 
లోని సాఠభూతమైన అర్థం నీవే. ఎన్నడో ముక్తులైన నారదాది మహర్షులు 
ఈనాడును నీయందే ధ్యాననిమగ్నులై చరింతురుగదా! నీ సమాను లెవ్వరును 
లేరు. ముల్గోకములకును మూల కారణము నీవే. 


సంకీర్తన రేకు నంఖ్య నంపు. పుట 
తాము స్వతంత్రులుగారు తమయంతను 211 62 3 42 


జఅహ్మగాంధరద్వము 141 


అవ; భగవంతుడు నిరాకారుడు కాడని ఖండితముగా వక్కాణించు 
చున్నాడు. 
దాసోఒహ మన లేరు తాము స్వతంత్రులు 
గౌరు పామరులకు గర్వ మెంత ? 
బ్రహ్మాదులే తొము బ్రహ్మం బనంగ లేరు 
మొజ పెట్టెదరు కష్టములను హరికి 
ధర మానవులు తామె దైవతం బనెదరు 
పొరి పుట్టిచచ్చెడి ప్రొద్దెబు6గరు ; 
వ్యాసొదిమునులు ప్రపంచమ్ము కల్లన 
రభినుతింతురు పురాణాళియందు 
ఒప్పదనినమాన రుండియు లేమండ్రు 
తిరిపగాండై ఖలుల్‌ తిరుగుచుంద్రు 
గీ. సనకముఖయోగు లచ్యుత స్త్రవనపరులు 
జడమతుల్‌ భక్తి నొల్లరు జ్ఞానుల మని 
తెలచి కొలుచుచునే దేవదేవు నిన్నుం 
గటకట ! నరాధముల్‌ నిరాకారు. డండ్రు. 140 


ఓ దేవదేవా! మూఢులు “దాఇసోహం” అనలేరు. పోనీ తాము దైవ 
స్వరూపులైన స్వతంత్రులా అంటే కానే కారు. కాని వారికి మితిమీజిన గర్వం. 
బ్రవ్మాదులే తాము బ్రహ్మమని చెప్పుకొనలేక శ్రీహరి చెంతజేరి తమ కష్టాలు 
మనవి చేసుకుంటారు. ఇక మూర్చుల సంగ తేమిటి? ఈ లోకంలో కొందరు 
మానవులు తామే దేవుడని భావింతురు. కాని తమజననమరణాలనియతిని 
గుర్తింప లేరు. వ్యాసుడు మున్నగుగొప్ప బుషులుకూడ ఈ ప్రపంచం మిథ్య 
అనరు. మీదు మిక్కిలి తమ కావ్యపురాణేతిహాసాలలో ఈ ప్రపంచమును 
ఎంతగనో శ్ఞాఘించి యున్నారు. ప్రపంచం కల్ల అనిచెప్పడం న్యాయం 
కాదంటే మూఢులు ఒప్పు కొనరు. ఆ దుష్టులు అన్యులను యాచిస్తూ తిరుగు 
తుంటారు. సనకాదియోగులుకూడ సాకారుడైన అచ్యుతుని స్తవనం చేయు 
చుండగా మందబుద్ద్ధులు భక్తి నంగీకరింపక తామే మహాజ్ఞానులమని భ్రాంతి 
చెందెదరు. మణికొంద అధములుచేతు లెత్తి దణ్ణం పెడుతూ కూడ నిన్ను 
నిరాకారు డనుట మిక్కిలి విచారకరము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
తాము స్వతంత్రులుగారు 207 40 ప్రి 27 


జొ 


144 బ్రహ్మగాంధర్వము 


అవ; అల్పాల్బవిభవాలకు పనులు మురిసిపోదురు: మజీి సర్వాధికుడవైన 
నీవు మాపాలిటివాడ వైతివి. ఇది మాభాగ్య మని పొంగిపోవు 
చున్నాడు. 


బ్‌ో 


ఇంతటిదేవుండ వీవు మాకుండంగ 
నెంతవారమొ భాగ్య మేమి చెప్ప ? 
తలకొని యొకకొంత ధనము గనినవాండు 
వికటగర్వమ్మున విజ్ఞవీంగు 
బలువుగ నొకరాజు. బట్టీ కొల్చినవాండు 
తన కెవ్వ రీడని తలంచుచుండు 
చిన్నమంత్రము పంపుసేయించు కొనువాండు 
గురుండ నందజ కంచు మురియుచుండు 


గ్‌. ఎగువ నొక్క దుర్గము నెక్కి యేలువాండు 
పగజఈ జీరికి. గొనక తా బలువు( డనును 


అనుపమ వృషాఖ్యశిఖరి నున్నటి నిన్ను 
నుల్లమున నమ్మినట్టి ధన్యుండ నేను. 143 


వృషగిరీశా! ఇంతటిగొప్పవాడవు నీవు మాపాలిటిదైవమై యుండగా 
మేమెంత గొప్పవారమో కదా! మాభాగ్యము వర్ణనాతీతము. కొద్దిపాటిధనం 
సంపాదించుకొన్నవాడు ఎంతో గర్వముతో విజ్ఞవీగుచుండును. అమూల్యమగు 
నీప్రాపుగన్న మా కెంతగర్వ ముండవలెను? అయినను మేము వినీతులమై 
మెలగుదుము. ఒకానొకమానవాధీశుని కొలిచి అతనిదయకు పాత్రుడైనవాడు 
తనకు సమాను డెవడని తలంచునుగదా! నిన్ను కొలిచే భక్తులకెంత అహంకార 
ముండవలెను? అయినను నీదయవల్ల వారు విధేయులై వర్తింతురు. క్షుద్ర 
మంత్రసిద్ధిచే క్షుద్రదేవతలవల్లచాకిరి చేయించుకొనేవారే తా మందఅకు 
గురువుల మంటూ మురిసిపోతుంటారు. ఒక్క దుర్గానికి అధిపతిఅయిన 
వాడు విరోధులను లెక్కచేయక తానే బలవంతుడ ననుకుంటాడు. సాటిలేని 
వృషాద్రిపై నుండే నిన్ను నేను మనస్సున నమ్మితిని. కనుక నేను ధన్యుడను. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇంతటి దైవమవు 100 504 11 338 


బ్రహ్మాగాంధర్వము 145 


కి 
౬ 


దశావతారము లెత్తినవాడు శ్రీ వేంకటేశ్వరు కృరుడే యని వర్ణించుచున్నాడు 


ఇట్టె మమ్ముల బ్రోచు టేమి కడింది నీకు 
పదిరూవు లైతివి బట్టబయట 
చదువుల చిక్కులు సవరించితివి కొండ 
మొదల గ్రుంగంగ నెత్తి మోచినాండ ; 
వుద్ధరించితి భూమి యుదధిపా ల్లానీక 
యదన నా ప్రహ్లాదు నాదుకొంటి ; 
వడుగుల మూటనే యఖిలమ్ము గొలిచితి 
బడి రాచపగ నీంగి ప్రబలినావు 
బెడిదంపులంక విభీషణునకు నిచ్చి 
యడరి పాండవుల దిక్కై నిలిచితి 


గీ త్రిపురకాంతల గుట్టెల్ల 6 దీఐం గజపి 
కలికిరూపయి యిపుడు వేంకటగిరీంద్ర 
శిఖరమున నిల్పి మా నుతుల్‌ చిత్తగించి 
యేలుచుంటీివి లోకాల నిందిరేశ 1 144 


వేంకటాద్రినాథా! నీవు భక్తుల ననుగ్రహించుటకై పదిరూపా లెత్తితివి. 
అట్టినీవు ఈ విధంగా మమ్ము కాపాడుట ఏమివింత? తొలుత నీవు 
తారుమారైన వేదాలను చక్కజేసితివి (మత్స్యావతారం). మందరగిరి 
పాలకడలిలో మునిగి పోగా దాని నెత్తి నిల్పితివి (కూర్మావతారం). 
హిరణ్యాక్షుడు భూమిని నముద్రములో ముంచబూనగా సైకెత్తితివి 
(వరాహావతారం). పరమభాగవతుడైన ప్రహ్లాదునికి అదనులో సాయపడితివి 
(నృసింహావతారం). మూడడుగులతో భూనభస్సులు కొలిచితివి (వామనావతారం). 
ఇరువదియొక్కమార్లు దండెత్తి దుష్టరాజులను వరిమార్చి వగనీగితివి 
(వరశురామావతారం'!. భయంకరమైన లంకను జయించి భక్తుడైన 
విభీషణున కిచ్చితివి (రామావతారం). ఉప్పాంగి పాండవులకు అండగా 
నిలిచితివి (కృష్ణావతారం). త్రివృురకాంతల గుట్ట రట్ట చేనితివి 
(బుద్ధావతారం). ఇందిరాప్రియవల్లభా! ఇపుడు కల్కివై కలిలో వేంకటపర్వత 
శిఖరమున వెలని మామనవు లాలించుచు లోకాల నేలుచున్నావు 
(కల్యవతారం). 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
ఇట్టె మమ్ము రక్షించుట 198 _ 503 1 340 


జా 


146 బ్రహ్మాగాంధర్వము 


అవ: స్వామికి దానునికిగల నంబంధమును సోదాహరణముగా 
నిరూపించు చున్నాడు. 
కినుకతో( జంకబిడ్డను తల్లి డించిన 
పాయునే పై పయి బడునుగొక 
ఓపక దొసంగుల కొగి వేసరిన నీదు 
చరణముల్‌ గతిగాక చనంగ( గలనె ? 
చదివించు నయగారు జంకించిచూచిన 
యొదిగి చదువుగాక యోప ననునె ? 
వెకలిగుణాలకు వెడల(ద్రొబ్బిన నీకె 
మొైక్కుదు(౧గౌక యే దిక్కు గందు ? 


జ్‌ 


అ. _ దాది చెక్కుమీటి త్రాగింపంగా పాలు 
మ్రింగులొక కొదనంగ వశమె ? 
నీవు కరుణ(బ్రోవ నే మెజిసెద గౌక 
మానంగలనటయ్య ! శ్రీనివాస 1 145 


తల్లి కోపించి చంకనున్న బిడ్డను దిగవిడచినను ఆ బిడ్డడు తల్లిమీదనే 
పడును గాని వదలి వెళ్ళడు. అదేరీతిగ ఓ శ్రీశ! నాయపరాధములను నీవు 
సైరింపక విసిగివేసారినను నీపాదాలే నాకు దిక్కు, వానిని వదలి వెళ్ళను. 
విద్యనేర్చే గురువు శిష్యుని ఎంతబెదరించినను వాడు విధేయుడై చదువును 
గాని కాదనుడు. ఆ విధముగా ఓ స్వామీ! నాచెడుగుణాలవల్ల నన్ను నీవు 
వెడలగొట్టినను నీకే మొక్కుదుగాని నిన్ను కాదని యన్యుని జేరను. పెంపుడు 
తల్లి బుగ్గగిల్లి బిడ్డను పాలుత్రాగింప ఎట్టకేలకు ఆ శిశువు త్రాగునుగాని 
మానడు. ఆ చందమున నీవు దయతో నన్ను కాపాడగా పెంపుసాంపు గల్గి 
యుందును గాని తొలగత్రోసుకొనలేను. 
ఒ ' దాసులకు భగవంతుడు తల్లి తండ్రి గురువు దాదివంటి వాడని 
తాత్పర్యము. 


సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 
ఇంళతకంటే( దగు బంధు 180 400 2 270 


బ్రహ్మగాంధర్వము 147 


అవ: _ శ్రీవేంకటేశ్వరుని దర్శించినచో దేవత లైనను, మానవులైనను 
మోహితు లగుదురని నుడువుచున్నాడు. 


భాగీరథిని గన్న పాదపద్మమ్ములు 
మరుజన్మభూములౌ మంచితొడలు 
నలువకు నెలవైన నాభినాళీకమ్ము 
రమకు తొవైన యురఃస్థలమ్ము 
అందజ రక్షించు నభయహస్తం బరి 
ధ్వంసకమ్మైన గదాకరమ్ము 
జగము నొజ్ఞాపించు చక్రహస్తము జ్ఞాన 
సంధాయకంబైన శంఖపాణి 


లొ 


గీ. ఆగమము లొప్పు నగుమొగం బమ్మ తులసి 
వెలయు శీర్షంబు; మహిమలం దెలువు రూపు 
చూచి మోహింపకుందు రే సురలు నరులు 
అంజనాద్రీశ ! నీవు ప్రత్యక్షమైన. 146 


ఓ అంజనాచలాధిపా ! మూడులోకాలకు పవిత్రతను చేకూర్చే 
గంగను గన్న నీయడుగుదామరలు, మన్మథునికి పుట్టినచోటులైన నీతొడలు, 
నాల్గుమోములుగల బ్రహ్మకు జన్మ స్థానమైన నీనాభికమలము, లక్ష్మీదేవికి 
నిత్య నివాసమైన నీవక్షస్థలము, అందజీని కాపాడే నీ అభయహస్తము, 
శత్రునాశనం చేసే గదగల నీచేయి, లోకాలను ఆజ్ఞాపించే చక్రాయుధము 
గల కరము, జ్ఞానాన్ని ప్రసాదించే శంఖం గల నీ పాణి, వేదాలతో ప్రకాశించే 
చిరునగవుగలమోము, తులసీదేవిచే తులకించు నీశిరస్సు, మహామహిమలను 
చాటే నీరూపము ప్రత్యక్షంగా చూచి దేవతలు, మానవులు మోహితులు 
కాకుందురా ? వారు నిన్ను మోహింతు రనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
చూచి మోహించ కుందురా 181 403 2 272 


148 బ్రహ్మాగాంధర్వము 


అవ: నీప్రాపునందుటకు మజీ మాకేయుపాయము లుపయోగపడవు. 
కాన అవ్యాజకరుణతో నీవే మమ్ము మన్నింపవలెనని వేంకటేశ్వరుని 
వేడుచున్నాడు. 
ఏ యుపాయములు మా కింక బనికిరావు 

నిర్హే తుకముగ మన్నింపు మయ్య! 
ఇవల నింద్రియజయం బేడ? నే నేడ? యీ 

భువి నింద్రియములతో బుట్టె తనువు; 
అవలనిశ్చలబుద్ధి యదియేడ ? నే నేడ ? 

భవము చంచలమనఃప్రాభవమ్ము ; 
ఎలమి కర్మవిముక్తి యేడ? నే నేడ? క 

ర్మముల కథీనమై మలయు బ్రదుకు; 
గొనబైన సాత్తికగుణ మేడ ? నే నేడ ? 

కలియుగం బిది పుట్టుగలిగె నిందు ; 
గీ ఘోరతప మేడ ? నే నేడ ? మోజకుండ 

ననిశమును నీకు నే శరణాగతుండ 

పాలనము సేయుమ ప్రపన్న పారిజాత 

బిరుదధారివి గదవయ్య ! తిరుమలయ్య ! [47 

తిరుమలనాథా! నీదయ పొందడానికి ఇక మాకెట్టిమార్గ మగపడదు. నీవే 
అవ్యాజకారుణ్యముతో మమ్ము మన్నించు. ఈ లోకములో శరీరం ఇంద్రియాల 
తోడనే వుట్టినది. అట్టీ ఇంద్రియములను జయించుటెక్కడ? నే నెక్కడ? 
ఇంద్రియజయం అశక్య మనుట. అటుపై బుద్ధినిలుకడ ఎక్కడ? నే నెక్కడ? 
నిశ్చలబుద్ది కల్షియుండుట నాతరం కాదనుట. జన్మము చంచలమైన మనస్సు 
యొక్క పెత్తనము కల్గినట్టిది. మజీ కర్మపరిత్యాగ మెక్కడ? నే నెక్కడ? ఈ రెంటికి 
హస్తిమళకాంతర మనుట. కర్మవరిత్యాగం సాధ్యపడదని భావము. బ్రతుకు 
కర్మాధీనము కదా! ఉత్తమమైన సత్త్వగుణ మెక్కడ? నే నెక్కడ? సత్త్వానికి తనకూ 
న్వర్గనాగలోక్షాలకున్నంత దూర మనుట. ఇది కలియుగము కాబట్టి ఇక్కడ పుట్టితిని 
గనుక సత్త్వానికి తా వెక్కడనుట. మజీ కఠలోరతపస్సునకు నాకు గూడ అంతర 
మెంతో గదా! 'పైవేవియు సాధింపలేన్ది మూర్చుడను. ఎప్పుడు నీశరణువీడని వాడను. 
నన్ను కాపాడు. ఓ స్వామీ! నీవు “ప్రవేన్నపారిజాతము” అనే బిరుదు కలవాడవుగదా! 
అనగా ప్రపత్తి చేసినవారికి కల్పవృక్షమువలె కోర్కు లిచ్చేవాడవుగదా! ఆఅ బిరుదు 
సార్థకం చేసుకొమ్మనుట. 

సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 

ఏవుపాయములు మాకింక 181 408 2 275 


లొ 


బ్రహ్మూగాంధర్వము 149 


అవ: శ్రీనివానుడు న భక్తుని పరీక్షించు నను 
చున్నాడు. 
ఒకపరి సులభుండ వొకట దుర్లభు(డవు " 
తగ ఘటియింతువు తలంపు మజప్తు 
అక్షరాల్‌ పలికింతు వవియ నవ్రాయింతువు 
నీవు వెలిగం జేయ నేర నొకటి 
ఒనర6 బూజలుగొందు వొకమరి మానుదు 
కూర్తువు నిదుర మేల్కొలుపు దీవె 
జ్ఞాని గౌొవింతు వజ్ఞాని నొనర్హువు 
నీవిగా కీపనుల్‌ నావి యగునె'? 


జా 


గీ ఒక్కసారి నాలోనుందు వొక్కతూరి 
సప్తగిరుల నుండెదవు; సంసారి గౌంగ 
దొసుగాంగం జేయుదువు నాదోస మెజుంగ 
' కొలమును కర్మమును నీవే కన్నతండ్రి ! 148 


ఓ స్వామీ! నీ వాకదశలో సులభుడవుగను, వేజొకదశలో దుర్లభుడవు 
గను ఉందువు. భక్తులనోట మంత్రాక్షరములను పల్కింతువు. వాటిని (రామ 
కోటి మున్నగువాటిని) భక్తి ప్రసాదించి వ్రాయింతువు. నిన్ను విడచి నే నొక 
పనీ చేయను. ప్రనన్నుడవై ఒకసారి మాపూజలను స్వీకరింతువు. మజొకసారి 
'పెడ మొగ మగుదువు. మాకు నిద్రను కలిగించేది నీవే. మేలుకొల్పునదికూడ 
నీవే. ఒకప్పుడు జ్ఞానవంతునిగాా మజొకప్పు డజ్ఞానిగా చేయుదువు. పైరెండు 
దశలలోని పనులు నీవేగాని నావికావు. ఒకపరి నాలోనే నీవు గోచరింతువు. 
ఇంకొకతూరి 'ఏడు కొండలపై ప్రకాశింతువు. నీవు సర్వవ్యాపకుడవుగదా! 
నాలో దోషాలు తెలియుటక్రై నన్ను సంసారిగను, దోనునిగను చేయుదువు. 
ఓ కన్నతండ్రీ! కాలమూ కర్మమూ అన్నీ నీవే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
సత్యము సేయంగవచ్చును 157 - 269 2 180 


150 


అవ: 


ల్‌ో 


అహ్మాగాంధర్వము 


ఎంతటిపాపికినీ, అధమాధమునికినీ భగవంతునిజేరుటకు నామా 
మృతమే మంచిసాధన మనుచున్నాడు. 


పాపకర్మునిదెచ్చి పర మీయం దలంచిన 
మేవుల కేపోక మెలప్పుగనునె ? 
తీపులు రూపులు తివిరి నా వెనువెంట 
నేడందే( గలనా నే నెల్లప్రొద్దు ? 
అధమాధముని దెచ్చి యధికు. జేయం దలంప 
విధిని షేధమ్ములు వినునె చెవుల ? 
నిధినిధానమ్ములు నిచ్చనిచ్చలు పెక్కు 
విధముల నెటు వెద పెట్టం గలనా ? 
అమితకష్టుండ నగునాకు నలవిగాని 
మత మొసంగినచో నేను మరగ గలనె ? 
అహినగాధిప ! నీదు నామామృతమ్ము 
నిచ్చి యెటులైన నను మెజయింతుగాక. 149 


పాపకర్మ లాచరించే వానిని దెచ్చి పరమపదం ఈయదలచితే వాడు 


తిండిపోతై యుండునేగాని పరమునకై జాగ్రత్త పడునా ? పడ డనుట. తీపి 
పదార్థాలను అందమైనరూపాలను నేను కోరుతుండగా వాటిని నీ వెల్లథాలము 
నా కెక్కడ సమకూర్చగలవు ? నమకూర్చలే వనుట. నీచాతినీచుని దెచ్చి 
గొప్పవానిని చేయనెంచినచో వాడు చెవులార కార్యాకార్యముల నాలకిం 
చునా? ఆలకించ డనుట. ధనపిశాచగ్రస్తునికి నిధినిక్షేపాలను ఎల్ల విధముల 
ఎక్కడ వెదజల్లగలవు? పరమ పాపియగువానికి శ్రేష్టమగు వైష్ణవ మత 
మిచ్చినచో వాడు దాని నాచరించగలడా ? ఆచరించలే డనుట. ఓ శేషాద్రి 
పతీ ! పైవిధములగాక నీ నామమనే అమృతాన్ని మిక్కిలి సులువైన దానిని 
నా కనుగ్రహించి ఏ విధముగా నైనను నన్ను ప్రకాశింప జేయుము. అనగా 
వునీతుని గావింపు మనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


దైవమా పరదైవమా తగ 291 1 194 


అవ; 


ళా 


బ్రహ్మగాంధర్వము 151 


అమాయికభక్తుడు నిన్ను చేరినాడు. వానిని పోద్రోయక దయతో 
కావు మనుచున్నాడు. 
జ్ఞానమ్ము నెజు6(గ నజ్ఞానమ్ము నెజు౦గను 
మానను విషయముల్‌ మరగి మరగి 
నీ నామము నొడీవి నీ తెంక ననుకొందు 
దిద్దుకో యిందుకే తృప్తిచెంది 
ఎజు6గ నకర్మమ్ము నెజు(గ సుకర్మమ్ము( 
బ్రకటసంసారమ్ము భ్రాంతివదల 


ఒక పనివాండనై యూనితి ముద్రల 
నిందుకే మొగ మోడి యేలుకొనుము 


విడువకుము వెళ్టీవాండని కడమవారు 

నవ్వకుండం గాపాడుకో నన్ను, నీకు 

మొైొక్కెదను నీదుకన్నులముందు. బడితి( 

గనుచు పోంద్రోవరాదు న న్గనికరించు. 150 


ఓ స్వామీ! నాకు జ్ఞాన మేమిటో అజ్ఞానమేమిటో తెలియదు. 


విషయాభిలాష మెండుకనుక రుచిమరగి వాటిని వదలను. నీనా మోచ్చారణ 
చేసి నీదానుడననుకొందును. ఈ మాటకే నీవు తృప్తిపడి నన్ను చక్కజేసి 
కొనుము. కర్మాకర్మముల మంచిచెడ్డ లెజుగను. ఈ సంసారములో భ్రాంతి 
వదలలేను. నే నొకసేవకుడనై నీముద్రలు ధరించితిని. ఈ ముద్రాధారణకే 
నీవు మొగమోటముతో న న్నేలుకొనుము. నేను పిచ్చివాడనని వదలక, 
ఇతరుల అవహాస్యానికి గురిసేయక నన్ను కాపాడుకొనుము. నీకు 
నమస్కారము. నీకంటబడితిని. చూస్తూ నన్ను వదలకు. కనికరించు స్వామీ! 


విడువరా దెంత్రైనా 101 2 


బలీ 


సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 
2 2 


152 క్రుహ్మగాంధర్వము 


అవ: కడచన్నకాలంలో కాముకుడనై ఇపుడు నీదర్శనంవల్ల జ్ఞానం 
పొందితి ననుచున్నాడు. 


వీ చంచలనయనాల సతుల. బారికి6 జిక్కి 
చలియించె నాదు దిచ్చరి మనస్సు 
కంచుకు త్తికబోంట్ల గానమ్ములకు6 జొక్కి 
కంచు. బెంచాయె. బో కడకు గుణము 
తీపిమాటల ముద్దు తెజివల భ్రమ దరి 
తీవులపాలాయెం దెలివి యెల్లం 
బూపనవ్వుల విరిబోండులం గని కని 
పూంబిందెటై పొల్లువోయెం దపము 
గీ కోరికోరి తొయ్యలులతో6 గూడి మాడి 
మొల్లమైన విరాగంబు కొల్లం బోయె 


నీటునన్‌ వేంకటేశ్వర ! నిన్ను జూచి ౩ 
నేను జూటరి నిపుడె సుజ్ఞాని నైతి. 151 


ఓ వేంకటేశ్వరా ! చంచలములైన కన్నులుగల స్రీలకు లోనై 
వ్యభిచారి వంటి నామనన్సు చలించిపోయినది. కంచుకంఠములు గల్గిన 
అందగత్తెల గానములకు పరవశమై చివరకు నాగుణము తారుమారైనది. 
తీపిమాటలచే నతిశయిల్లు స్త్రీలపైని భ్రమతో నా తెలివంతయు అపేక్షల 
పాలాయెను. పూలమొగ్గలవంటి నవ్వులుగలిగిన యువతులను గాంచి 
నాతపస్సు పూపిందెలోనే (ఆరంభములోనే) వ్యర్థమై పోయినది. ఆశించి, 
ఆశించి వెలదులతో కలని మెలసి న్వచ్భమైన విరక్తి కొల్లబోయినది. 
మోనగాడనగు నేను ఓ వేంకటనాయకా! నిన్ను దర్శించి ఇపు డిపుడే 
మంచిజ్ఞానవంతుడ నైతిని. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
ఏమిసేతు దేవదేవ 83 401 1 269 


కబ్రుమ్మాగాంధర్వము 153 


అవ: భక్తిలేకపోతే మనస్సు, మాయ, ఇంద్రియాలు లోబడవని, కామక్రో 
హింనలు నశింపవని 'సెలవిస్తున్నాడు. 


కడంగి నీ యడుగులం గట్టిపెట్టినం గాక 


బా 


సందుల జొరు బుద్ధి చక్కయిడునె ? 
నిలుకడ నే ప్రొద్దు నిన్నె గొల్పినం గాక 

తొల(గునే కడకు( దుందుడుకు మాయ ? 
ఉడివోని రుచులు నీ కొప్పగించిన. గాక 

పంచేంద్రియమ్ములపా టణంగునె ? 
సంశయింపక నిన్ను శరణు6జొచ్చిన. గొక 

కామమ్ము క్రోధమ్ము కట్టువడునె ? 


గ అన్ని కార్యాలు నీకొజ కైనం గాక 
మాయునే యీడ నెప్పుడు నేంజేయు హింస ? 
చనునె యజ్ఞాన మంజనాచలనివాస | 
అక్కణగ నీకు మైక్కక యనుదినమ్ము. 152 


అంజనపర్వతంపై నివసించే శ్రీపతీ! ప్రయత్నంతో నీపాదములందు 
కట్టి పెట్టక పోతే ముజికివాడలలో పారాడే బుద్ధి చక్కబడుతుందా? చక్కబడ 
దనుట. నిశ్చలంగా కలకాలం నిన్నే సేవించితే తప్ప ఈ మిడిసిపడేమాయ 
తొలగిపోవునా? పో దనుట. తృప్తిచెందని రుచులు నీ కప్పగించక పోతే ఈ 
అయిదుఇంద్రియాల ఆట అణగారునా? అణగార దనుట. సందేహము 
మాని నిన్ను శరణన్నగాని కామక్రోధాలను కట్టివేయ గలమా? కట్టివేయలే 
మనుట. మా దైనందినకృత్యాలు నీకొజకు కానిచో ఇక్కడ నేను చేసే హింస 
రూపు మాయునా ? మాయ దనుట. ఆసక్తితో నీకు అనుదినం నమస్కరించ 
కుంటే ఈ అజ్ఞానం మమ్ము వదలిపెట్టునా? వదలి పెట్టదని భావము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఎన్నిపాట్ట్లం బడ్డాను 172 354 2 238 
12 


154 బ్రహ్మగాంధర్వము 


అవ: సంసారసాగరంలో మునిగి మునిగి చివరకు శ్రీశశరణాగతియే 
సాయుజ్య ప్రద మని ఎజీంగితి ననుచున్నాడు. 


ఎల్లయోనులయందు నే మున్ను. దాల్చిన 
జన్మమ్ములే యివి; సారె కేను 

కన్నవే వర్దాశ్రమోన్నత ధర్మమ్ము; 
లనుభవించినవె యీయైహికములు; 

అసల నే దిరుగొడిన దెస లివే; 
చవిచూచినదియె సంసారసుఖము; 

గడియించి నవియె యీ ఘనసంపదావళుల్‌; 
నుడివిన యదియె యీ నుడులరాశి; 


లొ 


గీ. కామినీజనభోగమ్ము కాంచి నదియ; 
మనసున హరిన్‌ స్మరింపను; మజచియైన 
నుచ్చరింపను హరినామ మొక్కమారు; 
హరిచరణదాస్యమే గతియంచు నెజు6గ; 
నిప్పు డెజింగితి శ్రీవేంకటేశు శరణ 
మొకండె సాయుజ్యపద మిచ్చి యోము ననుచు. 153 


అనాదిగా నానావిధజాతులందు నేను పొందిన పుట్టువులనే 
ఇప్పుడును పొందుచున్నాను. ఈ వర్ణాశ్రమధర్మాలు పలుమారు నేను 
చూచినవే. ఈ ఇహలోక నుఖాలుగూడ గడచిన పుట్టువులందు నేను 
అనుభవించినవే. గత జన్మలలో ఆశతో నేను తిరుగాడిన దిక్కులే ఇవి. 
ఇప్పుడనుభవిస్తున్న సంసార సుఖం ఇదివరకు నేను రుచిచూచినదే. ఇప్పుడు 
నంపాదించిన ధనధాన్యాదులు, మాట్టాడేమాటలు మునుపటివే. ఇప్పటి 
కాంతానంభోగములు అనుభుక్తములే. కాని పొరపాటుగా నైనను, 
ఒక్కసారైనను హరినామ స్మరణము చేయ నైతిని. భగవత్పాదసేవయే 
గతియని తెలియ నైతిని. కాని శ్రీశచరణ సేవయే సాయుజ్యము నిచ్చి కాపాడు 
నని యిప్పు డెజిగితిని. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కలుగుట గలిగిననాండే 184 424 జై 281 


బ్రహ్మగాంధర్వము 155 


అవ: అవసరం వచ్చినపుడు వదలిపెట్టక నన్ను కాపాడుకొనుటే నీకు 
మెలుగైన పని యని స్వామితో ననుచున్నాడు. 
ఏమందు రీ మాట కిందరు నీ మాయ 

మేటివౌ నిన్ను తా మించ నవనె ? 
నే నిన్ను6 గొలిచితి నీవు న న్నేలితి 

పంచేంద్రియము లేల పనులుగొనునా ? 
కన బంట్లచే తేరకాండ్రు వెట్టిగొానంగ 

నీ కూరకుండుట నీతి యవునె ? 
వుట్టింపంగా నీవు పుట్టితి నేను, నన్‌ 

పట్టి కర్మం బేల బాధపెట్టు ? 
ఒకరిసొమ్మునకు వేజొకరు చేసాచిన 

తట్టి వహించుకోం దగదె నీకు ? 
ఆ. _ ఎదుట నీవు గలుగ నిహములోనే నుండ 

చిత్త మేల నడుమ చిమ్మి రేంగు ? 

అదన వేంకటేశ ! వదలక నన్ను6 గా 

పొడుకొనుట నీకు వన్నె గాదె! 154 

నీచే సృజింపబడినమాయ నిన్ను మీజగలదా? మీజజాల దనుట. 
ఈ మాటకు ఎల్లరు ఏమంటారు? అందరూ అంగీకరించవలసినదే అనుట. 
నేను నీకుబంటును. నీవు నా ఏలికవు. కాగా నడుమ పంచేంద్రియాలు 
నావలన ఏల పనులుగొనుట? పనులు గైకొనరాదనుట. నీకు బంట్లమైన 
మాచేత తేరగాండ్రు-అనగా ఏలికలు కాని ఇంద్రియాలు పనులుచేయించు 
కొనుచుండగా నీవు ఒప్పరికించుట న్యాయమా? నీవు ఇంద్రియాల పొంగు 
క్రుంగింపవలె ననుట. నీవు పుట్టించావు. నేను పుట్టినాను. మధ్యలో పురాకృత 
కర్మ మెందుకు నన్ను బాధిస్తున్నది? నీ సామ్మయిన మమ్ము మరొకరు అనంగా 
కర్మం, గ్రహింపగా నీవు నా వీపుచరచి నన్ను నీసాంతం చేసుకొనవలదో? 
నాయెదుట నీ వున్నావు. నేనూ ఇక్కడే ఉన్నాను. మనసందున ఈ చీత్తమేల 
చాపల్యం పొందుట? సమయములో అనగా నా చిత్తము భ్రమించునపుడు 
నన్ను వదలి పెట్టక ఆదుకోవడం నీకు వన్నె వాసి కలిగిస్తుందికదా! 


ల్‌ 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏమందురు యీమాటకు 106 36 ల 25 


156 బ్రహ్మగాంధర్వము 


అవ; శ్రీనివాసుడు సూత్రధారుడై జీవులనే బొమ్మలను ఆడించుచుండు 
నను చున్నాడు. 


ఖా 


సడింబడ్డ నా బుద్ధి చక్కగా కుండిన 

నీ కృప బుజుగతి నెగడు. గాదె 1 
వాంగెంత కొంకర వంకర లయినను 

పుడమి లోంగొనకుండ బోవునయ్య | 
ఎడ6దలో నా భక్తి కడు కొంచెమైన నీ 

విడు వరాల్‌ లెక్క కెక్కుడు గదయ్య ! 
గుడి చిన్నదైనను గుడిలోని దేవుని 


మహిమ గొప్పది గాక మట్టమయ్య ! 


గీ నిన్ను జింతింప కుండిన నన్ను నీవు 
కృపను జేకొనినాండవు; కీలుబొమ్మ 
తా నచేతనమై యున్న తద్ద సూత్ర 
ధారుం డొడించును గదయ్య ! దైత్యదమన 1 155 


ఓ దేవా! నింద్యమైన నాబుద్ధి ఎంతచెడ్డదైనా నీదయయేమో 
చక్కగానే నామీద ప్రసరించునుగదా! వాగు వంకర టింకరగా (కుటిలముగా) 
తిరుగుతున్నా భూదేవి దానిని తనలో నిముడ్చుకొనకుండునా? ఇముడ్చుకొను 
ననుట. ఇచ్చట భక్తునిబుద్ధి వాగువంటిదని, భగవంతుడు భూదేవివలె క్షమా 
వంతుడూ, దయావంతుడూ అని తాత్పర్యం. నా హృదయములోని భక్తి 
మిక్కిలి స్వల్పమైనదే. కాని నీ విచ్చేవరాలు లెక్కలేనన్ని. గుడి చిన్నదే అయినా 
అందులోని దేవుడు ఎక్కువ మహిమగలవాడై ఉంటాడు. గుడిమాదిరి నాభక్తి 
కొద్దిపాటిదే అయినా అందులోని దేవునిమహిమ ఎక్కుడైన రీతిగా నీ విచ్చే 
వరాలు కడుదొడ్డవి. కీలుబొమ్మవలె జ్ఞానహీనుడనై నిన్ను స్మరింపని నన్ను 
నీవే దయతో స్వీకరించినావు. సూత్రంపట్టుకొని బొమ్మలాడించేవాడు 
ప్రాణంలేని ఆ బొమ్మలను ఆడించునుగదా! అట్లే జగన్నాటకసూత్రధారివి 
మమ్ములను ఆడిన్తుంటావు. 


అటి 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
హరి నారాయణకృష్ణ _ 1938 507 2 343 


థి 


బ్‌ 


బ్రహ్మాగాంధర్వము 157 
అజ్ఞులకు విజ్ఞుడైన తనకు గల ప్రవృత్తిని వెల్లడించుచున్నాడు. 


కల దందణకు వారి కర్మఫలమ్ము, నా 
పాణీ నున్నది నీ కృపాఫలమ్ము; 
అమరులకును మధితామృతమే నాకొ 
అచ్చమౌ నీదు నామామృతమ్ము; 
సంసారమూలమ్ము సర్వులబ్రదుకు, నీ 
పాదమూల మ్మగు నాదుబ్రదుకు; 
వెకలిలోకము రతి వీథివీథిని; నాదు 
త్రికరణరతి భావదివ్యవీథి; 


తగుల మెల్లరకును బంధుతతులయందు 

నాకు సక్తి నీ భక్తజనమ్మునందు; 

ఏమిపల్కెద నా భాగ్య మిందిరేశ ! 

మొనయు నా ధ్యాన మెపుడు నీ మూర్తియందె. 156 


మూఢుల కందరికీ వారివారి కర్మఫలాలు వారి కున్నవి. అనగా 


వారు కర్మలాచరించి వాటిఫలాలు అనుభవించుచుందు రనుట. కాని నీకృషా 
ఫలం నాచేతిలోనే ఉన్నది. పాలకడలి చిలుకగా జనించిన అమృతం దేవతల 
కాహారం. మజీ నాకంటేనో అంతకన్న స్వచ్చమైన నీనామసంకీర్తన మనే 
అమృతం ఆహారం. జడులబ్రతుకునకు సంసారమే మూలకారణం. అయితే 
నాబతుకు నీపాదవరదూల మైనది. అజ్ఞ్జులఆనక్తి వీథంలవెంబడి 
తిరుగాడుతుంటుంది. అయితే మనోవాక్కాయకర్మముల పరిశుద్ధమైన 
నాయొక్కరతి ఆత్మవీథిలో విహరిన్తుంటుంది. సామాన్యులకు బంధములు 
బంధువులందే ఉంటాయి. కాని నా ఆస నీభక్త జనులమీదనే. ఆహా | 
నాభాగ్యవిశేషమేమి ? ఓ లక్ష్మీవల్లభా! నాధ్యానము సర్వదా నీమూర్తిమీదనే 
నిలిచియున్నది. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏమని విన్నవింతు 149 224 2 


150 


158 బ్రహ్మగాంధద్వము 


అవ: _ జన్మలు వెంటవెంటనే అంటుకొంటున్నవి. మోక్షమన్ననో అంత 
కంతకు దూరమౌతున్నది. స్వామీ! నిన్నాశయించితిని. భార 
మంతయు నీదే అనుచున్నాడు. 


బ్రా 


నిన్నటి యా(కలి నేండుకూడం గలదు 
కన్నదినమ్మదే కడచనియెను 
పన్నుగ నిదుర మాపటికి నున్నది యదే 
యెన్నంగ రాతిరి యెందొ పోయె; 
కాయపుసొఖ్యముల్‌ గంపల నున్నవి 
ప్రాయమే కైవ్రాలి పండె నదియె 
యీ యెడ సంసార మింటనే యున్నది 
చేయియు నోరును చెనంటు లాయె; 


గీ విడువకయ జన్మములు వెంటవెంట వచ్చు 
దవ్వు దవ్వాయె మోక్షమే తడువ( దడువ 
నెపవుడొ తెలియుట ? యెచ్చరి కెప్పుడొ ? నీదు 
మజుంగుంజొచ్చితి స్వామి |! నా బరువు నీది. 157 


నిన్నటి అకలి నేడును ఉన్నది. కాని దినములేమో నడచిపోయినవి. 
అనుభవించిననిద్ర మరల రాత్రికి రానే వస్తుంది. కాని రాత్రులెన్నో కడచి 
పోయినవి. శరీరసంబంధములైన సుఖాలెన్నో గంపలకెత్త దగినవి మిగిలే 
యున్నవి. అయితే వాటి ననుభవింప గలిగిన వయసుమాత్రం దాటి పండిపో 
తున్నది. ముసలితనం వస్తున్నదని భావం. సంసారం ఎప్పటియట్లే ఇక్కడే 
పడిఊఉన్నది. అయితే దాని నిర్వహణకై నోళ్ళు చేతులు ఎన్నో దుశ్చర్యలకు 
లోనై చెడ్డవైనవి. జన్మములు వదల కున్నవి. ఎంతప్రయత్నించినా మోక్షము 
దూరదూరమై పోతున్నది. తెలివి, జాగరూకత ఎప్పుడు నాకు కలుగునో ! నీ 
అండను చేరితిని; ప్రభూ ? ఇక నాబరువు భారం అంతా నీదే. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
ఎన్నడు దెలిసే మెచ్చరి కెపుడొ 258 336 3 227 


బ్రహ్మగాంధర్వము 159 


అవ: స్వయముగా వచ్చి జీవులను కనికరించి కాపాడుమని వేంకటా 
ద్రీశుని వేడుచున్నాడు. 


ల్‌ 


పొసంగ నీ నాభిని బుట్టిన బ్రహ్మలు 

గుటీగ నీ పూర్వమ్ము నెజిగినారె ? 
వెసనీ ముఖమ్మున వెడలిన వేదముల్‌ 

తివిరి నీమహిమలు తెలిసికొనెనె ? 
బడి నీదుమాయల నడబెడు జగములు 

నీ మూర్తి చూపంగ నేర్చినవియె ? 


తగ నిన్ను6 గొనక తపియించు మౌనులు 
మమ్ము బోధింప సమర్శు లయిరె ? 


ఆ. అంతలేసివారి కటువలె నుండంగ 
వింతజీవులకు వివేక మేడ ? 


ఇంక వేంకటేశ ! యీవె చెంతకు. జేరి 
పరమకరుణ దేర్ప్వవలయు. గొక ! 158 


ఓ వేంకటేశ్వరా! కల్చ్పభేదముచేత నీ నాభికమలములో పుట్టిన 
ఎందజో బ్రహ్మలు చక్కగా నీపుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొనినారా? తెలిసికో 
లేదనుట. నీముఖమునుండి వెలువడిన వేదాలు ప్రయత్నించియు, 
నీమహిమల నెజిగినవా? లేదని భావం. నీమాయకు లోబడి ప్రవర్తిల్లే లోకాలు 
నీ ఆకారమును చూప నేర్చినవా? నేర్వ లే దనుట. నిన్ను దర్శింపలేక పరితా 
పపడే మౌనులు మాకు నేర్ప నేర్తురా? నేర రనుట. అంతలేసివారలకే నిన్నెబుగ 
లేనిస్థితి ఏర్పడి యుండగా వికృతంపుజీవులకు ని న్నెలుగ గల్గిన తెల్వి ఎక్క 
డిది? లేదని భావము. కనుక స్వామీ! నీవే మాదరిచేరి కరుణతో మమ్ము 
కాపాడవయ్యా! 


సంకీర్తన . రేకు సంఖ్య సంపుటం పుట 
తమ యెఖుక తమకు దగినంతే 258 335 3 226 


160 బ్రహ్మగాంధర్వము 
అవ: భగవంతుని ప్రాణవల్లభునిగా బడయుటే పరమధర్మ మని నిదర్శన 
ములతో నిరూపించుచున్నాడు. 
తెగువ సేసీయు నీకుం దెచ్చిరి బోనముల్‌ 
మగలమాటలు రోసి మౌనిసతులు 
నిన్ను( జేకొంటయే నిర్మలధర్మమ్ము 
గాంగం జాటితివి లోక మెలుంగ 
నినుంజెంద రుక్మిణి నెజసాహస మొనర్చె 
నన్నదమ్ములమాట నవలఈ ద్రోసి 


ల్‌ 


నిన్ను మోహించుటే నీతిగాం దెలుపుచు 
వీఢుల నామెతో వెడలినావు 


ఆ. _ శ్రీనివాస! నిన్ను సేవింప వచ్చిన 
జాలు( బ్రజల( గరుణ నేలె దీవు 
నీకు మొక్కు టొకటె నిఖిలపుణ్యమ్ములు 
ఘనులం జేసినావు కడకు మమ్ము. 159 


తమ మగలమాటలు పెడచెవిని బెట్టి మగువలు తెగువతో నీకు 
భోజనము తెచ్చి పెట్టిరిగదా! నిన్ను చేరుటే అచ్చవుధర్మమని నీవు 
లోకమునకు చాటి చెప్పినావు. రుక్మిణీదేవి తన సోదరులమాట దూరముగ 
తోసివేసి నిన్ను (ప్రేమించినది. నిన్ను వలచుటే నీతి యని నీవు తెల్పుచు 
ఆమెను రథముపై నుంచుకొని వీథుల వెంట ఊరేగుచు ద్వారకకు బయలు 
దేరితివి. ఓ శ్రీపతీ! నిన్ను సేవింపవచ్చిన భక్తులను దయతో నీవు కాపాడు 
చుందువు. నీకు నమస్కరించుటయే సకలపుణఖ్యముల ఫలము. తుదకు 
భక్తులగు మమ్ము చాల గొప్పవారిని చేసితివి. అనగా అంతరంగ భక్తుల 
మైతి మనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏడ ధర్మ మేడ కర్మ 235 198 3 133 


అవ: 


ల్‌ో 


బ్రహ్మాగణాంధర్వము 161 


భోగ్యవస్తువులు ప్రత్యక్షం కాగా మనసు వాటిలోనికి చొచ్చుకొనునే 
గాని వెనుకకు మరల దని నుడువుచున్నాడు. 
ఎక్కడ కొనసాగు నిల బ్రహ్మచర్యము 

చెలుల( గొంచిన బుద్ధి చెదరు6గాక 
ధనధాన్యములు చేతికిని జిక్క6 జిక్కునే 

విరతి? నిమగ్ను. గావించుంగౌక 
తనివి గల్గునె పదార్థము లంగడుల. జూడ: 

గోరిక లువ్విళులూరు6 గాక 
సమకొనునె సమాధి సన్నిధి వాజుల 

గౌంచిన స్వారి సాగించుంగాక 
తనకు నీమీ౦ద తలంపెట్లు తనరు నిచటి 
సుఖము కనుంగొన( బనులలో6 జొనుపష్పంగొక 


దైవమా! నీదు ్రేరణల్‌ దాట వశమె ? 
జీవ దుస్థితి నరసి రక్షించవయ్య | 160 


ఎదుట జవరాండ్రను చూచే సమయంలో బ్రహ్మచర్యం ఎక్కడ 


కొనసాగుతుంది? కొనసాగదని తాత్పర్యం. ధనధాన్యములు పుష్కలంగా చేతి 
కందుతున్న తరుణంలో వాటిపై అనాసక్తి జనింపక పోగా మక్కువ ఎక్కువవు 
తుంది. బజారులో ఆకర్షశీయమగు వస్తుజాలమును చూడడం వల్ల కోరికలు 
పుట్టుకొని వస్తూనే ఉంటాయి. కాని తృప్తి కలుగునా? కలుగ దనుట. 
సమీపములో గుజ్ఞా లుండగా స్వారిచేయవలెనని బుద్ధివుడుతుంది గాని 
నమాధి నమకూడు తుందా? నమకూడ దనుట. ఇవాలోకనుఖాలు 
మరగినవానికి వాటిసంపాదనకై తలంపు ఆయా పనులలోనే చొరబడుతుంది 
గాని నీ మీదికి మళ్ళుతుందా? మళ్ళ దని భావం. నీ ప్రేరణ త్రోసిపుచ్చడం 
ఎవ్వరి తరము? కాదని భావము. జీవుని ఈ కష్టస్థితిని గమనించి ఓ దేవా! 
నీవే కాపాడాలి. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 


దైవమా నీ పెరరేపణ 143 190. 2 127 


162 బ్రహ్మ్మగాంధర్వము 
అవ: _ సర్వోత్తమం రామానుజమత మని, దానిని స్వీకరించడమే భగవతా 
ప్పికి మేలిసాధన మని అనుచున్నాడు. 
పరంగ నీ చిత్తమ్ము. బట్టునుపొాయమ్ము 
నినుందెల్పు నీ దొసజనుల బోధ 


జా 


దురితమ్ము లన్నియు. దొలంగునుపాయమ్ము 
నాల్క కింపైన నీ నామజపమె 

పొటిగా నీ మాయ దాటునుపాయమ్ము 
చెజంగని నీమీంది పరమభక్తి 


అడరు కొమాదుల నణంయనుపాయమ్ము 
గిరివంటి నీ మూర్తి శరణుంజొరుట 


గీ నిన్నుంబొందునుపాయమ్ము నీదురూప 
మైన యాచార్యుండే వేంకటాచలేంద్ర ! 
మున్నిటికి మేలగునుపాయ మెంచిచూడ 
మట్టులేని రామానుజమతము గొనుటె. 161 


వేంకటాచలపతీ! ని న్నెరుక పరచే నీ దాసుల ఉపదేశమే చక్కగా 
నీ చిత్తమును గ్రహించే ఉపాయము. నాలుకకు రుచికరమైన నీ నామజపమే 
పాపాలు పటాపంచలు కావడానికి పరమోపాయం. మాయని నీపైని భక్తియే 
నీచే నృజింప బడిన మాయను మటుమాయం చేయుట కుపాయం. పెను 
గొండవంటి నీ బృహదాకారాన్ని శరణుపొందడమే చెలరేగే కామాది అరిష 
డ్వర్గాన్ని అణగద్రొక్కడానికి ఉపాయం. “గురుర్చహ్మాగురు ర్విష్టుః అన్నటులు 
భగవద్రూపుడైన గురువే నిన్ను చేరడానికి ఉపాయం. అనగా గురువు తన 
ఉపదేశంద్వారా భగవంతుని సన్నిధికి చేర్చు ననుట, ఆలోచింపగా అన్నిటికన్న 
మిన్న్మయగు ఉపాయం నిన్ను పొందడానికి గొప్పదగు రామానుజమతాన్ని 
అవలంబించడమే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇంతకంటే మరిలేదు 169 334 బై 224 


జా 


బహ్మాగాంధర్వము 163 
బంధములనుండి విడిపించి తన హృదయంలో నివసించి కరుణతో 
కాపాడు మని శ్రీనివాసుని వేడుకొనుచున్నాడు. 
వెడదుఃఖ మొదవినవేళ వేసరుచుందు. 

దడవి విరతింబొంది తలంగలేను 
అడియాస. దిరుగుచు నలయుచుండుదు.గాని 

మజీ దొసంగులనెల్ల మానలేను 
ఎఖణుంగుదు ప్రీనుఖ మెంతి హేయంబని 

ప్రాయంపుమదముబేం బాయలేను 


పాపమ్ములం జూచి భయ మందుదుంగాని 
ఓ యయ్య ! అవి చేయకుండలేను 

కాలమంతయు నటె విందు కందుంగాని 

యెచ్చరిక యొక్కటను వహియించ లేను 

పూరుషోత్తమ ! నను బంధముక్తు( జేసి 

తల(పులోపల నెలకొని దయదలంపు. 162 

ఇంచుక కష్టము కల్గిన సమయంలో విసిగిపోతానే గాని విరక్తి పొంది 


అ దుఃఖం.నుంచి తప్పుకోలేను. పేరానతో తిరిగి తిరిగి అలసిపోదునే గాని 


నా తప్పిదాలను కొంచెంకూడ మానలేను. యువతులసంగతి వల్ల కలిగే 


సుఖం ఏవగించ దగ్గదని ఎజిగికూడ పడుచుదనంవలని మదంచేత వారి 
పొత్తు వదలలేను. పాపాలంటే భయపడుతుంటాను గాని అమ్మయ్య ! అవి 
చేయకుండా ఉండలేనే. అట్టే కాలాన్నిగూర్చి చూస్తూ వింటూ వుంటానే తప్ప 
ఏ ఒక్కవిషయములో కూడ జాగరూకత వహించలేను. మానవుడు 
స్వప్రయత్నంతో బాగుపడలే డనుట. కనుక ఓ పురుషోత్తమా! జననమరణా 
త్మకమైన సంసారబంధమున్తుండి నన్ను తప్పించి నా హృదయంలో కాఫరించి 
మించినదయతో నన్ను రక్షించు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


దేవ నీమాయాతిమిర 80 382 1 255 


164 


అవ: 


లకా 


బ్రహ్మాగాంధర్వము 


మంచి, చెడ్డలనుగూర్చి నిన్ను బాధింపబనిలేదు. నర్వానికి నీ వే 
కర్తవు అనుచున్నాడు. 
ఇహపరమ్ములలోన నెందు నన్నుంచిన 
నిజముగ రెండింట నీవు గలవు 
ఏలినవాండు తా నెందుండు మనిన బం 
టందుండి కొలు సేయంగ వలదె ? 
పాపపుణ్యముల నే పనికి. బూనించిన 
నెంచి రెండీవు కల్పించి నవియె 
యేపవున పెనిమిటి యే మేమి పనిచిన 
నదిసేయుటయ పొడి యాలి కెప్పడు 
ఏది పల్కించినను కర్త వీవె కల్ల 
నిజములకు తల్లిదండ్రులు నేర్పుబాస 


పిల్ల లాడుదు రిం తె నిన్‌ వేంకటేశ ! 
మంచిచెడ్డలకును కక్కసించనేల ? 163 


ఏలిక ఉత్తరువు ననుసరించి ఎక్కడ ఉండుమంటే అక్కడవుండి 


'సేవించడమే సేవకుని పని. ఈ లోకంలోగాని, పరలోకంలో గాని నన్నునీ 
వెక్కడ ఉంచితే అక్కడ వుంటాను. ఇహపరాలనే ఈ రెండింటిలో గూడ 
నీవు ఉన్నావుగదా! భర్త ఆజ్ఞచొప్పున భార్య నడచుకోవడం న్యాయంగదా! 
అదేవిధంగా పాపపుణ్యాలలో నీ ప్రేరణ ననుసరించి దేనినైనా చేస్తాను. ఆ 
రెండు నీవు కల్పించినవేగదా! తల్లిదండ్రులు నేర్చే మాటలనే పిల్లలు 
పలుకుతారు. నిజానిజాలలో నానోట ఏది పల్కించినా దానికి కర్తవు నీవే. 
ఓ వేంకటేశా? మంచిచెడ్డలగూర్చి నిన్ను బాధించ నేల ? 


కీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 


స 
ఏదైనా సుఖమే 382 4786 శు 322 


అవ: 


వసా 


బ్రహ్మాగాంధర్వము 165 


తిరుమలనాథునిపైని భక్తియే పరమధర్మము. ఇతరధర్మములు 
కర్మములు అనవసర మనుచున్నాడు. 
విధినిషేధములకు వెజవంగ6 బనియులే 
దచ్చ్యుత! నీ దొసు6 డైనంజులు 
విడువరానివి ధర్మవిధు లన్నిటిని వీడి 
విచ్చలవిడి గొల్లవెలందు లెల్ల 
బడి నిన్నుం దలంచటే పరమధర్శ్మ మ్మాయె 
నితరధర్మమ్ము లింకేటి కయ్య ! 
మానంగ రాని కర్మప్రమార్గములు మాని 
యకళులు పూజ్యులుగ విఖ్యాతి గనిరి 
నీయెడంగల నియతియె నిర్మలంపు 
ధర్మ మనియెడు సత్యంపుమర్మ మెజీింగి 
నీ చరణభక్తి సలుపుట నిక్కువంపు( 
దెలివియగుంగాదె వేంకటాచలవిహార | 164 


ఓ నాశరహితుడైన తిరుమలేశా! నీదాసుడైతే చాలు, విధినిషేధాలకు, 


శాస్త్రవిహిత, నిషిద్ధకర్మలకు జంక నక్కఖిలేదు. వదలగూడని ధర్మా లన్నిటినీ 
వదలి పెట్టి గోపికలు విచ్చలవిడిగా నిన్ను పాందడమే పరమధర్మ మైనదిగదా! 
ఇతరధర్మా లింకెందుకు? నిరుపయోగము లనుట, కర్మలు విడువరాని 
వైనను వాటిని వదలి నీయందలి ప్రపత్తిచే యోగులు వ్రసిద్య లై లెరిగదా! ఆ 
యతులు నీయెడ నియతభక్తియే నిర్మలమయిన ధర్మమనే సత్యరహస్యాన్ని 
తెలిసిన వారు. వృషాచల విహారీ! నీపాదసేవ చేయడం నిజమయిన 
జ్ఞానిలక్షణం కదా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


విధినిషేధములకు 82 393 11 263 


166 


అవ: 


ళ్‌ 


బ్రహ్మగాంధర్వము 
స్వామినిజధర్మ మేమిటో విన్నవిస్తున్నాడు. 
వేండితి శరణమ్ము; విడువకు నన్నని 
విన్నవించితి నీకు; వింటి వీవు 
నిను 'దేహీ' యన “నాస్తి యనరాదు నీకు మ 
హాదాత చీవు నే యాచకుండను; 
నీవాండ, భక్తుండ నేను; వీడకు మని 
యడిగితి; మాయింట నడుగిడితివి; 
మైక్కినచేతుల వ్రక్కలింపంగ రాదు; 
ప్రభుండవు నీవు సేవకుండ నేను 
కడపి నా యపరాధముల్‌ కావు మనుచు 
నీదుముద్ర లూనితిని; మన్నించి తీవు ; 


ఎలమి నీ పేరు పెట్టిన ఈకొనవలె 
నరుండ నే; నీవు వేంకటనాయకుండవు. 


165 


ఓ స్వామీ! నిన్ను నేను శరణు వేడితిని, నన్ను వదలిపెట్టకు మని 
మనవి చేసుకొన్నాను. నిన్ను నేను దేహి అని యాచింపగా నాస్తి అని నీవు 
అనకూడదు. నీవో గొప్పదాతవు. నేనో యాచకుణ్ధి; నీవాణ్ణి. నీభక్తుణ్ణి. వదలి 
పెట్టకు మని బతిమాలితిని. ఎలాగో మాయింటిలో కాలు పెట్టావు. చేతులెత్తి 
నీకు దండాలు పెడుతున్నాను. ఈ చేతులను నీవు ఖండింపరాదు. అనగా 
నా మొక్కులు నీవు అంగీకరించకపోతే నాచేతులను ఖండించుటతో సమాన 
మనుట. నీవు ఏలికవు. నేను నీబంటును. నాతప్పులు పరిహరించి కాపాడు 
మని నీముద్రలు ధరించినాను. నీవూ నన్ను మన్నించినావు. నీనామమును 
స్వీకరించి నప్పుడు నీవు నంతోషముతో ఒప్పుకోవలెను. నేను మానవ 
మాత్రుడను నీవో వేంకటాద్రికి విభుడవు. 


సంకీర్తన రేకు సంఖ్య 


ఎదురు మాటలాడిత్రి 162 299 


ఆ 


పుట 
200 


అవ: 


న్‌ా 


బ్రహ్మగాంధర్వము 167 


జ్ఞానులు నిన్ను తెలిసి కొల్తురు. నిన్ను దర్శించి సుఖింతురు. జ్ఞాన 
హీనులు నిన్ను తెలియకుందు రనుచున్నాడు. 
నిను గనుంగొనలేక నీ చేంత లెజబుంగక 
మనుజు లదృష్టమం చని వచింత్రు 
నీ సృష్టి యిట్లని నిశ్చయింపను రాక 
కడ కిది తమతమ కర్మ మండు; 
మహి నీదులీలలు మహిమలు దెలియక 
బహుగతి జగముస్వభావ మండ్రు; 
నీవఖిలమునందు నిండియుంటం గనక 
మేకొని యంతయు మిథ్యయండ్రు; 


భావమున నిన్ను భావింప వశముగొక , 

నిను నిరాకొరు6 డంచు వాకొనుచు నుందు; 

రెజీ6గి కొల్తురు సుజ్ఞాను; లెదుట నీవు 

చేరి యుండ దేవుని దెలిసితి మటండ్రు. 166 
శ్రీనివాసా! నిన్ను దర్శింపలేక నీ కార్యములు తెలిసికొనజాలక 


కొందరు మానవులు అంతా అదృష్ట మంటుంటారు. నీనృష్టి ఇదమిళ్ళమని 
నిశ్చయించడానికి చేతగాక చివరకు ఇదంతా వారివారి కర్మ మంటారు. ఈ 
ప్రపంచములో నీ లీలలు మహిమలు తెలియజాలక అనేకమార్గములు 
కలిగియుండడం ఈ జగత్తుయొక్క న్వభావ మంటారు. నీవంతటా నిండి 
యున్నావని తెలుసుకొనలేక ప్రయత్నపూర్వకంగా ఇదంతా అసత్య మంటారు. 
మనస్సుతో నిన్ను భావనచేయడం చేతగాక నిన్ను నిరాకారు డని పలుకుతారు. 
కాని జ్ఞానులు ని న్నెజీగి సేవింతురు. నీవు ప్రత్యక్షం కాగా దర్శించి సుఖ 
పడతారు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఇందరి బ్రదుకులును 143 193 2 129 


168 


ఖ్రవః 


చా 


అహ్మగాంధద్వము' 

వేంకటేశ్వరుని శరణుపొందుటే మోక్షానికి సులభోపాయ మను 
చున్నాడు. 
నేరిచి నడువంగ నే స్వతంత్రుండ6 గాను 

నేరమి నడువంగ దూజు గలుగు 
నీరెంటికింగాక యిట్టే శరణ మన్న. 

గాతువు న న్నీవు కనికరించి 
అర్జ్భార్థనము సల్ప నడరుజన్మము లెన్నా 

యెక్కుటకును మోక్ష మేదొ యెజుంగ 
నెక్కడిసుద్దు; లిం కిచట నీనామమ్ము 

గ్రక్కున బేర్కొన్నం గాతు వీవు ; 
తపసి నగుటకు మది నిల్పం దరముగాదు 
చపలసంసారి నయినచో శాంతి యుండ; 
దుపమ లేల ? నీ సేవల నెపుడు సలిపి 
కపటమును మానినన్‌ స్వామి! కొతు వీవె. 167 


తెలిసి ప్రవర్తించుటకు నేను స్వతంత్రుడనుగా కున్నాను. తెలివిలేక 


ప్రవర్తించినచో అపవాదు కలుగుతుంది. కనుక తెలిసీతలియనితనమును 
వదలి నీవే దిక్కంటే కనికరంతో నన్ను కాపాడగలవు. ధనాన్ని ప్రోగుచేసు 
కోవడం ఎన్నో జన్మలను ఎన్నుకోవడమే అవుతుంది. మోక్షసౌధాన్ని అధిష్టించ 
డౌనికి మార్గ మేదో నే నెజుగను. ఎందుకీ గొడవలు? నీ నామస్మరణం 
చేసినంత మాత్రాన వెంటనే నీవు కాపాడగలవు. తాపసుడ నౌదా మనుకుంటే 
మనస్సు నిలుకడ లేకున్నది. చపలస్వభావముకల గేస్తు నైతే 'శాంతి సున్న. 
ఇంత ఎందులకు? నిన్ను సేవిస్తూ కపటంలేనివాడ నైతే ఓ ప్రభూ! నీవు 
నన్ను సంరక్షిస్తావుగదా! - 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఇదియే బుద్ధి నాకు 139 171 2 115 


ళ్‌ 
లి 


శా 


అహ్మగణాంధర్వము 169 
రామకృష్ణాద్యవతారము లెత్తిన శ్రీమన్నారాయణుడే ఈ సప్తగిరివాను 
డను చున్నాడు 
నారాయణుం డని పేరు; నీ సుద్దులు 

తిన్నంగ నోర్నూసికొన్నం బోవు 
వ్యాసులు చాటె వ్రేపల్లెలో నీ పాల 

మ్రుచ్చిమి భారతమ్ముగ వచించి 
అన్యభామినుల నీ వంటుట శుకయోగి 

భాగవతము విప్పి పలుకం దొడంగె 


రామాయణమ్ముగ రచియించె వాల్మీకి 
తొటకాదుల నీవు వ్రేటుగొనుట, 
నారదుండు దండెమీటి నోరారం బాడె 
నీ కథలు; నీవు మీనయి నీటనుంట 
అజుడు వేదమ్ముగా. జెప్పె; నాడి రపుడె 
సప్తగిరివాసు. డీవని సప్తబుషులు. 168 
ఓ వేంకటాచలపతీ! నీ నడవడులు నోరుమూసుకుంటే దాగేవి కావు. 


అంటే అందరికీ తెలిసినవే అన్నమాట. రేపల్లెలో నీవు గొల్లెతల ఇండ్లలో 
పాలు వెన్న దొంగిలించిన ప్రతాపాన్ని వ్యాసమహర్షి భారతమంత మహా 
గ్రంధంగా అభివర్ణించాడు. ఇక శుకయోగీంద్రులు నీ పరవనితాసాంగత్యాన్ని 
భాగవతంగా విడమరచి పలుకసాగెను. వాల్మీకి నీవు తాటకాదులను శిక్షించిన 
వృత్తాంతమును రామాయణంగా వ్రాసినాడు. నీ చిత్రచర్యలను నారదుడు 
తన వీఖె మీటుకొంటూ గొంతెత్తి గానం చేశాడు. నీ మీనావతారకథను బ్రహ్మ 
దేవుడు వేదంగా ఘోషించాడు. అనగా సోమకాసురుడు ముచ్చిలించిన 
వేదాలను మత్స్యరూపుడై స్వామి వెదకితెచ్చి వేధకిచ్చెనని ప్రశంస. ఆనాడే 
సప్తబుషులు ఆ నీవే ఈ సప్తగిరీశు డన్నారు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


పేరు నారాయణుండవు 138 162 2 109 


13 


170 


అవ: 


జా 


బ్రహ్మగాంధర్వము 


భగవంతునిచర్యలు పరస్పరవిరుద్ధాలని చమత్కరిస్తున్నాడు. 


అసిమిలోని దొకటి యమ్మెడి దొకటను 

సామెత నీ యెడ సార్ధ మయ్యె 
నుపనిషద్య్వాక్యమ్ము లొగి నిన్ను వేనోళ్ళ 

బురుషోత్తము( డటంచు( బొగడుచుండ 
నమృతమ్ము మోహినివై పంచి తనుమాట 

నరయ శ్రుతివిరోధ మగుట లేదె ? 
తలపోయ ధర్మ సంస్థాపకుం డని నిన్ను 

జెలంగి శాస్తమ్ములు చెపుచుండ 


వల్లవీపల్లవుం డని వణలుమాట 
శాస్త్రవిహితమ్మో? యెటు వృషశ్రైలవాసు( 
డయితి? వైకుంఠు( డని వురాణాళి నిన్ను 
నేకముగ దెల్ప నివియెల్ల నీకు. జెల్లె. 


ఓ ప్రభూ! “సిమి (సంచి)లోని దొకటి అమ్మేదొకటి” అన్న సామెత 
నీపట్ల సార్థక మౌతోంది. ఉపనిషత్తులంతా నిన్ను వేనోళ్ళ పురుషోత్తము డని 
పాగడుతుంటే నీవు స్త్రీ (మోహిని) వై అమృతాన్ని పంచిపెట్టా వంటున్నారే! 
మరి యిక్కడ శ్రుతివిరోధం ఏర్పడిందికదా! శాస్త్రాలన్నీ నిన్ను ధర్మాన్ని నిలబెట్టే 
వాడ వని అంటే జనులు గోపికావిటు డంటారే. ఇది శాస్త్రసమ్మత మెట్లవు 
తుంది? నీవు వైకుంఠంలో ఉంటావని అన్నిపురాణాలు ఒకేకంఠంగా 
అంటూంటే శేషైల నివాసి వెట్లా అయ్యావు? ఈ చిత్రవిచిత్రచరిత్రలు నీకే 


తగియున్నవి. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 


అమ్మే దొకటియును 367  398' 4 


అవ: 


వొ 


బ్రహ్మగాంధర్వము 171 


ఒకప్పుడు జ్ఞానం పొంది మంచిమార్గాన నడచినా, మరుక్షణంలోనే 
మాయ అవరించి అపమార్గంలోనికి త్రిప్పుతుంది. అట్టి జనాన్ని 
శ్రీనివాసుడే కాపాడవలె ననుచున్నాడు. 


తన జన్మ విధులను దలపోయు నొక వేళ 
నొాయ్యన మజచు నిం కొక్కవేళ 
విను పురాణకథలు వివరింప నొకవేళ 
ననుమానములనె పెంచు నొకవేళ 
విసివి సంసారాన విరతుండౌ నొకవేళ 
నుండు మత్తిలి యందె యొక్కవేళ 
అగు బానిసీండింద్రియములకు నొకవేళ 
మొక్కు దైవములకు నొక్కవేళ 


కోరి తపముచేసి గుణియగు నొకవేళ 

నూర కలసియుండు నొక్కవేళ 

నిట్టి జీవుల దయ నీవె చూడంగ వలె 

శేషనగనివాస ! శ్రీనివాస 1 170 


శేషాద్రిలో నివసించే ఓ శ్రీనివాసా! జీవి తనకు జన్మవచ్చినందులకు 


చేయదగిన మంచిపనులను గూర్చి ఒకసమయంలో ఆలోచించును. మరొక 
సమయంలో వాటి నన్నిటినీ క్రమంగా మరచిపోవును. ఒకసమయంలో 
పండితులు పురాణకథలను వివరించి చెప్పుచుండగా వినుచుండును. మరి 
యొకసమయంలో లేని పోని సందేహాలను పెంచుకొనుచుండును. ఒక 
నమయంలో నంసారములో వినుగు చెంది విరక్తు డగును. మరొక 
సమయంలో ఆ సంసారములోనే .మునిగి మత్తెక్కి ఉండును. ఒకప్పుడు 
ఇద్రియాలకు లొంగిపోయి అవి లాగినట్టు నడచుచుండును. ఒకానొక 
సమయములో దేవతలకు దాసుడై ఉండును. ఒకసారి ప్రీతితో తపన్సుచేను 
కుంటూ గుణవంతుడై ఉండును. మరొకసారి ఊరివారితో అనగా సంగముతో 
సక్తుడై ఉండును. ఇట్టి అనిశ్చితప్రవర్తనగల జీవుని నీవే కరుణించవలెను. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 


ఇట్ట్‌ జీవులకింక 117 97 2 65 


172 బ్రహ్మాగణాంధర్వము 


అవ: మనను మరపును, తెలివిని మానదు; ఏమిచేతు దైవమా అను 
చున్నాడు. 
షీ _ సకలప్పరాణాలు శాస్త్రాలు విని విని 
యొకవేళ సుజ్ఞాన మూనుచుండు 


వికలత నంతలో విషయసౌఖ్యము గని 

అకట ! నావ ర్తించు నా కతలనె 
పలుదు:ఃఖముల బాధపడువారి€ బొడంగని 

పాడుసంసారమ్ము పయిని రోయు 
నలువంక సిరులతో నటియించువారల. 

దలంచి యాసల వెంట దగులుచుండు 


గీ మణపవు( దెలివియు మానదు మతి మటేమి 
సేయంగలవాండ నలసితి చిడిముడులను 
సిలుగులను బాపి నీవు రక్షింపకున్న 
దిక్కు నా కెవ్వరయ్య ! ఓతిరుమలేశ ! 171 


సమన్త వురాణాలు, శాస్త్రాలు పలుమార్డు వినడం వల్ల ఒక్కొక 
నమయంలో మంచిజ్ఞానం పుట్టుకొన్తుంది. కాని అంతలోనే వ్యత్యస్తంగా 
శబ్దస్పర్శాదివిషయ నుఖాలను కోరి మాటిమాటికి పాడుబుద్ధిలో అయ్యో! 
అవే ఆలాపనలు. నానా యాతనలు పడే నంసారులను చూచిన పాడు 
సంసారంపై రోత పుడుతుంది. నాలుగు వైపుల సిరినంపదలతో తైతక్కలాడే 
వారిని న్మరించుకొని ఆశలవైపునకు ఈ మనస్సు పరుగిడుతుంది. ఈ విధంగా 
నా మనస్సు-జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడ వదల కున్నది. వైరాగ్యం నిలబెట్టుకో 
లేక అలసిపోయాను. నే నేమి చేయగలను? నా కష్టాలు దుఃఖాలు పోగొట్టి 
ఓ తిరుమలేశా! నీవు కాపాడకుంటే నాకు దిక్కవ్వరు ? 


నంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 
మానదు మతి మఖఅపును 361 362 శీ. 243 


ప్రుహ్మాగాంధర్వము 173 
అవ: తనచందమును వివరిస్తూ వేంకటేశ్వరునిపై అనన్యమైన భక్తి కలిగితే 
వెంటనే అసాధారణమైన ఆనందం సమకూడుతుం దనుచున్నాడు. 
జలములోపలనున్న చంద్రబింబమువలె 

నలుగడః గదలెడు నా మనంబు 
'ెలుచ మేఘములు గప్పిన సూర్యువలె లోని 

విజ్ఞాన మించుక వెలుంగం బోదు 
అకసమ్మున గాలి యణంగినయట్లు నా 

లోన వైరాగ్యమ్ము గొవరాదు 
ముత్తెవుంజిప్పలో ముత్యమ్ము విధమువ 

నిచ్చ నత్త్వృగుణంబు ముచ్చముడుంగు 


జ 


ఆ. ఇప్పు డిట్టె వేంకటేశ! నీ కృవవలె 
నుప్పతిల్లె భక్తి యొక్క డగుచు 
నీదు సేవకరజి నెజిగన్న నిధివలె 
నద్వితీయహర్ష మలముకొనియె. 172 


ఓ వేంకటేశ్వరా! నీటిలో కనుపించే చంద్రబింబంవలె నాల్గువైవులా 
నా మనన్సు చలిన్తూన్నది. మేఘాలచే కప్పబడిన నూర్యుడులాగా మాయచే 
కప్పబడి నా విజ్ఞానం కొంచెంకూడ (ప్రకాశించడం లేదు. గాలి ఆకాశంలో 
అగపడకుండా అణగిపోయినట్ట్లుగా నాలో వైరాగ్యం ఏమూలా కనుపించడం 
లేదు. ముత్యం ముత్తెవుచివలో అగపడకుండా ఉన్నట్టే నాలోని సత్త్వగుణం 
ఎక్కడో ముడుచుకొని ఉన్నది. నీదయారసం మాదిరి ఇప్పుడు ఒక్కుమ్మడిగా 
నీపై భక్తి నాలో పెల్లుబికినది. నీ సేవాభాగ్యంవలె నిధిని చూచిన వానికి 
వలె సాటిలేని ఆనందం నన్ను ఆవరించింది. 


నంకీర్తన రేకు నంఖ్య నంపుటం పుట 
ఏమి సేయుదు నింతయు 359 348 శీ 234 


174 


అవ: 


ల్‌ 


బ్రహ్మగాంధర్వము 
కొలిచినవారికి కొంగుబంగారమై, ఆదరించే దైవం శ్రీవేంకటే 
శ్వరుండే అనుచున్నాడు. 


పాల్పడి నిను జేరి పట్టికొల్పినవారి 
జాలిపాటును మాని జడను వాపి 
మూలను బడనీక ముద్దుసేసియు! గౌవ 
మెత్తురు నిను బుధుల్‌ మే లెజీంగి 
కొండలు కోట్టైన కోరికల్‌ గలవారి 
యండనె నిలంబడి యాదరింప 
వీవె దేవుండ వని నిండిన దొసులు 
కొండపై నున్నం బైకొంద్రు నిన్ను; 


వికమైన మనస్సుతో నెవరు దలంపం 

జేకొని దయామృత మ్మీవు చిలుకరింప 

మాకు శ్రీవేంకటేశుండె మంచిదైవ 

మనుచు లోకమ్ము గొలుచు ని నహరహంబు. 173 


ప్రయత్నంతో నిన్ను చేరి పట్టుగా కొలిచే భక్తులదైన్యమునూ, సోమరి 


తనమునూ పోగొట్టి మురిపెంగా నీవు కాపాడగా నీ గొప్పతన మెజీగి 
పండితులు (దేవతలు) నిన్ను ఎంతో మెచ్చుకొంటారు. ఎన్నెన్నో కోరికలు 
గలవారి దగ్గర చేరి ఆదరించే దేవుడవు నీవే అని ఎక్కడో కొండకొనలో నీ 
వున్ననూ దాసులు నీ చుట్టూ మూగుతున్నారు. ఏకాగ్రమైన మనస్సుతో నిన్నె 
వరు తలచినప్పటికీ చెంతకు చేర్చుకుని దయ అనే అమృతాన్ని చిలుకరించే 
మంచిదైవం మా వేంకటేశ్వరుడే అని జనం ఎల్లవేళలా నిన్ను సేవిస్తుంటారు. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 


దిక్కులేనివారు 356 328 శ 220 


అ్రహ్మగాంధర్వము 175 


అవ: _ఎంతమంచిఅబ్బినా, కొంత చెడుమీదికి బుద్ధిపోతుంది. ఇది ప్రాణి 
మాత్రానికి సహజం. ఓ శ్రీపతీ! నీవే దయదలచి కాపాడవలెనని 
ప్రార్థిస్తున్నాడు. 
తీపి నంజెడువేళ తేటయౌ పులుసింవు 
పైకొనం బుణ్యంబు పాప మింపు; 
ఒగి జంతువుల కివ్వి యొక టొక్కటికి లంకె 
పాపముల్‌ సలుపక యోపుటెట్లు ? 
వెసం జలువైనచో వేండిమి యింపొను 
చెడని విర కిలో సిరులె యింపు; 
ఒడలు మోచినవారి కొకటొక్కటికి లంకె 
తొడరు భోగమ్ములం ద్రోయుటెట్లు ? 


జా 


గీ ఇంత నీమాయ నీయాజ్ఞ లిన్ని దలంపం 
బాణులకు సమ్మతమ్ములు స్వామి ! నీవె 
దయ దలంచి బ్రోవవలె మాకు దాంగం దరమె ? 
యీవె గతిగాక మాకు వేటేది దారి ? 174 


మధురపదార్థాలు ఆరగించే టప్పుడు కొద్దిగా పులుపుపైకి మనను 
పరుగిడుతుంది. పుణ్యం బాగా అర్జించుకొన్నపిదప పాపంచెయ్యాలనే బుద్ధి 
పుడుతుంది. పాపాలుచెయ్యకుండా వుండే దెట్టా? సాధ్యం కాదనుట. 
ప్రాణుల కీ పుణ్య పాపాలు ఒకదానివెంట నొకటి అంటి వుండేవే. ఎక్కువ 
చలివేసి నపుడు ప్రాణం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. అట్లే అచంచలమైన 
విరక్తి కలిగినా ధనాశ మంచి దనిపిస్తుంది. పైకొనే భోగాలను పారద్రోలే 
దెట్టు? పారద్రోల లే మనుట. కనుక శరీరధారులకు విరక్తిలో గూడ ధనాశ 
ఉండు ననుట. ఓ స్వామీ! ఈ పైవన్నియు ఆలోచింపగా నీమాయవల్ల 
నీయాజ్ఞవల్ల కలిగినవే. ఇవన్నియు జీవులకు ఇష్టమే. నీటిబారినుంచి 
తప్పించుకొనకుండుట మాకు సాధ్యం కాదు. దయతో నీవే మమ్ములను 
కాపాడవలె, మాకు నీవే గతిగదా! ఇక వేరేదారి మాకు ఏది? లే దన్న మాట. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
దైవమానీవేమమ్ము 137 158 2 106 


176 


అవ; 


ప్‌ొ 


బ్రహ్మ్మగాంధర్వము 

ఎన్నితప్పులు చేసివున్నా నిన్ను కొలిస్తే అవి మాసిపోతాయని పలుకు 
తున్నాడు. 
పరులను పలుమారు ప్రస్తుతి గౌవించి 

నాలుక సొంపెల్ల నాశ మాయె; 
పాపాల వినికిచే పాడాయె కర్ణమ్ము 

లేటీ కులాచార మింక మాకు ? 
మునుకొని పరధనమ్మునకు( జాచియు. జాచి 

చేతులమహిమమ్ము చెట్ల గలిసె 
పజీవోయె. జిత్త మ్మితర కొంతల. దలంచి 

యెక్కడి పుణ్యమ్ము లింక మాకు ? 


హీననరుల యిండ్ల కెడతాకి పాదాల 

తపముకల్మి యెల్ల. దలంగి పోయె 

నివుడె వేంకటేశ! యిటు నిన్ను( గొలువలొం 

జేసినట్టీ తప్పు మాసిపోయె. 175 


అనామకులను మాటిమాటికి తెగపాగడడంచేత నా నాలుకయొక్క 


పవిత్రత పాడైంది. పాపపువార్తలు వినడంచేత చెవులు అపవిత్రాలైనవి. ఇక 
మాకు కులాచార మెక్కడిది? అనగా భగవత్కథలను ఆలకించడమే భాగవత 
కులాచార మన్నమాట. ఇతరులసొమ్ముకై ప్రయత్నంతో చేతులు చాచడం 
వల్ల ఆ చేతుల మహిమ చెట్లపాలైంది. పరకాంతలను తలంచుటచే 
హృదయం అశుద్ధమైంది. ఇక మాకు పుణ్య మెక్కడిది? పుణ్యం లేదన్నమాట. 
హీనమానవుల యిండ్లకు వెళ్ళడంచేత కాళ్ళపావనత్వం పాడైంది.-ఓ 
వేంకటేశ్వరా! నిన్ను కొలవడంచేత నా తప్పు లన్నీ యిప్పుఢే చెప్పకుండా 
వెళ్ళిపోయినాయి. 


సంకీర్తన . రేకు సంఖ్య సంపుటం పుట 


ఏగతి నుద్ధరించేవో 353 _ 312 . 209 


బ్రహ్మగాంధర్వము శ77 


అవ: అంతర్యామిగా ఉండే నీవు జీవునికి ఈ విధంగా బుద్ధిచెప్పుమని 
స్వామిని అర్థిస్తున్నాడు. 
జీవున కిటు బుద్ధిసెప్పు మంతర్యామి ! 

రక్షింపకుండ పోరాదు నీకు 
"పై పై నెదురుకట్ల పంచదా రుండంగ6 

దివిరి చేందును దెచ్చి తిన్నయట్లు 
పుణ్యముల్‌ చేతిలో పొలుపారుచుండంగ6 

పాపముల్‌ చవియంచు పట్టంబోవు 
ఇంటిలో రత్నమ్ము లెన్నియో యుండంగ 

గాజువూసలు తెచ్చి కట్టీనట్లు 
విష్ణునినామముల్‌ వేనవేలై యుండ 

నితరమంత్రాల్‌ జపియించుచుండు 
ఆ. _ చేసికొన్నభార్య చేరువనే యుండ 

వేడ్క వెలవెలంది వెదకి నట్లు 

వేంకటేశ ! నీదుకైంకర్యమే యుండ 

పరుల గొలువ నాసపడును ప్రాణి. 176 

అంతర్యామిగా నుండే ఓ స్వామీ! ఈ జీవునికి బాగా బుద్ధిచెప్పు. 
ఎట్లయినా నీవు రక్షించక తప్పదు. శ్రమలేక ఎట్టయెదుట పైపైనే చక్కెర 
దొరుకుతుండగా ప్రయత్నంతో ఎక్కడో ఉండే చేదువస్తువును సంపాదించి 
భక్షించే విధంగా ఎన్నో పుణ్యాలు చేతిలోనే ఉండగా (అనగా ఈ చేతితో 
ఎన్నోపుణ్యాలు చేయవచ్చుననుట) పాపాలు రుచియని చేయబోకు అని 
బుద్ధి చెప్పుము. ఇంటిలో రకరకాలరత్నా లెన్నో ఉన్నను గాజు పెంకును 
దెచ్చి ధరించిన విధంగా నారాయణునినామములు ఎన్నో ఉన్నప్పటికినీ 
వాటిని వదలి ఇతరములైన క్షుద్రమంత్రాలను జపిన్తుంటాడు. అట్టా 
చేయవద్దనుము. అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య ఇంట్లోనే ఉండగా కాదని 
ఉత్సాహముతో భోగపు స్షీకై తంటాలుపడ్డట్లు ఓ వేంకటేశా! పరమ పవిత్రమైన 
నీసేవఉండగా దానిని వదలి ఈ ప్రాణి అన్యదైవతాలను, మానవులను 
కొలుస్తాడు. వీనికి బాగా బుద్ధిచెప్టు. 


సంకీర్తన _ రేకు సంఖ్య నంవుటం వుట 
జీవునికి నిటు బుద్ది 118 103 2 69 


లొ 


178 


అవ: 


న 


బ్రహ్మగాంధర్వము 


నిజవైభవాన్ని చిత్తగించుమంటూ శ్రీ వేంకటేశ్వరునే ఎచ్చరించు 
చున్నాడు. 
తొడమీంద( గూర్చుండె తొయ్యలి లక్ష్మి - పొ 
డెదరు సోబానలు సుదతు లెల్ల 
నడుమ వాయించెడి నారదముని వీణ 
యదె చిత్తగింపు ప్రహ్లాదవరద 1 
గరుడోరగాదులు గొవింతు రూడిగం 
చబింద్రాదులుం గొల్లు రిరుగడలను 
పరమేష్టి యొకవంక పనులు మనవిసేయు 
నదె చిత్తగింపు ప్రహ్లాదవరద 1 


పొడెదరు పాట గంధర్వవరులు; మునులు 

భక్తి పూజింత్రు మి మృహోబలమునందు 

గరుడ నామక భూమిభృత్కటక మందు 

హర్షమున. జిత్తగింపు ప్రహ్షాదవరద ! గ? 


లక్ష్మీదేవి తొడపై కూర్చుని వుంది. అంగనలు సోబానపాటలు పాడు 


తున్నారు. మధ్యలో నారదుడు వీణ మైోగిస్తున్నాడు. గరుడులు, నాగులు 
పనిపాటలు చేస్తున్నారు. ఇంద్రుడు మున్నుగా గలవారు ఇరువైపులనుంచి 
కొలుస్తున్నారు. ఒకవైపు బ్రహ్మదేవుడు విన్నపములు చేస్తున్నాడు. గంధర్వులు 
గుమిగూడి గానం చేస్తున్నారు. ఓ ప్రభూ! అహోబలంలో, వేంకటాద్రిపైన 
పైవిధంగా కొలువు దీరిన నిన్ను మునులు భక్తితో పూజిస్తున్నారు. చిత్తగించు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నముఖా యొచ్చరిక 384 489 ఢీ 329 


అవ: 


బగా 


బ్రహ్మగాంధర్వము 179 


శ్రీనివాసుని డోలోత్సవమును వర్ణించుచున్నాడు. 


ఉదయాస్తశ్రైలమ్ము లొనరు కంబములుగా 
నడ్డదూలముగా6గ నాకసంబు 
పసిండిచేరులు గాంగ పరమవేదంబులు 
పొబగైన తొట్ల శేషుండు గౌంగ 
మేఘమండల మెల్ల మేల్కట్టుగా నీకు 
నీలాద్రివిభునకు డోల యమరె 
పాలిండ్లు గదలంగ పయ్యెదల్‌ జాజంగ 
నంగన లూచు నుయ్యాల బళిర ! 


కదలు కదలునకును మిమ్ము. గౌంగిలింప. 

జేసె శ్రీభూసతుల శ్రీనివాస ! నీదు 

హావభావవిలాసమ్ము లచ్చరలకు 

వేడ్క( గొవించె బ్రహ్మాదివిబుధులకును. 178 


తూర్పుపడమర కొండలు స్తంభాలు; ఆకాశం అడ్డదూలం; వేదాలు 


నాలుగు ఆ ఉయ్యాలకు నాలుగు బంగారుగొలుసులు. ఆఅదిశేషుడే ఉయ్యాల 
మంచం. మేఘమండల మంతా మేల్కట్టు. ఈ రీతిగా నీలగిరివలె శ్యామల 
కోమలస్వరూపముగల స్వామీ! నీకు ఉయ్యల అమరింది. ఆహా! కుచాల 
చకచకచ్చకలతో పయటల జారుపాటులతో పూబోడు లూచే ఈ ఊయెల 
ప్రతి కదలికలో వేంకటేశ్వరా! శ్రీదేవి, భూదేవి నిన్ను కౌగిలించేటట్టు చేస్తుంది. 
ఓ శ్రీనివాసా ! నీ హావభావవిలాసాలు అప్పరసలకే కాదు, బ్రహ్మాదిదేవతలకు 
కూడ సంతోషం కలిగిన్తున్నవి. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


అలర జంచలమైన 11 67 11 జర్‌ 


180 బ్రవ్మాగాంధదర్వము 


అవ: శ్రీనివానునే శ్రీరామునిగా పేర్కొంటూ సంస్కృతవాణితో కీర్తిస్తు 
న్నాడు. 
దేవదేవోత్తమ ! తే నమో రావణ 
దమన ! సర్వేశ! నత్యస్వరూప ! 
దనుజనంహారక ! దశరథనందన 1 
రవికులాంబుధిసోమ ! సవనపాల |! 
ధవళాబ్బ్దనయన ! సీతానాథ ! లక్ష్మణ 
భరతశత్రుఘ్న వూర్వజ ! విభీష 
ణాంగద నుగ్రీవ హనుమత్స మేత ! కౌ 
సల్యాజఠరవార్థి శర్వరీశ ! 


ఖా 


ఆ. మునికళత్రశాపమోచన 1! సనకాది 
సేవితొాంఘియుగళ ! శేషైల 
వాన ! దొనపోష! వరమౌనిశుభవేష | 
రమ్యనుగుణసొంద్ర ! రామచంద్ర 1 179 


దేవదేవులలో ఆథ్యుడైనవాడా ! రావణుని నశింపజేసినవాడా ! సకల 
మునకు ప్రభువైనవాడా ! సత్యమే స్వరూపంగా కలవాడా ! రాక్షసులను 
సంహరించినవాడా ! దశరథపుత్రా ! సూర్యవంశమనే సముద్రానికి చంద్రుని 
వంటివాడా ! విశ్వామిత్రుని యాగాన్ని కాపాడినవాడా ! తెల్ల్దదామరపూలవంటి 
కన్నులు గలవాడా ! సీతాదేవికి భర్తయైనవాడా ! లక్షఐభరతశత్రుఘ్నులకు 
అన్నయైనవాడా ! విభిషణుడు, అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతుడు 
అనువారితో కూడినవాడా ! కౌనల్యాదేవియొక్క గర్భమనే సాగరమునకు 
సోముడైనవాడా ! గౌతమునిభార్యయగు అహల్యయొక్క శాపాన్ని పోగొట్టిన 
వాడా ! ననకననందనాదులచే అర్చింపబడిన పాదాలజత గల వాడా! శేషాద్రి 
పై నివసించేవాడు, దాసులకు పోషకుడు, శ్రేష్టుడగు మునియొక్క శుభవేషం. 
వంటి వేషం (వనవాసంలో) కలవాడు, మనోహరములగు మంచిగుణము 
లతో కూడుకొన్నవాడు అగు ఓ రామచంద్రా ! నీకు నమస్కారం: 


సంకీర్తన రేకు నంఖ్య. నంవుటం.. వుట 
దేవదేవోత్తమ 384 491. శ్రీ 331 


అవ: 


పో 


అహ్మాగాంధర్వము 181 


అంతా విష్ణమయమనీ, అందరూ వైష్ణవులే అనేభావంకలవారు 
పుణ్యవంతు లనుచున్నాడు. 


వైష్టవుల్‌ కానట్టివార లెవ్వరు లేరు 

విష్ణుప్రభావ మీ విశ్వ మెల్ల 
అంతయు విష్ణమయంబుగా మటీ దేవ 

తొంతరమ్ములు గల వనంగ వేల ? 
భ్రాంతిని వీడి యీ భావమ్ము భావించి 

నంత పుణ్యు లవుట కడ్డుగలదె ? 
ఎవ్వరి. గొలిచిన నేమి కొజంత ? యిం 

కెవ్వరి. దలంచిన నేమి దొసంగు ? 
అవ్వల నివ్వల హరిరూపు గౌనివా 

రెవ్వరు లేరన్న యెజుక చాలు; 
అరయ మతి యతిచంచల మృగు కతమునః 
గుతుక మిగురొత్త బహుచి త్తగతులు మనుజు 
లితరులం గొల్పిన ననాథపతి వృషాచ 
లేశ్వరుండు చేకొనుంగాక యేల మాను ? 180 


వైష్ణవులు కానివా రెవ్వరును లేరు. అనగా అందరూ విష్ణుస్వరూపులే 


అనుట. ఈ ప్రపంచ మంతయు విష్ణువ్రభావితమే. సర్వమూ విష్ణున్వ 
రూపము కాగా ఇతరదేవత లున్నా రనుట ఎందులకు? భ్రమాత్మకమైన 
మాయను వీడి పైఅభిప్రాయం కల్గియున్నవారు పుణ్యవంతు లగుటకు అడ్డ 
మేమున్నది? లేదనుట. అందరూ విష్ణున్వరూపులేగాన ఎవరిని సేవించితే 
ఏమి కొజత? కొఅత లేదనుట. ఇటువైపు, అటువైపు అంతటను హరి 
స్వరూపులు కానివారు లేనేలేరు అనేజ్ఞానముంటే చాలు. అనగా సర్వమును 
శ్రీనివాన మయంగా చూడు డనుట. ఆలోచింపగా మనను అతిచంచల 
మైనది. కనుకనే ఉత్సావోానుగుణంగా నానావిధమనఃవ్రవృత్తులుగల 
మానవులు ఏ దేవతను గొలిచినను, దిక్కులేనివారికి దిక్కైన శ్రీవేంకటా 
చలపతి ఉద్ధరించి కాపాడునే గాని విడిచిపెట్టడు. 


నంకీర్తన రేకు నంఖ్య నంవుటం పుట 


వెషవులుగానివర 6 36 1 24 


182 


అవ: 


లో 


బ్రహ్మాగాంధర్వము 

అభక్తుండై యున్ననాటి తనచేష్టితములు వదలి ఈనాడు శ్రీ 
వేంకటేశ్వరుని భక్తుడనై సుఖపడుచుంటి నని తనసంతృప్తిని వెల్ల 
డించుచున్నాడు. 
పసిండికాయ నడిమి పట్టుపురువు పోల్కి 

చుట్టుకొంటిని కర్మసూత్రసమితి 
పంచేంద్రియములకు వశండనై తిరిగితి 

వాహినిలో జలావర్త మట్లు; 
ధరం బుట్టి పుట్టి యా ధరలోనికే వచ్చి 

వరుస రొట్నపుగుండ్రవలె నయితిని 


అంటుకొంటి( గలువకంటుల పొందుల 
రహివేలు సూదంటురాతిరీతి; 


బంతిగట్టి నుణుపు పసరమనై స్వర్గ 

నరకములను మెట్టినాండ కామ 

దోర్టివద్దిదూడ తోయమ్మునను నేండు 

శ్రీనివాసు చెంత. జేరినాండ. * 181 


పసిడికాయ నడిమిభాగమున చిక్కుకొన్న పట్టుపురుగువలె కర్మలనే 


దారాల గుంపుతో చుట్టబడితిని. ప్రవాహంలో సుడిమాదిరిగా పంచేంద్రియా 
లకు వశుడనై తిరిగితిని. రాట్నపుకంబము క్రిందికి మీదికి తిరుగునట్లు ఈ 
నేలలో పుట్టుచూ గిట్టు చుంటిని. సూదంటురాయిరీతిగా స్రీలపొందున 
అంటుకొనియుంటిని. బంతిగట్టిన పశువువఠె స్వర్గనరకాలచుట్టు తిరుగు 
చుంటిని. ఇప్పు డన్ననో బహుళముగా కోరిక లిచ్చే గోవుచెంత దూడవలె 
కామప్రదుడైన శ్రీవేంకటేశునిచెంత చేరినాడను; సుఖించినాడను. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నాలో నున్నాండవు 259 338 3... 223 


బ్రహ్మాగాంధర్వము 183 


అవ: _ స్వామిదర్శనంచేయక గొంతెమ్మకోరికలు కోరువారికి వ్యర్థంగా కాలం 
గడచిపోతుం దనుచున్నాడు. 
ఇదె నాకు మేలగు నదె మేలగు నటంచు. 
గదిసిన యాసల గడవలేక 
యెదురుచూడ(గ6 జూడ నెలయించి యెలయించి 
పొదచాటుమృగమయి పోయె. బ్రొద్దు; 
దుఃఖ మింతటందీజు తొలంగు నంతట నంచు 
వింతవింతవగల వేగివేగి 
చింతల. జీకుల6 జిక్కువడంగ నగ్ని 
పొంత వెనయగుచు( బోయె. బ్రొ ద్దు; 


జ్‌ 


గీ ఈడసుఖ మాడ సుఖమని వృషగిరీశు( 
గనక యూరక యిక్క డక్కడ. జరింప 
బుక్కిటివురాణ మగుచును బోయె. బొద్దు; 
ఏడ సుజ్ఞాన మి6(క6 దెల్వియేడ నాకు ? 182 


ఇదిగో నాకు మేలవుతుంది; అదిగో నాకు మంచి కలుగుతుంది 
అని అనుకుంటూ తన్ను ఆవహించిన ఆశాపిశాచాలను అధిగమించక ఎదురు 
చూచేవానికి కాలం ఆనలూరించి ఊరించి పాదచాటుమృగం మాదిరి 
మటుమాయమై పోతుంది. కష్టాలు ఇవిగో పోతాయి అవిగో పోతాయి అని 
వట్టియాసలతో అబ్బురపాటులతో క్రాగిచీకుచింతలలో చిక్కుపడగా అగ్గి 
దగ్గజ నుంచిన వెన్న్షచందంగా ఆ కాలంకాస్తా కరగి (గడచి) పోతుంది. శ్రీశుని 
దర్శించక సుఖ మిక్కడుంది; అక్కడుంది అని నిర్లక్ష్యంగా ఇటూ అటూ 
పచార్జు చేస్తుంటే అమ్మమ్మకథలతో ఆ కాలం దండుగగా గడచిపోతుంది. 
ఈ విధంగా కాలక్షేపం చేస్తుంటే ఇక భగవత్తత్వాన్ని తెలునుకునే జ్ఞానం 
గొని, వివేకంగాని ఎక్కడిది? ఉండ దన్నమాట. వనిపాటులు మాని 
బడిదిరిగేవారు రెండులోకాలకు దూరమవుతారని అభిప్రాయం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏడ సుజ్ఞాన మేడ తెలివి 7 48 1] 31 


184 


అవ: 


ల్‌ో 


బ్రహ్మగాంధర్వము 


చెట్టమొదట పోసిననీరు కొసదాక వ్యాపించినట్లే తనలోని దేవు 
నెజింగిన వానికి చీకుచింత లుండ వనుచున్నాడు. 


సిబ్చితి పడనేల ? చింత బొరలనేల ? 
తుద కెక్కకుండునా మొదలినీరు ? 
నే నెలుంగకయున్న నెమ్మి తత్త్యార్థమ్ము 
తలంపులోషలివాండు తొ నెజుంగండ ? 
అలసి దేహమున నే నథచినవై యున్ననా 
యంతరాత్ముండు విశుద్ధాత్ముండెగద ? 
దివ్యదేశముల నుస్థితుండ6 గౌకుండిన 
నాలోనివాం డట నాటుకొనండె ? 
నేను నీచుండనైన నాలోనిదేవు6 
డధికుండేగద ! పరతంత్రు( డైన నాకుః 


గలండుగా స్వతంత్రుండు హృత్క్మమలమందు 
వేంకటేశుండు వగలెల్ల వేగ6 బాప. 183 


సిగ్గు చింత లెందుకు ? చెట్టయొక్కపాదిలో పోసిననీరు చెట్టుకొన 


కెక్కుతుంది గదా ! తత్తార్థమును నేను తెలిసికొనకున్నప్పటికీ నాలోనివాడు 
ఆ దేవు డెజుగునుగదా ! శారీరకంగా నేను అపవిత్రుడనే అయినా నాలోని 
అంత రాత్ముడు వరిశుద్ధమైనవాడే కదా ! దివ్యక్షేత్రాలలో నేను 
కాపురించకపోయినా నాలోనివాడే అక్కడా స్థిరంగా ఉన్నాడుకదా ! నేను 
నీచుడనే అయినా నాలో నుండేదేవు డధికుడేకదా | నేనేమో ఇతరుల కధీను 
డనే అయినా స్వతంత్రుడు శ్రీవేంకటేశ్వరుడు హృదయమనే కమలంలో 
ఉంటూ కష్టాలను శీఘ్రమే తొలగిస్తుంటాడు. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 


సిబ్బితి పడగనేల 377... 448 శ 301 


బ్రమ్మాగాంధర్వము 185 


శేషాచలేశ్వరుని కొలువుకాడవై ఇంద్రియనిగ్రహం పాందితి నను 
చున్నాడు. 
న న్నెజబుంగంగ నైతి నాయంతరాత్మయై 

వెలయుచున్నా6 డంట విష్ణుమూర్తి 
ఏడుజేనలమేనివాండ నింతియగాని 

తలంపు బ్రహ్మాండముల్‌ దాంటిపోవు 
కలువ రేకులయంత కనులవాండనె గాని 

చూపు లాకాశమ్ము చూజగొనును 
వెండ్రుకచొరుపాొటి వీనులజతవాండ 

కడలేని శబ్దముల్‌ కలయవిందు 
ననవంటి నల్లెడు నాలుకగలవాండ 

నుడివోని సుద్దుల నుగ్గడింతు 


గీ. పదియు నాజంగుళమ్ముల ప్రాణముననె 
చెలంగి కౌాలపుదినములు గొలుచుచుందు. 
గుండలిధరాధ రేంద్రుని కొలువుబంట 
జంపులే కింద్రియమ్ముల పంపొనర్హు. 184 
నన్ను నేనే తెలిసికొనలేక పోయితిని. నాఅంతర్యామిగా విష్ణుమూర్తి 
వెలుగుచున్నాడని గురువు లంటున్నారు. ఏడుజేనల పాడవుగలవాడను. ఈ 
పాటి వాడనే అయినప్పటికీ ఈ ఏడుజేనలశరీరంలో నుంచి పుట్టే కోరికలు 
మాత్రం బ్రవ్మాండాలను గూడా దాటిపోతున్నవి. కలువరేకులంత చిన్నకనులు 
కలవాడను. అయినప్పటికీ నాచూపు లేమో ఆకాశాన్ని దూనుకుపోతున్నవి. 
వెండ్రుకదూరగల యంత సందుమాత్రమే కల నాచెవులజంటతో హద్దుపద్దు 
లేని అనంతశబ్దాలను ఆలకిన్తుంటాను. పూమొగ్గ వలె లేదా ఇగురువలె 
నున్నితమైన జేనెడునాల్క కలవాడనైనను, తజుగులేని కథలు త్రవ్వి 
చెవుతుంటాను. పదునాజంగుళముల నాప్రాణంతోనే ఉత్సాహపడి కాల 
వాహికలోని దినాలను లెక్కించుతుంటాను. ఇప్పుడు శేషాచలేళ్వరుని 
కొలువున మెలగే బంటు నైతిని. నేను బంటునైనను, అలనత్వంలేక 
ఇంద్రియాలనే శాసిస్తున్నాను. అనగా ఇంద్రియనిగ్రహం కలిగిన దనుట. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
.నన్నెరగలేనయ్యో 185 427 2 288 


జై 
ల 


జనా 


కేక 


186 


అవ: 


లా 


బ్రహ్మగాంధర్వము 
శ్రీనివాసుడు తనలో నెలకొని ఉన్నాడని నిస్సందేహంగా పలుకు 
తున్నాడు. 
లోకరక్షకుండు నాలోన నున్నా. డిదే 
నాకు నభయమిచ్చి నన్ను గౌచు; . 
శ్రీకొంతు. డితండె నాచిత్తాన మలసెడు 
దొకొని శుభములు తానె యొసంగు(; 
బరమపూరుషు(డు నాప్రాణనాథుం డొయె 
నాపాలివాండొచు నన్ను మనుచు; 
ధరణీశుం డితండె నాదాపుదంజై యుండె 
నిరతి నేప్రొద్దు మన్నించు నన్ను; 
వేంకటేశుండు నాజిహ్వ వెలసినాండు 
పావనుని జేసి నాకు సతృలము నిడును; 


వెన్ను. డీతండు కొలిపించుకొన్న వాండు 
ఈవలావల నిహపరా లిచ్చునాకు. 185 


లోకాలను కాపాడేవాడు ఇడుగో నాలోపల నున్నాడు. నాకు అభయ 


మిచ్చి నన్ను కాపాడుతాడు. లక్ష్మీవల్లభు డిడుగో ! నామనస్సులో మెదలాడు 
తున్నాడు. నమీపించి తనంతట తాను నాకు శుభము లిచ్చుచున్నాడు. 
పురుషోత్తముడు నా ప్రాణాలకు ప్రభుడైనాడు. నా కధీనుడై కాపాడు 
చుండును. భూదేవికి నాథుడైన ఇతడు నాసమీపములో ఆదరువై నిలిచినాడు. 
ఎంతో ప్రీతితో ఎల్లప్రొద్దు నన్ను మన్నించును. వేంకటాద్రి విభుండు నానాల్కపై 
మెదలు తున్నాడు. నన్ను పవిత్రుని చేసి నాకు మోక్షఫల మిచ్చును. నాచే 
'సేవలందుకొన్న ఈ కృష్ణుడు ఇటు ఇహసుఖాన్ని అటు పరసుఖాన్ని నాకు 
అనుగ్రహించును. 


న 


సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 


చంచలపడ(6గవద్దు 159 28] 2 188 


క్రహ్మగాంధర్వము 187 


అవ: 'మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో?' - అన్నట్లు 
అన్నిటికీ మనసే కారణ మనుచున్నాడు. 


జా 


సంసారము దలంచి సంసారి నైతిని 

ముక్తుండ నైతిని ముక్తి దలంచి; 
పలుమతాలు దలంచి పాషండమతినైతి 

శౌరి దలంచి వైష్ణవుండ నైతి. 
బాపకృత్యముసల్సి పొపిష్టు. డయితిని 

పుణ్యకార్య మొనర్చి పుణ్యు( డయితి; 


నొడ్డెబాసొడి నే నొడ్డెవాండ నయితి( 
దెలు(గువాండ నయితి6 దెలుంగుంలికి; 


గీ. వేజె యాచారమున బ్రహ్మచారి నయితి 
నన్యవర్తన మూని సన్న్యాసి నయితి; 
నన్ని నాయందె కంటి - నేం డన్ని విడిచి 
కొండలప్పకు శరణాగతుండ నయితి. 186 


నంసారాన్ని తలంచి నంసారిగా, మోక్షాపేక్షతో ముక్తుడుగా, 
పలుమతాల పరిశీలనతో నాస్తికుడుగా, విష్ణుసంస్మరణతో విష్ణుభక్తుడుగా, 
పాపవుపనులుచేసి పాపిగాా పుణ్యపుపను లొనర్చి వుణ్యవంతుడుగా, 
ఓఢ్రభాష భాషించి ఓఢ్రదేశీయుడుగా, తెలుగుమాట్టాడి తెనుగువాడుగా, 
విహితాచారాలవల్ల బ్రహ్మచారిగా, ప్రత్యేక నియమాలతో నన్స్యాసిగా 
అయితిని. పైవాని నన్నిటినీ నా(మనసు)లోనే చూచాను. జ్ఞానినై పైవాని 
నన్నిటినీ వదలి ఇప్పుడు తెలివి గలిగి 'సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం 
శరణం వ్రజ' అనే సిద్ధాంతరీతిగా కొండలరాయని శరణు పొందితిని. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
అన్నియు నాయందే కంటి 266 379 3 255 


188 


అవ: 


జా 


బ్రహ్మాగాంధర్వము 


పాపులసాంగత్యం పనికిరాదనీ చెడునడవడి వీడి శ్రీనివాసునిదాసు 
డనై ఇతరం కోరక ఏకాంతంగా వుంటా ననుచున్నాడు. 


దేహ మిచ్చినవానిః దివిరి చం పెడువాండు 
దొరయంట మిక్కిలి ద్రోహిగాక ; 
తోడంబుట్టినవాని తొడరి చం పెడువాండు 
చూడ దుష్టుండుగాక సుకృతియంట; 
కొడుకు నున్నతమతి. గోరి చంపెడువాండు 
కడుపొతకుండుగాక ఘనుండె యంట; 
తల్లి. జంపెడువాండు తలంప దుష్టుండుగాక 
యెల్లవారలలోన నెక్కు డంట; 


ఇంటీవేల్సు వేంకటేశ్వరు. దనవెంట 

వెంట ద్రిప్తువాండు దంట యంట; 

యిట్టీకలుషవృత్తి కే నోడి శౌరి భృ 

త్యుండ నగుచు నేమి నొల్లనయ్య ! 187 


అబ్బను చంపే కొడుకు ఈ కలికాలంలో ద్రోహిగాక దొరైనాడు. 


తన తోబుట్టువునే పట్టి చంపేవాడు పాపిగాక పుణ్యవంతు డైనాడు. తెలివి 
తేటలుగల కొడుకునే ప్రయత్నంతో మడియించేవాడు పాతకుడు గాక ఘనుడై 
నాడు. కన్న తల్లినే చంపేవాడు దుర్మార్గుడు గాక అందజిలో అధికుడైనాడు. 
ఇలువేలుపు వేంకటాధీశ్వరుని తనవెంట ఇంటింటికి ధనార్జనకై త్రిప్పేవాడు 
నేర్పరి య్రైనాడు. ఇదంతా కలికాలమహిమ. ఇట్టిదుష్టప్రవర్తనకు నేను 
భయపడి శ్రీశుని దానుడనై వేరే దేనిని కోరక ఏకాంతంలో నుంటాను. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 


వెజతు వెజతు 38 235 1 157 


అవ: 


ల్‌ 


త్రహ్మాగాంధర్వము 189 


ఐహికధనముల కెల్ల మూలమైన ఆ పరాత్పరుడే మా మూలధన 
మను చున్నాడు. 


విరతి మాదుధనమ్ము విజ్ఞానమె ధనమ్ము 
మరగిన తత్త్వమే మాదుధనము; 
పరము మాధనము సద్భక్తి మాదుధనమ్ము 
వనరుహాక్షుండె కైవల్యధనము; 
నామకీర్తనము శాంతమ్ము మాదుధనమ్ము 
రహిమీలు నిశ్చింత యిహధనమ్ము 
హరిదాస్యమే ధన మంతరాత్మ ధనమ్ము 
భుజగతల్పుం డింటిమూలధనము; 


కృపయె మాధన మానందమే ధనమ్ము 

ధ్యానమె ధనమ్ము దేశికోత్తముండె ధనము; 

ఇలగల ధనమ్ములకు మూల మెవండొ - యాత 

డౌదిదైవంబు వెంకన్న మాదుధనము. 188 


ప్రాపంచికములైన వస్తుసుఖాదులందు ఆశ లేకుండుట, పరమాత్మ 


జ్ఞానము, ఆత్మతత్త్వ్యము రుచి మరగి యుండుట మాధనము. వరలోకము, 
సద్భక్తి మా ధనము. తామరలవంటి కన్నులుగల శ్రీనివానుడే మాకు మోక్ష 
ధనము. ఆయనవామ సంకీర్తనం, శాంతము మాసంవద. చింత లేకుం 
డటయే మా ఇహలోకధనం. వరిదాన్యము, అంతరాత్మయు మాధనము. 
ఆదిశేషుడు పాన్పుగాగల ఆ శ్రీమన్నారాయణుడే మాయింటగల పెన్నిధి. 
నకలమునందు దయగలిగివుండుట, అత్మానందము, ధ్యానము, వరమ 
గురువు మాధనము..ఎవడు ఈ భూమిపైగల సమన్త సంవదలకు మూల 
కారణమో ఆదిదైవ మైన ఆ వేంకటేశ్వరుడే మాధనము. 


. సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 


ఈతని మూలమె పో 190 457 2 3086 


190 


అవ: 


జొ 


బ్రహ్మగాంధర్వము 


ఫలంలేని సాంసారికాసక్షితో, నిడుపయోగవాంఛలతో కాలం కడచను 
చున్నదనీ, శ్రీనివాసుని స్మరణయే సార్థకమనీ లోకానికి ఉపదేశి 


స్తున్నాడు. 
తటతట నీటిమీందట నాలజాలంబు 
లిటునటు తిరుగవా యీందియీంది 
అటువలెం దిరిగితి మాసక్తి సంసార 
ఘటనకై తుదిమొదల్‌ గానలేక; 
పారావతమ్ములు పన్నుగ మిన్నుల... 
కొన కెక్కవా తాము కూడికూడి 
వట్టియాసల నటువలెనె మే మిన్నాళ్ళు 
బయ లీందితిమి పనిపాటులేక; 
ఏమిగలిగెను ఫలము మా కిందువలన ? 
బెరసి కుమ్మరపురువు తా పేండలోనం 


బొరలదా ? పుట్టువుల నట్లె పొరలినొము 
వేంకటాచలపతిని భావించ లేక. 189 


ఆలజాలమనే కీటకములగుంపులు నీటిలో నిటునటు తటపట 


ఈదులాడి తిరుగుతుంటాయి. ఆ మాదిరిగానే వ్యామోహంతో సంసారాన్ని 
తీర్చిదిద్దుకోడానికి మొదలు కొన కానక వ్యర్థంగా కాలక్షేపం చేశాము. 
పావురాలు గుంపులు గుంపులుగా ఆకాశంకొనకు ఫలం లేకపోయినప్పటికీ 
ఎగబ్రాక్రుతుంటాయి. ఆ చందంగా పనీపాటూలేకుండా వ్యర్థమైన కోరికలతో 
ఇన్నిదినాలు బయలులో ఈతకొట్టాము. వీనివల్ల మాకేమిఫలం కలిగింది ? 
ఏమీ లేదన్నమాట. కుమ్మరపురుగు పేడలో పార్గాడినట్లు జన్మపరంపరలు 
పాందుతూ వాటిలో పారలాడినాము. నాగనగనివాసుని యందు భక్తి లేక 
యీ కష్టాలకు గురియైనాము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఏమి గలిగెను 35 218 1 145 


అవ: 


జ్‌ 


బ్రహ్మాగాంధర్వము 191 


సర్వవ్యాపి శ్రీనివాసుడు ప్రాణిని బహువిధాల కాపాడునని ప్రగాఢ 
విశ్వాసాన్ని చాటుతున్నాడు. 


తల్లియై పోషించు తండ్రియై రక్షించు 
దగ్గజీచుట్టమై తనువు నోము; 
సుదతియై యాదరించును దొతయై యిచ్చు 
నిష్టుండై బుద్ధుల నెప్పుడు గజపు; 
చాలుమానిసి యౌచు చక్క ప్రక్కం జరించు 
మురిపెంపుబాలు6డై ముద్దుసూపు; 
ప్రాణమై లోపల బరంగు; నేలిక యయి 
పాలించు తలంపొచు ఫల మొసంగు; 


దృష్టిగోచరుండయి దేవదేవు. డగుచు 

వృషభగిరి పూజగొను సిరుల్‌ వేడ్క నొసంగు. 

మజచియుంటి మిన్నాళ్ళు నేండెజుక గలిగె = 

నీవలావల బాంధవుం డితండె మనకు. . 190 


ఆ వృషభాద్రివాసుడు జీవిని తల్లిమాదిరి పెంచును. తండ్రిమాదిరి 


కాపాడును. సన్నిహితబంధువై శరీరాన్ని రక్షించును. భార్యగా ఆదరించును. 
దాతగా ఇచ్చును. మిత్రుడై నీతిని గణపును. కాపాడగలిగినవాడై చుట్టు 
ప్రక్కలనే తిరుగుచుండును. మురిపెములొలకబోస్తూ బాలుడై ముద్దు 
చూపును. ప్రాణులలోపల ప్రాణమై యుండును. ప్రభువై పాలన చేయును. 
కోరికయై ఫలాన్ని ఇచ్చును. అట్టిదేవదేవుడు ఇప్పుడు కన్నుల కగపడుతూ 
వృషభగిరిపైని పూజ లందుకొనుచున్నాడు. అతడు సంతోషంగా నంపద 
లిచ్చును. అట్టిదైవాన్ని ఇన్నాళ్ళు మజచిపోతిమి. ఇప్పుడు జ్ఞప్తి కలిగెను. మన 
కంతటా చుట్ట మితడే. వేంకటేశ్వరుడు ఆపద్బాంధవు డని భావము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఈతని మరచివుంటి. 183 417 జ. 281 


192 బ్రహ్మగాంధర్వము 


అవ: పరమస్రాప్యమైన శ్రీవేంకటేశ్వరసాక్షాత్కారము లభించగా మాకు 
చింత లెక్కడి వని నుడువుచున్నాడు. 
అన్ని యీతనిమూల; మతండె దక్కెను మౌకు€ 
గన్నుల వేడ్కకు( గడమ గలదె ? 
కామథేనువుగల్లి గర్వించు నొక్కండు 
భూమియలి యొకండు పొదలుచుండు; 
ఘనమైన నిధిగన్న కళలమించు నొకండు 
సురలోక మబ్చిన చొక్కు నొకండు; 
పరుసవేది గలుగ బంతమాడు నొకండు 
చింతొమణి లభింప జెలంగు నొకండు; 


లో 


గీ అమృతముం గ్రోలి యానంద మందు నొకండు; 
కొాయసిద్ధి నొకం డిట్టె గంతువేయు; 
పరమప్పరుషుండు వేంకటేశ్వరుండె మౌకు 
చిక్కె దొచిన ధనమయి; చింతలేదు. 191 


నకలమునకు మూలకారణమైన ఏడుకొండలప్ప మాపాలిట 
నున్నాడు; ఇక మానేత్రానందమునకు హద్దు లున్నవా? అనగా భగవద్దర్శనము 
చేత నిరవధికనేత్రానందము కలుగుచున్న దన్నమాట. ఒకానొకడు 
. కామధేనువును సంపాదించుకొని గర్వించును. మజీయొకడు భూమికి ప్రభువై 
ఉబ్బితబ్బిబ్బగును. ఇంకొకడు గొప్పనిధిని సంపాదించుకొని కళలతో వెలుగు 
చుండును. దేవలోకం పొందగలిగితే ఒకడు సొక్కి సోలును. పరుసవేది 
లభించిన వాడు పంతాలు పతుకుచుండును. చింతామణి చిక్కితే వేరొకడు 
చెలరేశి పోవును. మరొకడు అమృత మాస్వాదించి ఆనందించును. కాయకల్ప 
సిద్ధి నందినవాడు హర్షముతో గంతులు వేయును. మా కన్ననో పరమపురుషు 
డైన శ్రీ వేంకటేశ్వరుడే దాచిన ధనముగా దొఠకినాడు. కాన నిక చింతయే 
లేదు: 


నంక్తీత్తన రేకు నంఖ్య నంవటం పుట 
అన్నియు నీతనిమూల 206 36 ప లశ 


అవ; 


లా 


బ్రహ్మగాంధర్వము 193 


సాధనము లుండియు సాధింపదగిన మంచిని సాధింపలే కున్నానని 
వాపోవు చున్నాడు. 


కాయమ్ము మోచితి గడన గావించితి 
చేయార( బుణ్యమ్ము. జేసినానె ? 
ప్రాయమ్ము గైకొంటి పలురుచు లెజీ6గితి 
రోయందగిన వాని రోసినానె ? 
నిదుర కలలు గంటి నిదుర మేల్కంటిని 
ఆత్మవిజ్ఞానమ్ము నరసినానె ? 
చదువులు చదివితి జపములు చేసితి 
మతిచంచలత్వమ్ము మౌనినానె ? 


అందఖజం గొలిచితి నన్నియు. జూచితి 

నెందునైన మేలు పొందినానె ? 

కరుణతోడ నన్ను గరుడొచలేంద్రుండు 

చెంది కౌవ నేను చెదరినానె ? 192 


ఈశరీరాన్ని ధరించాను. ఎంతో సంపాదించాను. కాని నాచేతులార 


పుణ్యం చేసితినా ? లే దనుట. యౌవనమును పొందితిని. పలురుచులను 
చవిచూచితిని. అంతేకాని ఏవగింపదగిన వస్తువుల నేవగించితినా? లే దనుట. 
నిద్రావస్థలో కలలు గన్నాను. మెలకువను పాందినాను; కాని ఆత్మకు 
సంబంధించిన జ్ఞానము నెజిగితినా? లే దనుట. ఎన్నో చదువులు చదివితిని. 
ఎన్నో జపాలు చేసితిని. కాని మతిచాపల్యం వీడితినా ? లే దనుట. పలువురిని 
'సేవించినాను. సర్వము నవలోకించినాను. కాని ఏ విషయంలోనైనా బాగు 
పడినానా? లే దనుట. గరుడొాచలాధిపతి దయతో నన్ను చేరి కాపాడు 
చుండగా నేను చెడితివా ? లే దనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ముందర6 గలదని 228 156 3 105 


194 


అవ: 


రొ 


బ్రహ్మగాంధర్వము 


మానవులు పరతంత్రులు; దేవుడే స్వతంత్రుడు. మనుజులు తామే 
కర్తలమని, స్వతంత్రుల మని అనుకొనుట అవివేక మనుచున్నాడు. 
భూప్రపంచమ్మును బుట్టించినయతండు 

పారుపత్తె మునకు. బాలువడండె ? 
నడుమంత్రమున నూడిపడిన జీవులము వ 

దజెదముగొక కర్తల మటంచు 
వడి నెదిరికి నిను మడిచెడు వానికి6 

దన తగర మడుపం దడ వగునటి ? 
సంసారపుంగొండ సరిమోతు మను మూఢ 

మతులము వట్టిదీమసముగొక 


చిత్తమున నున్న శేషాద్రిశేఖరపతి 
మత్తుకొని మమ్ము. గొవక మానుకొనునె ? 


క్రొత్తగా నేండు స్వామిని గొలుతు మనుచు6 
దగిలెదముగాక తగని స్వాతంత్ర్య మూని. 193 


ప్రపంచమునకు కర్తయగు దేవుడే ఆధిపత్యమునకును తగినవాడు. 


నడుమంత్రమున పుట్టిన జీవులమగు మనము కర్తల మని వాగుచున్నాము. 
పారుగువాని ఇనుమును సాగగొట్టు కష్టవుపని చేయువానికి సాంత 
తగరమును సాగగొట్టుకొనుటకు ఎంతోకాలము పట్టునా? పట్ట దనుట. 
స్వామికి భక్తుల నుద్ధరించుట తగరం సాగగొట్టువిధముగా అత్యంతసులభ 
మని తాత్పర్యం. కాగా ఈ సంసారమనే కొండను నేనే చక్కగా మోయుచున్నా 
ననుకొనుట (మూఢబుద్ధి)ి పాగరు గదా ! మనోవర్తియగు శ్రీనివాసుడు 
ఆవేశముతో మమ్ములను కావక ఊరకుండునా? ఊరకుండడనుట. ఈనాడే 
క్రొత్తగా స్వామిని సేవించుచున్నామని, అర్హముగాని స్వాతంత్ర్యమును కలిగి 
యుందుముగాక ! స్వస్వామిభావసంబంధము అనాది సిద్ధమని సారాంశము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


సొమ్మీడేరించక 211 61 3 41 


అవ: 


లా 


బ్రహ్మాగాంధర్వము 195 
మానవమాత్రుల మగు మనము మాధవు భజింవక కొజగాని 
పనులతో కుములుతుంటాము అనుచున్నాడు. 
వడి6 బాజెడు మృగమ్ము వలల లోపల దగు 

ల్వడి వెడల(గ లేక వడంకునట్లు 
చెడని కర్మములందు. జిక్కుచు భవ బాధ( 

బడియెద మింక నేపనికి( జొరము; 
నీరులోపలి మీను నిగిడి యామిషముకై 

కోరి గాలము మింగి కూలినట్లు 
జాజీపోకుండ6గ సంసారసౌఖ్య వి 

కారమోహములకు6 గట్టువడెద; 


మాశ్రితావనుండును దేవతాధిపతియు 
నయిన శ్రీవేంకటేశ్వరు నమలభక్తి( 


గొలుచు భావంబు నెడంద6 గీల్కొలుప కెప్పుడు 
పరుగు లిడెదము కొజగొని పనుల కిట్లు. 194 


త్వరగా పరుగిడే మృగం వలలో చిక్కుకుని వెలుపలికి రాలేని 


విధంగా నశింపని కర్మబంధాలలో తగుల్కొని సంసారబాధ లనుభవిస్తూం 
టాము. ఇతరములైన భగవత్కైంకర్యాదులలో ్రవేశింపముగదా ! నీటిలో 
నివసించే చేంప ఎజక్రై గాలం మ్రింగి చచ్చినట్ట్లుగా వదలకుండా సంసార 
సుఖాల కాసపడి అజ్ఞానంపాలౌతాము. ఆశ్రయించిన వారిని కాపాడేవాడు, 
దేవతలకు అధిపతి అయిన శ్రీ వేంకటేశ్వరుని స్వచ్చమైన భక్తితో మనస్సున 
ధ్యానింపలేక పనికిమాలిన పనులవెంట పరుగు లిడుతుంటాము గదా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


పోరాకపోయి 64 331 1 221 


196 క్రహ్మగాంధర్వము 
అవ: శ్రీనివాసుని కటాక్షంలేక మన్మథవ్యాధి మాన దనుచున్నాడు. 
ప్రాయపుసతులు గుబ్బల పెదపొట్లాల 
కాయము వడీనొత్తి కౌంచగాను 


రాయిడిచే ఘన మాయె సుంతయు లోని 
' మాయప్పపెనుదెవుల్‌ మాన దాయె; 


జొ 


అతివలు బింబాధరామృతమ్ములు చాల 
హితవుగ నోటి కందీయ(గౌను 

అతిమోహమే ఘన మాయె నించుక లోని 
మతకరిపెనుదెవుల్‌ మాన దాయె; 


గీ తరుణుల మృదూరులను దూదిపణపులందు 
నిరవుగ సుఖించినను శేషగిరినివాసు 
దివ్యకరుణారసా పొంగదృష్టి. గౌని 
మారు పెనుదెవు లొక్కింత మాన దాయె. 195 


వయనుకత్తెలు తమ కుచాలతో శరీరాన్ని ఒత్తి వెచ్చవెచ్చగ 
కాచినప్పటికీ ఒరపిడి చేత మాయరోగం కరుడు కట్టినదేగాని కోంచెమైన' 
తగ్గలేదు. ఉవిదలు మోహముతో దొండపండ్డవంటిపెదవు లందించి తమ 
ఆ అధర నుధారనం గ్రోలనిచ్చినా మోహం. దట్టమైనది. అంతేగాని 
కపటపుజాడ్యాలు తగ్గ వాయె. పడతుల మెత్తని తొడ లనెడు దూదిపరుపులపై 
సుఖముగా పవళించినను తిరుమలయ్య దివ్యమైన దయారనం చిప్పిల్లే 
శ్రేగంటిచూపు సోకక మన్మథ సంబంధమగు న్‌ు కొంచెంకూడ నయం 
కాదు. 


సంకీర్తవ కేకు సంఖ్య సంపుటం వుట 
ఎచ్చోటికేగిన 45 273. . 183 


అవ: 


జ్జ 


బ్రహ్మాగాంధర్వము * 197 
మనుజుడు దైవము ధర్మము పాపభీతి లేనివాడైనను శ్రీనివాసుడు 
అవ్యాజ కరుణతో రక్షించునని విశ్వానము ప్రకటించుచున్నాడు. 
దైవమ్ము నొల్లము ధర్మమ్ము నొల్లము 

'_ సంసారమందలి చవులె గాని 
పటుతర భవబంధభయము నెజుంగము 
వేగిలేచినదాది విధులె గొని 
ముందు చింతింపము మొదల. జింతింపము 
గరితలతోడి భోగమ్మె కాని 


చెందిన మదిలోని చింతల. బాయము 
మదమత్రతయె గాని మాప్పుదాక 


పరము( దడవం బోము భక్తియుం దడవము 
అరిదిధనముమీ(ది యాస గొని; 


ఇంతలోన వేంకటేశ్వరుం డేలంగ6 
దలంప మితర మేము తన్ను€ దప్ప. 196 


మేము దైవమును ధర్మమును అంగీకరింపము. మా కెల్లప్పుడు 


సంసార మందే అభిరుచి. మిక్కిలి దృఢతరమైన సంసారబంధాలవలని 
భయము తెలియము. నిద్రలేచినది మొదలు లౌకికవ్యవహారములలోనే 
మునిగి యుందుము. స్రీలసాంగత్యమేకాని భూతభవిష్యత్కాలములగూర్చి 
యాలోచింపము. రాత్రిదనుక మదోన్మత్తులమై యుందుమేకాని మనసున 
జనించే చింతలను వదలిపెట్టము. వరమునుగూర్చి, భక్తినిగూర్చి 
తలపోయము. అగ్గలమైన ధనాశ కల్షియుందుము. ఇట్టుండగా స్వామి 
కరుణింపగా మేము శ్రీవారినిదప్ప పెరవారిని దలంచము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


బోధింపరే యెరి/గిన 210 58 3 39 


198 


అవ: 


ల్‌ 


బ్రహ్మ్మగాంధర్వము 


ధనవస్త్రగృహాది సంపదలు కోరక శ్రీనివాసునిసాన్నిధ్యం చేరుటే 
దొరతన మనీ, వేంకటేశ్వరుడే సాటిలేని బంధువనీ అనుచున్నాడు. 


చవి నోటి కెటందెత్తు సంపద యెటందెత్తు 
సవరించుటయ వీని సంపదగద ! 
పట్టువల్వలు మేలిపచ్చడా లెటందెత్తు 
నెంతొ వెచ్చనియిండ్ల నేడందెత్తు 
తెచ్చిన వల్వ యీదేహ; మియ్యది వెంట 
వచ్చెడి వలదన్న వదలునొక్కొ ? 
దొరతన మెటందెత్తు దొడ్డసా మ్మెటందెత్తు 
నెరవులసిరుల నే నేడందెత్తు ? 
వెరవున నేరిని వేసరించక నేను 
దరి(జేరుటే దొరతనముగాదె | 


తోడంబుట్టుల నెక్కడ. దోడితెత్తు ? 

హితుల చుట్టాల నుతులపొం దేడందెత్తు ? 

వేడుకగుపొందు సప్తాద్రివిభు. దలయటె 

యీడులేనట్టి బాంధవుండితండకాందె! గంగ 


ఈ నోటికి రుచియగు పదార్థములను, వాటిని సంపాదించుటకొరకు 


అవసరమైన డబ్బును నే నెక్కడనుండి తేగలను? నోటినీ, మనస్సునూ ఉన్న 
వాటితో తృప్తి పొందునట్లు చేయడమే నాసంపద. పట్టుబట్టలు, మేలైన 
వస్త్రాలు, చలికి వెచ్చగా ఉండే ఇండ్లు ఎక్కడనుండి తేగలను? కర్మాను 
గుణంగా తెచ్చుకున్న ఈ దేహమనే వస్త్రం అనుసరించుచునే ఉన్నదిగదా! 
వద్దన్నా ఇది వదలదుగదా ! శరీరమనే వస్త్రం ఉండగా ఇతరవస్తాలు ఎందు 
కని భావం. పెత్తనమునూ, నానావిధాలైన గొప్పనగలనూ, అరువులసంపదనూ 
నే నెక్కడ తెచ్చేది? పరులను కష్టపెట్టక ఏడుకొండలవాని దగ్గరకు చేరుటే 
దొరతనముగదా! సతీసుతహితబాంధవులపొందు ఎక్కడ సంపాదించగలను? 
వారిపొందు దుఃఖకారణం కనుక శేషాచలపతినామస్మరణమే నాకు ఉత్సాహ 
కరమైన పొందు. ఇతడే సామ్యము లేని చుట్టముగదా! 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం. పుట 


చవి నోరికేడందెత్తు 355. 326. శ 219 


బ్రహ్మాగాంధర్వము 199 


అవ: _ దేహాదులైన ఐహికములను నమ్మి వమ్మయితిని. శ్రీపతికటాక్షము 
నకు పాత్రుల మైనంతనే జీవితం సఫలమైనదని వచించుచున్నాడు. 


ఎటుమోసపోయితి నివియెల్ల నిజమని 
నెట్టన హరి నమ్మ నేర నయితి; 
నాదేహ మిదియని నమ్మి నే నుండంగా 
నే నొల్లకుండిన నిట్టె ముదిసె; 
ఉన్నభోగము లొంట నొంటునం చనియుండ 
నినుము ద్రావిన నీటి ననుకరించె; 
మనసు నాదని నమ్మి మమకొరమున. బెంచ6 
బంచేంద్రియమ్ములపాలం బడియె; 
ప్రాణవాయువులు సొమ్మని నమ్మ లో వెలి 
వర్తించుచును ముక్కువాత నుండె; 


ఆ. _ ఇందుకొజకె పడితి నిన్నినా లృిపాటు 
ముందు వెనుక గనక మొజకునైతి; 
అంజనాచలేంద్రు. డంతట నుండి న - 
న్నరసి కొవ సఫల మయ్యె బ్రదుకు. 198 


ఈ కనిపించేవన్నియు కల్లకావు; నిజమని నమ్మినే నెట్లు మోసపోయితినో! 
గట్టిగా హరిని విశ్వసింపకుంటిని. ఇది నాదేహమని నేను నమ్మియుండగా నా 
కిష్టము కాని ముసలితనము దానికి వచ్చినది. కలిగిన భోగాలు ఒంటబట్టునని 
తలంచగా అవి క్రాగిన ఇనుముపైచల్లిన నీరు చందంగా రూవుచెడినవి. 
నాలోనిమనను నాదిగదా యని మమకారముతో దానిని వృద్ధినాందింపగా అది 
కాస్తా ఇంద్రియపంచకమునకు లొంగిపోయినది. ప్రాణవాయువులు నాధన మని 
నమ్మగా అవి నిలుకడలేక లోన కొంతసేపు. వెలుపల కొంతసేపు సంచరించుచు 
ముక్కున కధీనమైపోయినవి. (సులభముగా జారిపోయే అవకాశం కలదని 
భావము). ముందువెనుకలు (మంచి చెడ్డలు) ఆలోచింవక మూర్చుడనై 
ఇంతకాలము పైని పేర్కొన్నవాటికై ఇన్ని పొట్టు పడితిని. ఇప్పు డంజనాద్రిపతి 
నన్ను గుర్తించి కావగా నాబ్రతుకు సఫలమైనది. 

భగవంతుని కటాక్షమునకు పాత్రుడుకానివానిబ్రతుకు నిష్ఫలమని 
తాత్పర్యము. 


షో 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఎట్టుమోనపోతి నేను 207 41 3 28 


200 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: సంసారమును, మాయను, ఆశలను, పాపాలను తన్ను వదలి 
పాండని వేడు కొంటున్నాడు. 


తోలుబొంత ధరించు దొరనిం తె నన్నీవు, 
కూళసంసారమా ! కొసరె దేల ? 
యెముకలయింటిలో నితని కాంపుర మేమి 
గంటున్న దని మాయ ! వెంటంబడెదు ? 
పంచభూతమ్ములపంచలో బ్రదు కీడ్తు 
యాచింతు ర6టె ఇంద్రియమ్ములార |! 
కంచముకూటికే గతిమాలి యుంటి నా 
శాపిశొచమ ! చేయి సొచనేల ? 


గీ నెత్రుజలదుర్గమందున నిలిచిన నను 
తొవు వేండెద రేల ? పాతకములార 1! 
వేంకటేశ్వరు. డాత్మలో వెలుంగుచుండ 
ఓసి ! అజ్ఞానమా ! చూతు వేమి నన్ను ? 199 


నేను చర్మపుబొంత ధరించినవాడను. ఓ క్రూరపుసంసారమా! ఏమి 
బైసి కలదని నన్నేల కొసరి కొసరి ఆశ్రయించెదవు? ఈ జీవుడు ఎముకల 
గూటిలో కాపురమున్నాడు. ఓమాయా, ఇక్కడేదో గంటున్న దనుకొని నావెంట 
బడతావెందుకు? శరీరం ఎముకలగూ డనుట. పృథివి, అప్పు, తేజస్సు, 
వాయువు, ఆకాశం అనే అయిదు భూతాలతో తయారైన ఈ శరీరంపంచలో 
బడియుండీ జీవుడైన నేను ఎట్టకేలకు బ్రతుకు సాగిన్తున్నాను. ఓ 
ఇంద్రియములారా! (త్వక్కు- చక్తున్ను- శోత్రము-జిహ్వ-ఘాణము) నన్నేల 
అర్థించెదరు? నేనే పరాయిపంచలో పడివుండగా మీ రయిదుగురు నన్ను 
నెలవుకోరుట అయుక్త మనుట. కంచముమాత్రము అన్నానికే అలమటించి 
పోతున్నాను. ఆశ అనే పిశాచమా! చేయిసాచి నన్నేల యాచిస్తావు ? 
నిష్ఫృలమని భావము. ఆశ పిశాచము వంటిది. నెత్తుటిజలదుర్గంలో నేను 
నివసిస్తున్నాను. ఓ పాపములారా అట్టి నన్నేల చోటు వేడెదరు ? వేడుట 
వ్యర్థమనుట. వేంకటయ్య నాఆత్మలో వెలుగుచుండగా ఓ అజ్ఞానమా! నన్ను 
చూతువేమి? నా వైపు చూడవద్దనుట. 

సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇంకనైన రోయరాదా 258 334 3 225 


జా 


బ్రహ్మాగాంధర్వము 201 


అవ: సంక్రీర్తనంవల్ల వేంకటాద్రివిభు నెజింగికూడ తదితరమును రోయని 
వాడు అధోగతిపా లగునని 'హెచ్చరించుచున్నాడు. 


ఘోర పొాపములచే గుణవికారములచే 
నీరీతిణుడునాకు నేది తెరువు ? 
హరి జగన్నాయకు నఖిలాంత రాత్మకు 
సర్వమంగళగుణాశ్రయు రథాంగ 
పాణీ భక్తాభయప్రదుని కుంచితనీల 
కుంతలు శాంళు నాద్యంతరహితు 
పరమపూరుషు జగద్వ్యాపి శ్రియః పతి 
నిరవుకొల్పనివాని కేదితెరువు ? 
గీ. వేంకటేశ్వరు. దలంచినవెనుక సకల 
మేవగింపని వానికి నేది తెరువు ? 
దేవుమహిమలు తెలిసియు. దెలియలేని 
యీ వివేకమ్మునకు నింక నేది తెరువు ? 200 


భయంకరములైన పాపములచేత, సత్త్ష్యరజస్తమోగుణముల యొక్క 
వైపరీత్యంచేత ఈ విధంగా సంసారంలో నలిగే నాకు బాగుపడే మార్గమేది? 
పాపికి, గుణత్రయబద్భనికి ఉత్తమగతి లేదనుట. పాపములు హరించేవాడు, 
జగత్తులకు నాయకుడు, సకలమునకు అంతరాత్మగా ఉండేవాడు, సమస్త 
మంగళ కరములైన గుణాలకు ఆధారమైనవాడు, చక్రము చేతగలవాడు, 
భక్తులకు అభయప్రదానం చేసేవాడు, నొక్కులుదీరిన నల్లని ముంగురులు 
కలవాడు, శాంత స్వరూపుడు, తుదిమొదలులేనివాడు, పరమపురుషుడు, 
లోకములందు వ్యాపించినవాడు, లక్ష్మికి భర్తయైనవాడు అగు నారాయణుని 
హృదయమున నుంచుకొననివానికి ఉత్తమగతికి మార్గమేది? లేదనుట. అట్లే 
భగవంతుడగు శ్రీనివానుని సంస్మరించిన పిదప కూడ తదితరమును రోయని 
వానికి దారి యేది ? మంచిదారి లేదనుట. వేంకటేశ్వరుని మహిమల నెజీగీ 
యెజుగకుండ నడుమంత్రపు తెలివిగలవానికి మార్గమేది? అనగా శ్రీనివాసుని 
గూర్చి చక్కగా నెజబుంగుట ముక్తికి త్రోవ అన్నమాట ! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఘోరదురితములచే 69 363 1 243 


బౌ 


15 


202 


అవ: 


బ్‌ 


శబ్రుహ్మగణాంధర్వము 
ఈ లోకంలోని సుఖాలు కష్టాలకే దారితీస్తాయి కాని సద్గతికి కావని 
నిరసిస్తున్నాడు. 
సతులు గల్గిన మేలు సడి. బొరలనె కొని 
యవిరతమైన సొఖ్యంబు లేదు 
హితులు గలిగిన మే లిడుమల కే గొని; 
హితవివేక మ్మొకయింత లేదు; 
తనువు లెత్తిన మేలు తనకు లాయమె గాని 
కను6గొన యోగభోగమ్ము లేదు; 
ఘనత గల్గిన మేలు గర్వాంధతకె గాని 
శ్రీకళత్రుని దరిసింవ లేదు; 
చింత గలిగిన మేలు తా చివుకుకొణకె 
చింత వేంకటపతిమీ6ద సుంత లేదు; 


సంతు గలిగిన మేలు సంసారమునకె | 
చెడని సద్గతి నెప్పుడు చేర లేదు. 201 


స్త్రీల సంబంధంవల్ల కలిగే ఆనందం వెంటనే నిందలో నిమగ్నం 


కావడానికేగాని ఎడతెగనిసౌఖ్యం (మోక్షం) దానివల్ల లేదు. మిత్రులవల్ల కలిగే 
సుఖం కష్టాలకే కారణ మవుతుంది. కాని జీవునికి మేలు (ముక్తి నిచ్చే 
జ్ఞానం దానివల్ల ఏ కొంచెంకూడ లేదు. జన్మ లెత్తడంవల్ల అది తనకు (జీవికి) 
అశ్వశాలవలె బంధానికే హేతు వౌతుంది. అంతేకాని చూడగా అది యోగ 
సుఖానికి కారణం కాదు. గొప్పతనం కల్లితే దానివల్ల గర్వం, దానివల్ల గ్రుడ్డి 
తనం (మంచిచెడుగుల కనమి) కలుగునే గాని లక్ష్మి పత్షిగాకల వేంకట ప్రభుని 
దర్శించడానికి ఉపయోగపడదు. చింతలవల్ల కలిగే మేలు తాను బక్కచిక్క 
డానికే కాని ఆ చింత శ్రీకాంతునిపై ఒకింతయినా ఉండదు. నంతానం 
సంసారాన్ని సాగరంగా చేయడానికే కాక, పునరావృత్తిరహితమైన స్థానమును 
చేరడానికి కాదు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఏమి వొరలేరు 66 345 1 231 


అవ: 


లా 


బ్రహ్మగాంధర్వము 203 


లౌకికపుటలవాట్లు నేర్ప నవసరంలేదు; కాని కోనేటిరాయని కొలువే 
భాగ్యం గనుక దానిని నేర్పడం క్షేమ మనుచున్నాడు. 
సంసారధర్మమ్ము సరి నేరుపంగ నేల ? 

ప్రభవ కారణమైన ప్రకృతి నేర్పు; 
కోరి ప్రాణికి. జన్నుగుడువ నేర్పంగ నేల ? 

చక్క ననాదివాసనలె నేర్చు; 
పారి నిద్రపొమ్మని బుద్ధి చెప్పంగ నేల ? 

వారి తమస్స్యభావమ్మె చెప్పు; 
భుజియింపు మని చేరి బోధింపంగా నేల ? 

పెరిగెడు నాంకలి పిలిచి చెప్పు; 


సొరిది పనిపొట్ల నలవాట్లు చూపనేల ? 

తనదు జాతియె చేయించు తగినయట్లు; 

మేటి దేవుండు గలండు కోనేటిదండ 

పట్టి కొలిచిన వారిదే భాగ్య మరయ. 202 


సాంసారికధర్మాలను నేర్చవలసిన అవసరం లేదు. వాటిని తమ 


పుట్టుకకు కారణమైన మాయయే నేర్పుతుంది. పసికందుకు చన్నుకుడవడం 
నేర్చ నవసరం లేదు..ఆ విద్యను అనాదిగా అంటివన్తున్న వాసనలే నేర్చు 
తాయి. ఏ ప్రాణికి గాని నిద్రపొమ్మని ఉపదేశం చేయ నక్కజలేదు. వారి 
వారి తమోగుణమే ఆ విద్యను గజపుతుంది. అన్నం తినుమని దగ్గజచేరి 
బోధచేయ పనిలేదు. చెలరేగే ఆకలియే దానిని చెపుతుంది. క్రమంగా 
నిత్యకృత్యాల అలవాట్లు తెలియజేయడం అనవసరము. వానిజాతియే ఆ 
అలవాట్లను నేర్పుతుంది. చెప్పకయే జీవుడు తెలుసుకునే విషయాలను 
తెలియజేయడం వ్యర్థం. వీటిని నేర్చుకొనుటకంటె కోనేటిగట్టున ఉండే 
మేటిదేవుని కొలిచిన జీవులదే మహాభాగ్యం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నేరగల దొక్కటె 142 184 2 123 


204 బ్రహ్మగాంధర్వము 


అవ: హరిమాయాప్రభావమును వర్ణిస్తున్నాడు. 


జా 


కూడుదు రొకచోట గుమివిత్తు రొకచోట 
నేడకో నడతు రిదేమిమాయ 
కొంత జంతుకులమ్ము; కొందరు పురుషులు 
స్త్రీలు కొందరు జీవజాలమందు; 
ఇందరు గూడుక యేమియో చేసెద 
రెందు నేమియు. గౌన రిదియ మాయ; 
యమునుదయాస్తమయాలు చావును పుట్టు 
కనుచునే వీడరు కనకకొంక్ష; 
పొనరి నిల్చిన దేదొ పోయినది మటేదొ 
యెజు(గ మాశ్చర్యమౌ నిదియ మాయ; 


గీ. పొరి నజాండమ్ము చీమలపుట్టమాడ్కి 
- కప్పియుండె భూతముల ముక్కొలములను 
శౌరిదాసులు చొర కిటు కేరి నవ్వ 
నిట్టి హరిమాయ పాొదిగెడు నివల నవల. 203 


మాయామోహితులైనజనం ఒకచోట గుమికూడుతారు. మరోచోట 
గుంపు నుండి విడిపోతుంటారు. ఇదేమి మాయయో తెలియము. ఎక్కడికో 
నడచిపోదురు. ఈ ప్రాణినమూహంలో కొంత జంతునమూహం. ఈ భూత 
కోటిలో కొందరు పురుషులు, మజికొందరు స్రీలు. ఈ అందరూ కలిసి 
ఏమేమో వ్యర్థమైనపనులు చేస్తుంటారు కాని ఎక్కడా ఏమీ తెలియజాలరు. 
ఇదే మాయావిలాసం! యముని ఉదయాస్తమయాలే చావుపుట్టుక లని 
తెలుస్తున్నా ధనాశను వదలలేరు. మనకు నిల్చిన దేమిటి? పోయిన దేమిటి? 
అని తెలియము. ఇదే ఆశ్చర్యకరమైన మాయ! త్రికాలములందు ఈ 
బ్రవ్మోండం ట్రాణికోట్టను చీమలవుట్టచందంగా కప్పి ఉంటుంది. 
హరిదాసులు ఇట్టిమాయచెంతకైన చేరక కేరింతలుకొడుతూ నవ్వుతుండగా, 
హరిమాయ ఇటు నటూ జీవులను ఆవరించి తిరుగుతుంటుంది. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం, పుట 
కూడుదు రూరకె 374. 433 శీ 291 


అవ: 


ఇనా 


అహ్మ్మగాంధర్వము 2085 
గీతలందు చెప్పబడిన జ్ఞానాజ్ఞానము లేవియో వివరించుచున్నాడు. 


మానావమానముల్‌ మాని డంబము వీడి 
శుచియౌట; హింసకు( జొరకయుంటి; 

ఆత్మవినిగ్రహం; బనహంకృతియు; స్థైర్య; 
మరిమిత్రసమబుద్ధి; యార్జవంబు; 

ఆచార్యసముపాస్తి; అధ్యాత్మికజ్ఞాన 
విజ్ఞానకలనమ్ము; విషయవిరతి; 

జన్మమృత్యుజరాది సకలదుఃఖమ్ముల 
తలపోంత; గృహపుత్రదారలందు 

సక్తి లేకుంట; దుర్దనసంగముక్తి; 

అహినగొధీశనందు ననన్యభక్తి 

జ్ఞాన; మిందుకు భిన్న మజ్ఞాన మంచు! 

జక్కంగొా గీతలందున6 జాట( బడియె. 204 


మానమును అవమానమును లెక్కపెట్టకుండుట, డాంబికములేక 


శుచిగా నుండుట, హింస చేయకుండుట, ఆత్మనిగ్రహము కలిగియుండుట, 
నే ననే భావం లేకుండుట, స్థిరత్వము, శత్రుమిత్రులందు నమబుద్ధి, 
బుజుత్వము, ఆచార్యో సాసనము, ఆత్మనుగూర్చిన వివేచనము, విషయము 
లందు ఆనక్తి లేకుండుట, పుట్టుక మరణము ముసలితనము మున్నగు 
అన్ని విధముల దుఃఖములగూర్చి ఆలోచించుట, ఇల్లు ఇల్దాలు 
తనయులపై అస వీడుట, దుర్దనసాంగత్యము లేకుండుట, శేషాద్రిప్రభునిపై 
వీడనిభక్తి-ఇవి జ్ఞాన మనబడును. వీనికంటె ఇతరము లన్నియు అతాసు 
ఈ సందేశము గ్‌తలో ఘోషింపబడినది. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఇందుకు విరహిత 359 346 త్తే 232 


206 


అవ: 


చొ 


అ్రహ్మగాంధర్వము 

ఏ విధంగానైన భాగవతులసంపర్కం ముక్తికారణ మని పలుకు 
తున్నాడు. 
ఇన్ని జన్మంబు లివేటికి హరిదాసు 

లున్నట్టియూరిలో నున్న జాలు; 
పరమభాగవతుల భవనంబులం జెడ్డ 

పురువుగాం బొడమెడు సిరియె చాలు; 
వాసుదేవుని భక్తవరుల దాసుల యెంగి 

లన్నము తౌ చవిగొన్నం జాలు; 
శ్రీసతీశ్వరు. దలంచెడువారి దాసాను 

దాసు(డై మెలంగెడు తలంపు చాలు; 
ఫణిగిరీంద్రుని జూచినవారి పాద 
సేవకుం డయి చెంత నిల్చినను జాలు; 
చక్రిదాసుల హితుల శ్రీ చరణధూళి 
నౌదలం దాల్చి బ్రదుకు భాగ్యంబె చాలు. 205 


ఇన్ని పనికిమాలిన జన్మ లెందుకు? హరిదాసులు నివసించే ఊళ్ళో 


పుడితే అదే మోక్షసాధనం. పరమభాగవతులైనవారియిండ్డలో చెడ్డపురుగుగా 
పుట్టినా అది మోక్షసంపదకు మూల మవుతుంది. వానుదేవునిపై భక్తిగల 
పరమభాగవతుల ఎంగిలిమెతుకులు ఆరగించినా అదే శైవల్యానికి దారి 
చూపుతుంది. లక్ష్మీభర్తను ధ్యానించేవారియొక్క దాసానుదాసుడై మెలగవలె 
ననే కోరిక గలిగితే అది పరమ పదాన్ని అందించ గలదు. శ్రీవేంకటేశ్వరుని 
దర్శించిన భక్తులకు పాదసేవకుడై వారిసమీపంలో నిలిచితే అది మోక్షానికి 
మార్గ మవుతుంది. చక్రాయుధుని దాసుల యొక్క పాదధాూళిని శిరస్సున 
ధరించుటే మహాభాగ్యము. . 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఇన్నిజన్మములేటికి. 70 367 1 245 


అవ: 


రకా 


బ్రహ్మ్మగాంధర్వము 207 


ఆలోచింపగా వెజ్టివాడు వెజ్టివాడు కాడు, అంతటనుండే పరతత్త్వాన్ని 
తెలుసుకోలేనివాడే వెజ్టీవా డనుచున్నాడు. 
నాల్కపై శ్రీహరినామ మిట్టేయుండ 
విస్మరించెడు వాండె వెజ్టీవాండు; 
అఖిలజగమ్ములు హరిరూపమై యుండ 
వెస దలంపనివాండె వెజ్టీవాండు; 
కుక్షిలో బ్రహ్మాండకోట్లున్న హరికంటె 
వేజున్న దనువాంె వెజ్టివాండు; 
చేరి నిజాత్మలో శౌరి యుండ6గ నెందొ 
అజ్ఞాడువాండెపో వెజ్టివాండు; ' 


విష్ణుదాస్యమ్ము లేకయే విజ్ఞవీంగు 

వీజిండియె వెజ్టి, వెజ్డి తా వెజ్టిగాండు; 

వేంకటేశప్రపత్తియే వెంటనుండ 

వివిధకర్మాలం జనువాండు వెజ్టివాండు. 206 


తననాలుకపై శ్రీహరినామం ఉంటుండగా దానిని మరచినవాడు, 


సకల లోకాలు శ్రీహరిరూపమై ఉండగా వాటి నా విధంగా తెలుసుకోలేనివాడు, 
శ్రీహరి తన పొట్టలో బ్రహ్మాండాలను భరించుచుండగా ఆ బ్రహ్మముకంటె 
భిన్నమైనది మజొక టున్నదనుకొనేవాడు, శౌరి తన ఆత్మయందే ఉండగా 
ఎందెందో అతనిని వెదకేవాడు, విష్ణుదాస్యం చేయక విజ్ఞవీగుచు తిరిగేవాడు, 
శ్రీవేంకటేశప్రపత్తి తనవెంట నుండగా దానిని వదలి ఇతరములైన అనేక 
కర్మలను చేయువాడు వెజ్జివాడు, అసలు వెజ్జీపట్టినవాడు వెజ్జివాడు కాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


వెజ్టివాండు వెజ్టిగాండు 85 413 న్‌ 277 


208 బ్రహ్మాగాంధర్వము 


అవ: బుణానుబంధరూపంగా సంప్రాప్తించే సంసారాదులు సమసిపోవలె 
నంటే శ్రీహరిపాదాలు ఆశ్రయించవలె ననుచున్నాడు. 
ముందటిజన్మాల ముంచె! జక్రపువడ్డి 

యెందు. జొచ్చినం బోవ దీ బుణంబు; 
నుదుటవ్రాసినవ్రాలు నూజేండ్లపత్రమ్ము 

పొదలెడు కర్మమే వూంటకాపు; 
వెలయు సంసారమ్ము వెంటనంటెడు తరు 

వేడ కేగినం జన దీ బుణంబు; 
పుట్టినప్పుడె బొంది భోగ్యమై నిలిచెను 

గరితలపొందు లా6కలు దలంప; 
ననుదినాహారమ్ము లగును లంచంబు లె 

య్యెడకు జేరిన తీర దీ బుణంబు; 


బై 


గీ మంగపెనిమిటి యడుగుల మఖుంగు(జొచ్చి 
తెక్కు మీజంగ సలిగలం దిరిగినంత 
నచ్చుకొని యప్పు లన్నియు నత౦డె జీవు 
నిర్భణు6 గొవించి కాపొడు నిక్కువముగ. 207 


కడచినజన్మాలు బుణానుబంధంగా రాగా ఆ జన్మలలోని కర్మలు వడ్డీ 
అనలుతో కలిసి అప్పు అధిక మైనది. నెత్తి రాత నూరేండ్లువాయిదాగల పత్రము, 
ఈ పత్రానికి పూచీదారు కర్మమే. చూడగా ఈ సంసారం అప్పులవానిని బాకీ 
తీర్చుమని నిర్చంధించే తరువుమనిషి. మానవు డెక్కడ దాగినా ఈ బుణం తీరదు. 
తరువుమనిషిలాంటి నంసారం వదలిపెట్ట దన్నమాట. శరీరం వుట్టగానే 
అనుభవింపదగిన దవుతుంది. యోచింపగా ప్రీలతోడితగుల ములు చెజసాలల 
వంటివి. నరుడు బుణం తీర్చక తప్పించుక తిరగడానికి ప్రతిదినం అతడు తీసుకునే 
ఆహారమే లంచం వంటిది. ప్రాణి ఎక్కడికి చేరుకొన్నా లంచం ఎంత ఇచ్చుకున్నా 
ఈ బుణం తీరదు. జీవుడు మంగమ్మ భర్తయైన వేంకటేశ్వరుని పాదా లాశ్రయిస్తే, 
ఆయనప్రాపున సగర్వంగా తిరుగాడుతుంటే ఆ దేవుడే అన్ని బుణాలు తీర్చి 
ముక్తి ప్రసాదిస్తాడు. ఇది ముమ్మాటికి నిజం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ముందటి జన్మము లెల్లా ర! 469 శ 315 


అవ: 


బా 


శ్రుహ్మ్మగాంధర్వము 209 


జన్మాంతరసంస్కారంతో వచ్చే గుణాలు వదలడం కష్టితరమను 
చున్నాడు. 
చక్కెరలో నద్ది మక్కువ తినంబోవ 
చెడుముష్టిగిం జేల చేందు మాను? 
సొరమౌ చదువులు సారెకు. జదివిన 
కూళ కెప్పుడు కోప మేల మాను ? 
నిప్పుల నొడిలోన నియమాన నిడుకొన్న 
నెప్పుడు రాంజుగా కేల మాను ? 
జాలికుం డెన్ని యాచారాలు గయికొన్న 
నెదలోన నిర్ణయ యేల మాను ? 


ఇంటిలో( గొక్కు జేర్ప్చిన దంట యగుచు6 

గూల ద్రవ్వక గోడల నేల మాను-? 

గొం టగుచు వేంకటేశ్వరు6 గొలువ కున్న 

తొంటి సంసారిగాక తా దొరయు నగునె ? 208 


చెడ్డదైన ముపష్టిగింజను చక్కెరలో బాగుగా అద్దుకొని తినినా స్వాభావిక 


మైన తన చేదు నది మానదుగదా! అటులే (వేదాంత) సారంగల చదువు 
లెన్ని చదివినా రూరుడు కోపాన్ని ఎందుకు వదలుతాడు? వదలలే డనుట. 
నిప్పులు ఒడిలో కట్టుకుంటే అవి రాజుతూ కాల్బకుండునా? అట్లే బోయవాడు 
ఎన్ని ఆచారాలు కలవాడైనా తన హృదయములో నిర్ణయ మానునా? మాన 
డనుట. ఇంటిలో ప్రవేశించిన పందికొక్కు త్రవ్వి గోడలు కూలద్రోయ 
కుండునా? ఆ విధముగా మానవుడు వేంకటేశ్వరుని కొలువక దుర్మార్గుడై 
తిరిగితే వెనుకటి వలె నంసారి అగునే కాని తాను దొరయగునా? అనగా 
కడతేర డనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


దైవము పుట్టించినట్టి ' 95 _ 476 1 319 


210 


అవ: 


బ్‌ 


బ్రహ్మాగాంధర్వము 


భగవదర్ప్చితంకాని ధర్మాలు చేసినా చేయకున్నా ఒకటే అని వాక్రుచ్చు 
చున్నాడు. 
తన యక్కణకు రాని ధరణీశురాజ్య మెం 
డిన నేమి విబుగ౦బండిన మజేమి ? 
(ఢేమతోం గేశవుం బిలువని నాలుక 
యుండిన నేమి ? లేకుండె నేమి ? 
ఎదిరి త న్లానని యీ గ్రుడ్డికన్ను తా 
మొదల దెజవ నేమి ? మూయ నేమి ? 
విష్ణునిపద సేవ వేడ్క. జేయనివాండు 
చదివె నేమి ? చదువు వదలె నేమి ? 


అవల నెవరు లేని యడవిలో వెన్నెల, 

కాయకున్న నేమి ? కాసె నేమి ? 

శ్రీనివాసవిభుని జేరని ధర్మముల్‌ 

త్రోవ నుండె నేమి ? తొలంగె నేమి ? 209 


తన యవనరానికి రాని రాజుగారి రాజ్యం కరువుకాటకాలతో 


నశించినా, నస్యశ్యామలమై సుసంపన్నంగా ఉన్నా రెండూ ఒకటే. అనగా 
తనకు ఆ రాజ్యం వల్ల ఉపయోగం లేదుకదా! అదేవిధంగా భక్తితో భగవన్నా 
మాన్ని ఉచ్చరించని నాలుక ఉంటేనేమి ? ఊడితేనేమి ? నిరుపయోగ మన్న 
మాట! ఎదుటివానిని తననూ చూడలేని ఆ కన్ను తెరచినా మూసినా ఒకటే. 
అలాగే శ్రీశునిపాదసేవ చేయనివాడు, చదివినా చదువకపోయినా ఒకటే. 
అనగా చదువులకు ఫలం విష్ణుపధ సేవయేకదా! నిర్మానుష్యంగా ఉన్న 
అడవిలో వెన్నెలకాసినా కాయకపోయినా ఒకటే. ఆ మాదిరిగానే శ్రీనివాసునికి 
చెందనిధర్మాలు చేసినా చేయకున్నా ఒకటే. అనగా భగవదర్చణ బుద్ధితో 
ధర్మములు చేయవలె ననుట. 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 


అక్కర కొదగని 92 456 1 306 


అవ: 


జా 


బ్రహ్మగణాంధర్వము 211 


ఇతరదేవత లిచ్చే వరాలు అక్కణకు రావనీ, శ్రీవేంకటేశు డిచ్చే వరాలే 
అక్కజదీర్చి కాపాడ గల వంటున్నాడు. 


కరిరాజవరదుని శరణు. జొచ్చిన యెడం 

గరిం గాచినట్టులే కాచుంగాక 
పరదైవముల కెంత పడిపడి మొక్కిన 

యల రావణున కిచ్చినట్లు గాదె ? 
శ్రీపతి నడుగం జెచ్చెర నజామిళువలె 

జేపట్టి కరుణ రక్షించుంగాక 
ధార్త ర్మాష్టుండు మాధవపరాజ్ముఖుడైన 

బడి సంపదలు పార్గుపాలం బడవె ? 
శ్రీనివాసు. డిచ్చు స్థిరవరంబులె దృష్ట 
మగుచు నుండు.గాక అందు నిందు; 


నితరు లిచ్చు వరము లెట్టివైనను దన 
యక్కణలను నెప్పు డాదుకొనవు. 210 


కరిరాజవరదుణ్శి శరణుపొందితే ఆ గజేంద్రుణ్ణి కాపాడినట్లే కాపాడు 


తాడు. ఇతరదేవతలకు ఎంతగా పడిపడి మైొక్కినా, వారిచ్చే వరాలు 
అదనులో ఆదరించ లేవు. రావేణుడు బ్రహ్మాదుల వల్ల పొందిన వరాలన్నీ 
అతనికి అక్కజణకు రాలేదు గదా! లక్ష్మీభర్తను యాచిస్తే అజామిళుణ్ణి కాపాడి 
నట్లు వెంటనే దయతో కాపాడుతాడు. దుర్యోధనుడు కృష్ణపరమాత్మకు పెడ 
మొగ మయ్యాడు. వానిసంపద లన్నీ కృష్ణునికి నుముఖుడైన అర్జునునికి 
దక్కినాయి. శ్రీపతియిచ్చే వరాలే స్థిరంగా అనుభవయోగ్యాలైనవి. కాని ఇక్కడ 
అక్కడ వుండే వీరూ, వారూ ఇచ్చే వరాలు ఎంత గొప్పవైనా తీరా సమయానికి 
ఉపయోగపడవు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


(ధువవరదునివలె 359 347 టీ 233 


212 


అవ: 


రొ 


బ్రహ్మాగాంధర్వము 


“సర్వం విష్ణమయం జగత్‌” అంటున్నాడు. 


హరికుక్షిగతములే యభిలలోకమ్ములు 
స్వర్ధనారకముల చర్చయేల ? 
తానున్న చోట మాధవదాసు. డైనచో( 
బరమపద మృదే బ్రమయ నేల ? 
అందణలో విష్ణు. డంతరాత్మగ నుండ 
నింక నర సుర లని యెన్న నేల? 
పాయక మది కృష్ణపదభక్తి గలిగిన 
సమకొను మోక్షమ్ము శంక యేల? 
వేంకటేశ్వర కల్పిత వివిధజన్మ 
కోటి సుఖదుఃఖముల హెచ్చుకుందు లేల ? 
ఇతనిశరణు జీవన్ముక్తి యిహపరాల 
కిదియ తెరమజు. గరసిన నేటిచింత ? 


211 


సకలలోకాలు శ్రీమహావిష్ణువుకుక్షిలో నుండేవేగదా! ఇక స్వర్గనరక 
విచారమెందులకు? పై విషయాన్ని అనుభవంగా ఎజీగినవారికి స్వర్గనరకాల 
తేడా లేదనుట. తాను మాధవదాసుడైతే, తానున్న తావే పరమపదం. దీని 
విషయంగా భ్రమ అనవసరం. అందరిలో అంతరాత్మగా ఆ విష్ణు వుండగా, 
మజీ నరులనీ దేవతలనీ భేద మెంచనేల? భేదము లేదని భావము. మహా 
విష్ణుపాదభక్తి మననులో వదలకుండా వుంటే మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ 
విషయంలో సందేహ మక్కజలేదు. నానావిధాలైన జన్మకోట్లు వేంకటేశ్వర 
కల్పితాలే కాబట్టి వాటి నంబంధాలైన నుఖదుఃఖాలగూర్చి విచారణ 
లెందుకు? శ్రీశుని శరణు పాందుటే జీవన్ముక్తి. ఈ రహస్యం తెలుసుకొనక 
పోవుటే ఇహపరాలకు అవరోధం. సత్యం తెలుసుకొంటే చింత పుట్టనే పుట్టదు. 


సంకీర్తన రేకు సంఖ్య 


ఇదివో. తెరమరుగు 375 440 


పుట 
296 


బఅ్రహ్మాగాంధచర్వము 213 


అవ: భగవంతుడు భక్తులకు మొదట కష్టాలిచ్చి అటుపై నుఖా లను 
(గ్రహిస్తాడు. ఎందుకలా చేస్తున్నాడో సెలవిస్తున్నాడు. 


జొ 


అటమటంపువేడ్క నలయించి మజీికదా 
పరము ఘటించు దైవము తటుకున 
ఇటుసేయ నీశున కీనున్నదా ? లేదు 
కనరాదు కుటిలుని గనక గుణీని; 
బెండువడ గతుల. బెనంగించి మజీకదొ 
పరము కొండనుచు దైవం బొసంగు 
బండుసేయ హరికి. బంతమా ? అట్టుగా 
దెండ దాంకక నీడ హితవు లేదు; 


ఆ.  మునుప వేల్పులకును మొక్కించి మజికదా 
దైవము తనభక్తి దయ నొసంగు; 
గరుడశ్లైలపతికి గపటమా ? అటుగాదు 
తినక చేందు; తీపి తెలియ రాదు. , 212 


భగవంతుడు మాయలమారివేడుకలలో మానవుని అలత నొందించి 
పిదప హఠాత్తుగా పరాన్ని ప్రాప్తింపటేస్తాడు. ఇట్లా చేయడానికి ఆ దేవునికి 
భక్తునిపై అనూయయా? కాదు; ముందుగా కుత్సితుణ్జి అర్థంచేసుకొనక 
గుణవంతుని గుర్తింప లేము. బలహీనతను కలిగించే పరిస్థితులలో చిక్కు 
బెట్టి అటుపై పరమపదాన్ని ఇన్తున్నాను, తీసుకొనండి అంటాడు దేవుడు. 
ఇట్లు తుంటరితనంగా ప్రవర్తించవలెనని ఆయనకు పంతమా? కానే కాదు. 
మజీ ఎండలో మాడినవానికేగదా నీడలోని నుఖం తెలున్తుంది? 
వేంకటేశ్వరుడు మొదట ఇతరదేవతలకు మైొక్కించి చివరతన భక్తిని దయతో 
అనుగ్రహిస్తాడు. ఇట్లా ఎందుకు చేస్తాడు? ఆయనలో కపట ముందా ? 
లేదు లేదు. ముందు చేదుతింటేనే తరువాత తీపిరుచి బాగా తెలుస్తుంది. 
అంటే ఇతరదైవాలు చేదువంటివారనీ, శ్రీనివాసుడు తీపివంటివాడనీ భావం. 
దేవతాంతరభక్తుడైన పిమ్మటనే హరిభక్తు డౌతాడని సారాంశం. 


. సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 
ఇందుకొరకె . 2 11 1 7 


214 బ్రహ్మగాంధర్వము 


అవ: _ భక్తిప్రపత్తులు, కర్మఫలనివృత్తి లేనివారు పరతత్త్వ్యమును పొందలేరని 
పలుకుతున్నాడు. . 


కడ లుడిపి మునుంగ గౌంక్షించువానికి6 

గడలేని మదికి నెక్కడిది కడమ ? 
దగ(దీజ నవల తత్త్వం బెజుంగు నటన్న( 

దగ యెట్లణంగు; నేమితత్త్య మెజుంగు ? 
దేహమ్ముగల యన్నిదినములందు. బదార్థ 

"మోహ మెట్ట్లుడు; గెటుల్‌ ముదము గలుగు ? 

ముం దెజింగిన వెన్క మొదలు మజచునన్న .. 

ముంద టే మెజు( గేల మొదలు మజుచు ? 


గీ కలనయిన లేదు తనకు వేంకటగిరీశు 
మన్ననలం గొంచు భక్తి సన్మార్గవృత్తి 
అసమకైవల్యదాయక మగు ప్రపత్తి 
ప్రకృతిముక్తునిజేయు కర్మప్తునివృత్తి. 213 


అలలను ఆపి స్నానం చేయగోరేవానికి, తృప్తిలేని మనస్సునకు 
అంతం ఎక్కడ? అలలు ఆగవు; తాను స్నానం చేయలేడు. తృప్తిలేనివాడు 
పూర్ణకాము డెన్నడును కాడు. తృష్ట (ఆశ) తీర్చుకొని పిదప ఆత్మతత్వాన్ని 
తెలుసుకొంటానంటే ఆశ తీరేది లేదు; తత్త్వ మెజీగేది అసలే లేదు. శరీరం 
ఉన్నంతకాలం పదార్థాలమీద కోరిక ఎట్టా పోతుంది? సంతోషం ఎట్లా కలుగు 
తుంది? భగవంతుని తెలుసుకొన్నమీదట నంసారకారణములైన ప్రకృతి 
వాసనలను వదల వచ్చునని తలిస్తే భవిష్యత్తులో తన ఉత్తమగతిని 
ఆలోచింపనివాడు, గడచినజన్మలలోని వాసనలను వదలలేడు. అనగా 
బ్రహ్మతత్త్యమెణిగి అటుపై సాంసారికవిషయాలను వదలవచ్చుననుట వెళ్టి; 
భవబంధా లూడితేనే బ్రహ్మప్రాప్తి. అవి వీడక ఇది ప్రాప్తించ దనుట. వేంకట 
రాయని మన్ననకు పాత్రతను కలిగించే భక్తి గాని, మోక్షాన్నిచ్చే ప్రపత్తిగాని, 
మాయామయమైన ప్రకృతి నుండి విడుదల గావించే కర్మఫలత్యాగంగాని 
కలలో నైనా తనకు లేవే, మజీ ఎలా కృతార్యు డవుతాడు ? 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కడ లుడిపి నీరాడ 36 226 1] 150 


రొ 


అవ: 


బౌ 


బ్రహ్మాగణాంధర్వము 215 


అజ్ఞానంచేత అహంకార మమకారాలవల్ల నతమత మయ్యే జీవు 
లను చూచి తనపరితాపాన్ని వెలిపుచ్చుతున్నాడు. 
కనియును గ్రుడ్డియై వినియును చెవిటియై 
ననిచి జగమ్ము తా నడచునౌర ! 
ఉదయాస్తమయములు నొకదివసమ్మందె 
యెదుటనే యున్నవి యెంచిచూడ 


' నేమివింతయొ జీవు తెంచక తమతమ 


బదుకులు సతమని బ్రమయుచుంద్రు; 
వెలు(గును జీశటి వెస కనుంగొనలనే 

నిలిచెడు నూరక నిముస మందె 
కలవంటిసంసారగతి దలపోయక 

బలువ్చగ సతమని బ్రమయుచుంద్రు; 


కొంతలును పూరుషులు నొక్క కాయముననె 

పొంతనే జన్మ మెత్తుచు. బొదలుచుందు; 

రింతయును వేంకటేశ్వరు నెసక మెసంగు 

పటుమహిమగా నెజుంగక బ్రమయుచుంద్రు. 214 


ఈ లోకం కన గ్రుడ్డిగా విన చెవిటిగా ప్రవర్తిస్తున్నది. ఏ మాశ్చర్యము! 


చూడగా ఒకదినమందే ఉదయాస్తమయాలు రెండూ జరిగిపోతున్నవి. అదేమి 
చిత్రమో! ఇది చూచికూడ కాలము అశాశ్వతమని తెలుసుకొనక వారివారి 
బ్రతుకులు శాశ్వతములని భ్రమచెందుచున్నారు. వెలుతురు చీకటి కన్నుల 
కొనలలోనే ఒక త్రుటిలోనే నిలిచియున్నవి. అనగా రేయుంబవళ్ళు ఒకదాని 
వెంట మరొకటి త్వరితంగా పయనిన్తున్న వనుట. కాలం ప్రవాహంవంటిదని 
భావం. ఆ మాదిరిగానే సంసారం కలవంటిది (అశాశ్వతమైనది) అని 
భావింపక కలకాలం ఉండేదని భ్రాంతిపడుతున్నారు. స్త్రీపురుషులు ఒకే స్రీ 
శరీరంనుండే పుడుతున్నారు. ఇదంతా ఆ వేంఠటిశ్వరని మాయావిలాసం 
అని తెలియక భ్రాంతిచెందుతున్నారు. 


సంకీర్తన రేగు. సంఖ్య సంపుటం. పుట 


'కని గ్రుడ్డును నదె 232 185 3 124 


216 అహ్మ్మగాంధర్వము 


అవ:  ఆధారంలేని ఆశలతో వ్యర్థపుటూహలు పొంది వుంటారుగాని కోరిన 
వరాలిచ్చే ఏడుకొండలయ్యను సేవింప రనుచున్నాడు. 


జ్‌ 


వలెనన్న సంపద లలమటంబెట్టుతా 
మొల్లక యున్నచో నొద్దనుండు; 
తరితీపులకు. జిక్కి పరతత్త్వమౌ ముకుం 
దుని దలంపరు తమ మనములందు; 
బిగిసెద రతివలు తగిలి యాస వహింప 
వత్తు రొద్దకు వాసి వదలకున్న; 
పోసరించి యిటులు పొందుల భ్రమపడి 
పరమాత్ము నెల్లరుం బాసినారు; 


గీ రేల జగమెల్ల స్వపష్నమై గ్రాలుచుండు 
పట్టపగ లైనచో తమపాలనుండు; 


బట్టబయలు పందిలివెట్ట పాలువడెద 
రడిగినవి యిచ్చు శేషాద్రిహరి గొలువరు. 215 


సిరిసంపదలు కావలె ననుకొంటే అవి చింతలలో ముంచుతాయి. 
వద్దనుకుంటే అవి తమవద్దనే ఉంటాయి. ఆశాపాశాలతో బద్భులై తమమనసు 
లలో పరతత్త్వమైన ఆ ముకుందుని స్మరింపరు. వ్యామోహముతో వలచితే 
స్రీలు బిజ్జబిగుసు కుంటారు (సుముఖులు కారనుట). పురుషులు లొంగక 
ఆత్మాభిమానంతో వుంటే అతివలే వారి వద్దకు వస్తారు. ఈ విధంగా 
మానవులు మదించి మించుబోడుల మాయలోబడి పరమాత్ముని విడిచి 
పెట్టినారు. రాత్రి యందు ప్రపంచమంతా కలమాదిరి ఉంటుంది. పట్టపగలైతే 
అంతా గోచర మవుతుంది. అజ్ఞాని అసత్యజ్ఞానాన్ని, జ్ఞాని సత్యజ్ఞానాన్ని కలిగి 
ఉండుననుట. జ్ఞానికానివాడు వ్యర్థమైన అశాశ్వతమైన పనులకు లోనౌతాడు. 
అంతేగాని కోరినవరాలు కొల్లగా నిచ్చే కొండలదొరను కొలువరు. 


సంకీర్తన రేకు, సంఖ్య సంపుటం పుట 
అతండే యిన్నియు నిచ్చు 228 160 3 107 


బ్రహ్మగాంధద్వము 217 


పెరలను 


మ 


అవ: భ్రాంతి నొందిన బుర్ధిగలవారు వేంకటేశ్వరుని మజచి 
దేవుని తరం 


దైవంగా భావిస్తారు. వారిభ్రమ తొలగించుటకు బ్రహ్మ 
కాదన్‌ వచిస్తున్నాడు. 


లీ 


జూ 


అంచితపుణ్యుల కగు హరి దైవమ్ము 
పాపబుద్ధుల భ్రమ బాప వశమె ? 
అజ్ఞానులకు దైవ మవ్వారికర్మమే 
తనువె బదుల కెంచ దైవతమ్ము; 
కాముకులకు.6 గల్వకంటులె దై వమ్ము; 
ధర నహంకారికి6 దానె దైవ; 
మింద్రియమ్ములె దైవ మెజు6గనివారికి 
ద్రవ్యమే దైవమ్ము తామసులకు; 


గీ ఊరిదొర దైవతమ్ము సంసారి కరయః 
దల6ప పేదకు దైవమ్ము దాత యగును; 
మాకు దైవమ్ము ఫణిగిరమండనుండు 
పరుల ముంచెడు భ్రమవాప బ్రహ్మతరమె ? 216 


మంచిపుణ్యాలు చేసినవా రైతేనే హరిని దైవంగా నమ్ముతారు. 
పాపపుబుద్ధిగలవారు నమ్మరు. వారిభ్రమను తొలగింప శక్యమా? కాదనుట. 
అజ్ఞానులు తమ కర్మమే దైవం అనుకుంటారు. సంసారములో బద్భులైన 
నంసారులు తమ శరీరమే దైవమని భావిస్తారు. ఇక కామోద్రేకం కలవారికి 
కామినులే దైవం. పాగరుబోతు తన్ను తానే దైవ మనుకుంటాడు. అజ్ఞానులకు 
ఇంద్రియములే దైవములు. మజికొందరు తమోగుణం కలవారికి డబ్బే 
దేవుడు. ఊరిపెద్ద సామాన్య కుటుంబికి దేవుడు. బిచ్చగానికి బిచ్చం పెట్టే 
వాండే దైవం. పైదైవబుద్ధు లన్నియు భ్రమాత్మకములే. కాని దాసులమగు 
మాకేమో శేషగిరికి అలంకారంగా ఉండేవాడే నిజమైన దైవము. ఇతరులను 
సంసారకూపంలో ముంచే భ్రాంతిని తొలగించేందుకు బ్రహ్మదేవుని తరమా? 
కాదనుట. - 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
అంచితపుణ్యులకైతే 99 498 1 334 


“శే 


218 బ్రహ్మగాంధర్వము 


అవ: జీవులు పరతత్త్వవిచారం లేకనే జీవితం గడపివేన్తున్నా రని 
విచారమును వెల్లడించుచున్నాడు. 


ప్రొద్దుపొాడుచుటెల్ల పొరి. గ్రుంకుటకె కొని 
యెంత యోచింప నందేమి లేదు; 
పుట్టుట మజీమళథీ గిట్టుటకే కొని 
కాలమ్ము నిలువదు గడియ యేని; 
కబళమ్ము దినుట యాంకలిగొంటకే కాని 
యెన్ని చెప్పినను వేటేమి లేదు; 
ఎట గ్రుమ్మరిల్లిన నిలుసేరుటకె గాని 
తన కింత నిలుకడ తలప లేదు; 


ఖ్‌ 


గీ ముదియుటకె జవ్వనమ్మును మోయుటెల్లం; 
గట్టుకొనునట్టిదియు దాచునట్టి దేమి? 
జీవులు విచారరహితులై జీవితంబు 
నడపుచున్నార లిటు బ్రహ్మనాటనుండి. 217 


సూర్యు డుదయించుట అస్తమించుటకే కాని ఎంత ఆలోచించినను 
ఇందులో పరమార్థ మేమియు లేదు. పుట్టుట గిట్టుటకే కాని కాలం ఒక 
గడియయైనను నిలబడి ఉండదు. ప్రవాహంమాదిరి దొర్లిపోతుందనుట. అన్న 
ముతినుట మరల ఆక లెత్తుటకేగాని ఏమి చెప్పినా ఇందులో మరేమీ సారం 
లేదు. ఎక్కడ తిరుగాడినా చివరకు తనగూడు చేరుకొనక తప్పదు. పరికింపగా 
ఎక్కడనూ తనకు నిలుకడ లేదు. యౌవనం కలిగి ఉండడం ముసలితనానికే 
కారణం. ప్రాయము అస్థిర మనిభావం. ఈ స్థితిలో తాను కట్టుకొనేది, దాచు 
కొనేదీ ఏమున్నది? ఏమీ లేదని తాత్పర్యం. జీవులు తత్యమును ఆలోచిం 
పకయే తమజీవితాన్ని వ్యర్థం చేసుకొంటున్నారు. ఇది బ్రహ్మదగ్గర్గనుంచి 
వస్తున్న పరిపాటి. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
విచార మెన్నడు లేదు 157 271 2 181 


అవ: 


ల్‌ 


అ్రహ్మ్మాగాంధదర్వము 219 
పరమపదమునకు మూలం శౌరిశరణాగతియే అని నిర్వంద్వంగా 
వచిస్తున్నాడు. 
మోక్షమ్ము వైరాగ్యమూలము; సౌఖ్యమ్ము 

శాంతిమూలము; దుఃఖసముదయమ్ము 
క్రోొధమూలము; పుట్టుగులు కర్మమూలమ్ము; 
చిన్మూల మవిరత శ్రీ శభక్తి; 
పైకొన్నధ్యానమ్ము భావమూలము; అంప 
టమ్ములు దేహమూలమ్ము సుమ్ము; 
అరుదైన సుజ్ఞాన మాచార్యమూలమ్ము; 
ధనమూలము తలంప ధరణి యెల్ల; 
సంసరణమూల మతిబంధసంచయమ్ము; 


ఫణిగిరీశ్వరమూలము పరమపదము; 


శౌరిశరణాగతియె సర్వసద్గతులకు 
మూల; మన్యమ్ము లవి వృథామూలము అగు. 218 


వైరాగ్యమునకు మోక్షం, సౌఖ్యానికి శాంతం, దుఃఖాలకు క్రోధం, 


జన్మలకు కర్మలు, జ్ఞానమునకు ఎడతెఅపిలేని విష్ణుభక్తి, నద్భావానికి 
అలముకొన్నధ్యానము, నంసారలంవటత్వం శరీరానికి, ఆచార్యుడు 
సుజ్ఞానానికి, జగత్తునకు ధనము, తగులము లన్నింటికి సంసారము, పరమ 
పదానికి శేషాచలేశ్వరుడు, అన్ని ఉత్తమగతులకు శౌరిశరణాగతి ప్రధాన 
కారణాలు. ఇతరము లన్నియు వ్యర్థమూలములే. 


సంకీర్తన రేకు. సంఖ్య నంపుటం పుట 


అన్నిటికి హరి 187 జీతం 2 298 


220 బ్రహ్మగాంధర్వము 


అవ: ఎచ్చరికతో వేంకటేశ్వరుని కొలువక ఊరక 'ప్రాకులాకితే సౌఖ్యం 
లేదను చున్నాడు. 


ఎంత మిట్టిపడిన నేమిలే; దిటు వీపు 
పట్టంగట్టగ మోసి ఫలము లేదు 


ఓ 


ధరణీతలమ్మెల్ల ద్రవ్వుకొన్నను లేదు 
బాకినో ర్థెలిచి లాభమ్ము లేదు 
అడిగి పరులబ్రదు కాసపడినను లే 
దరిభయంకరవీరుం జైన లేదు 
అడవ లెల్ల( దిరిగి యలమటించినను లే 
దిడుమపాటునకు. బాల్పడిన లేదు 
అ. మించుబోండుల వలపించుకొన్నను లేదు 
అశ్వమెక్కి మేటియైన లేదు; 
ఎచ్చరికను వేంకటేశ్వరు6 గొలువక 
యిచట నచట సౌఖ్య మింత లేదు. 219 


ఎంతగా మిడిసిపడినా, వీపు కాయలు గాచేట్టు బరువులు మోసినా 
ఫలం లేదు. భూమినంతా 'త్రవ్వినా పాకులాడి నోరు తెరచుకొన్నా ఉపయోగం 
లేదు. పరులను యాచిస్తూ బాగా బతకడానికి ఆశపడినా, శత్రువులకు భయం 
గొలిపే మహావీరుడైనా ప్రయోజనం లేదు. అడవులపాలై తిరుగుతూ శ్రమ 
జెందినా ఎన్నో కష్టాలకు పాల్పడినా ఏమీలేదు. స్త్రీలను మోహింపజేసికొన్నా 
గుజ్జమెక్కి మేటియై తిరిగినా ఏమీ ఫలితం లేదు. జాగ్రత్తపడి శ్రీవేంకటేశ్వరుని 
సేవించకపోతే జీవికి ఇహపరాల్లో ఎక్కడా ఏ మాత్రం సుఖం లేదు. 


ఈ పద్యంలో దశావతారాలు క్రమంగా ధ్వనిరూపంగా వర్ణిత 
మైనాయి. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
ఏమిసేయవచ్చు 48. 29 శ 380 


బ్రహ్మ్మగాంధర్వము 221 


అవ: చిత్తమును తత్తరపరచే వాటిజోలి మాని ధర్మమును ఏమరక తలచు 
మను చున్నాడు. 


బ్ర 


చెలులు చెంగటనున్న చెదరు చిత్తము గొని 
వైరాగ్య మిసనుమంత వజలః గలదె ? 

అనలమ్ము చెంత. జేరిన కాంకలే గాని 
చలువలపొలపమ్ము కలుగ గలదె ? 

బంగరు పొడంగన్న పట్ట నాసయె గాని 
విజ్ఞానవుంజాడ వెలయ గలదె ? 


అభిని మింగిన వెజ్జీ ప్రభవించునే గాని 
సదసద్వివేకంబు పొదల! గలదె ? 


గీ. వాసుదేవాంఘ్రిభక్తి శుభమ్ము లొదవు 
దొపురింపపు దుఃఖముల్‌ పొపములును 
అమృతముం ద్రావ చిరజీవి యగును గాని 
చావు నోవు లెప్పుడు తన చాయ రావు. 220 


అంగనల సాంగత్యంచేత చిత్తం భ్రమిస్తుందే కాని వైరాగ్యం కొద్దిగా 
కూడా కలుగునా? కలుగ దని తాత్పర్యము. అగ్నిసాంగత్యంవల్ల వేడిమే 
గాని చల్లదనం వ్యాపింప గలదా? లేదని తెలియవలెను. బంగారం అగపడితే 
అపహరించాలనే బుద్ధేగాని జ్ఞానోదయం కలుగునా? కలుగదని భావము. 
నల్ల మందు తింటే వెళ్దెక్కుతుంది గాని ముంచిచెడ్డల వివేచన కలుగుతుందా? 
కలుగ దనుట. వాసుదేవునిపదభక్తి వల్ల మంగళములటే కలుగును. దుఃఖాలు 
గాని, పాపాలు గాని దగ్గణకు కూడా రావు. అమృతం గ్రోలితే చిరంజీవి 
అవుతాడు; మరణము, శారీరకబాధ తనదగ్గజకు గూడా రావు. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
కర్మమెంత మర్మమెంత 366 389 4 261 


222 


అవ: 


టు 


బ్రహ్మగాంధర్వము 
శ్రీవేంకటేశ్వరుని సేవించకపోతే వేజే గతి లేదని పలుకుతున్నాడు, 


అసవీడినం గొని యధికసొఖ్యమ్ము లే 
దీసువీడిన( గౌని యిహము లేదు; 

వాసి వీడినంాని వైరాగ్య మదిలేదు 
హరిభక్షిచేం గాని పరము లేదు; 

చలము మానిన గొని సత్త్వగుణము లేదు 
బలుశంక లుడుగక ఫలము లేదు; 


శౌరిచింతనం గౌని సమబుద్ధిలే; దింద్రి 
యావళి గెల్వక త్రోవ లేదు; 


దైవకరుణం గొని తగుజ్ఞాన మదిలేదు 
కరివరదుండు దక్క గతియ లేదు; 


దేవదేవుండైన తిరువేంకటేశ్వరు 
సేవవలన గొని సిద్ధి లేదు. 221 


ఆశలు పూర్తిగా వదలకపోతే పరిపూర్ణసుఖం లభించదు. ఈర్వను 


వదలి పెట్టకుంటే ఈ లోకంలో గూడ సుఖం నున్నే. భేదభావాన్ని వీడి తన 
ఆధిక్యాన్ని వదలి పెట్టకుంటే వైరాగ్యం అబ్బదు. హరిభక్తి లేకపోతే పరలోకం 
లేదు. మాత్సర్యాన్ని మానకపోతే సత్వగుణం అలవడదు. సంశయాలను 
వదలించుకో కుంటే ప్రయోజనం శూన్యం. విష్ణుధ్యానం లేకుంటే సమబుద్ధి 
కలుగదు. ఇంద్రియాలను జయించకుంటే మోక్షానికి దారి అగుపించదు. 
దేవునిదయ లేకుంటే విజ్ఞానం ప్రాప్తించదు. కరివరదుడు గాక మజోగతి 
లేదు. దేవదేవుడు, వైనతేయా చలనికేతనుడు అయిన స్వామిని సేవించకుంటే 
మోక్షప్రాప్తియే లేదు. 


సంకీర్తన '. రేకు నంఖ్య సంపుటం పుట 


వెరగుతో మరచితే 369 408 4 274 


అవ: 


జా 


బ్రహ్మగాంధర్వము 223 


శేషాద్రీశ్వరునిపై మనం భారం మోపితే ఆయనే మన బాగోగులు 
చూనుకొంటా డనుచున్నాడు. 
అంతరంగమ్మున హరి దలంచిన. జాలు 
నంతమీందటిపను లాత6 డెజబుంగు( 
బంతాౌన విష్ణుపై భార ముంచిన. జులు 
నన్ని యుద్యోగమ్ము లాతం డెజుంగుం 
జెలంగి శ్రీధరురూపు సేవించినం జాలు 
నక్క డిక్కడి కర్మ మాత. డెజుంగు0) 


దివిరి యచ్యుతభక్తి తిర మయినం జాలు. 
బరము. జూపంగ నా వురుషు( డెజు6గు; 


వనరుహదళాక్షు శరణు. జొచ్చినను జాలు 
నాదియును నంత్యముల నెల్ల నాత6 డెజుంగు; 


శేషగిరిసార్వభౌము. బూజింప6 జాలు 
నాదృతిం గావ నా పరమాత్ము( డెజుంగు. 222 


మనస్సులో శ్రీహరిని స్మరిస్తే చాలు అతడే మన పనులన్నీ సవరి 


స్తాడు. పంతంతో భగవంతునిపై భారం వేస్తే చాలు మనం చేయవలసిన 
ప్రయత్నాలన్నీ అతడే చేస్తాడు. ఉత్సాహపడి శ్రీపతిని సేవిస్తే చాలు ఉభయ 
లోకాలకు సంబంధించిన మన కార్యాలన్నీ ఆయనే చూస్తాడు. ప్రయత్నంతో 
అచ్యుతునిపై భక్తి స్థిరంగా ఉంచితే ఆ పరాత్ప్సరుడే మనకు పరం చూపుతాడు. 
తామరరేకులవంటి కన్నులు గల శ్రీ వేంకటేశ్వరుని శరణంటేచాలు, మన 
ఆద్యం తాలన్నీ ఆతనికి ఎజుకే. శేషాద్రిచక్రవర్తిని పూజిస్తే చాలు, ఆదరంతో 
మనలను కాపాడవలెనని అఆ పరమాత్మునికి తెలుసు. 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 


చిక్కవద్దు చొక్కవద్దు 370 411 శీ 276 


224 బ్రహ్మగాంధర్వము 


అవ: భూతదయ, సత్యము, భావపరివుద్ధి, సమత్వము, మనోనైర్మల్యము, 
భక్తి భాగవతప్రీతి అవసరము లనుచున్నాడు. 
సతతభూతదయయు సత్యవాక్యమ్మున్నం 

గుటిలధర్మమ్ముల గొడవ లేల ? 


లా 


ప్రతిలేని విజ్ఞానభావశుద్ధి చెలంగ 
మతకపుకర్మముల్‌ మజీ యింకేల ? 

సర్వజీవుల పైని సమబుద్ధి నెలకొన్న 
దీర్థయాత్రలు సల్పం దివుర నేల ? 

నింద లాసలు మాని నిర్మలాత్మకు లైన 
ననశనవ్రతములు గొన6గ నేల ? 


ఆఅ. శేషగిరివిహారు చింతన మ్మున్నచో 
బహుళ కావ్య శాస్త్ర పఠన మేల ? 
శౌరిదాసులందు సత్రేమ గలిగిన 
కొవరంపుటితరగాథ లేల ? 223 


ఎడతెగని జీవకారుణ్యము, సత్యం పలకడం వుంటే ఇక కుత్సిత 
ధర్మాల గొడవ లెందుకు? అక్కజలేదని భావము. విజ్ఞానం వల్ల అత్మ 
పరిశుద్ధమై యుండగా మఠి కపటంతో కూడిన కర్మలు చేయడ మెందుకు? 
అనవసర మని తాత్పర్యము. ప్రాణిసముదాయంపై నమత్వబుద్ధి వుంటే 
తీర్ణయాత్రలకై తిరగడ మెందుకు? అక్కర లేదని భావము. నిందలు మాని 
ఆశ లుడిగి నిర్మలమైన ఆత్మగల వారైతే ఉపవాసాదివ్రతాలు ఆచరించడం 
దేనికి? నిరుపయోగ మనుట. శేషాద్రినాథుని చింతనముంటే, ఇక పలు 
రకములైన గొప్పశాస్తాలు చదవడ మెందుకు? దండుగ యని తెలియునది. 
భగవద్భక్తు లందు నిర్మలమైన ప్రేమ కలిగివుంటే, పాగరెక్కించే ఇతరకథలు 
వినడ మెందుకు? నిష్ఫృలము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇన్నివిధాలుయింకనేల 372 423 శీ 284 


బ్రహ్మ్మగాంధర్వము 225 


అవ: _ సుకృతం కొందరికే అబ్బుతుందని అది ప్రాప్తించడ్నానికి గల అడ్డంకు 
లేమో తెలుపుతున్నాడు. 


లూ 


ఏల సమకొను సుకృత మెల్లవారికి 
మాలిన్యమున నాత్మ మాసెం గానం 
గలికాలదోషంబు గడువరానిది గౌనం 
దలః(పు పాపములకు నెలవు గౌన 
బలు పూర్వకర్మముల్‌ పట్టరానివి గాన 
గుణవికారమ్ములు కోట్లు గాన 
దాంపురించు మమత దయ దలంపదు గొన 
నాపరానివి యింద్రియములు గాన 
అ. హృదయచంచలత్వ మిర వెజుంగదు గొన. 
జదువు బహుపథాలు చాటు గౌన 
నెదుట నుండు వేంకటేశు పాదాల పై( 
గోర్కు లెప్పుడు పయికొనవు గాన. 224 


ఆత్మ మాలిన్యముతో మాసినది కాబట్టి, కలికాలమహిమవల్ల కలిగే 
దోషాలు అతిక్రమింపరానివి గనుక మనస్సు పాపాలకు పుట్టినిల్లు కావడం 
చేత బహువిధాలైన పూర్వజన్మకర్మలు అనివార్యాలు కావడంవల్ల, సత్త్వర 
జనస్తమోగుణాలవల్ల వుట్టేవికారములు వుట్టలు గనుక, అలముకొన్న 
మమకారం దయనుగూర్చి ఆలోచించదుగనుక, ఇంద్రియాలు నిగ్రహింప 
రానివి కాబట్టీ మనస్సు యొక్క చాంచల్యం పరమాత్మయొక్క స్థానాన్ని 
తెలుసుకొనజాలని కారణంవల్ల విద్యలు నానామార్గాలు చాటేవి అగుటవల్డ, 
ఎట్టయెదుటనుండే వేంకటేశ్వరుని పాదాల పైన కోరికలు ఒకప్పుడుకూడ లగ్నం 
కావు కాబట్టి అందరికీ సుకృతం ఎట్లా అబ్బుతుంది? అబ్బదని భావం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏల సమకొను సుకృతము 24 145 1 99 


226 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: _ ఇప్పటి అప్పటి చదువుల అంతరువు తెలుపుతూ వేంకటాచలపతిని 
తెలుసుకో గల్గిన చదువే నిజమైన చదు వనుచున్నాడు. 
నొటికి మఖీ నాండె నా చదువది యెల్ల 
మాటాడు నప్పుడే మఖచు చదువు; 
మనసున నీతని మజవ నిప్పటివారి 
చదువు; లప్పటివారి చదువు లెజు(గ6; 
దెలిసియు మజీ మజీ తెలియంగ నీతని( 
కృతయుగపున్‌పుణ్యమతుల చదువు; 
కలిగిన యితనిని గొదని యనుటకే 
కలియుగమ్మున నేండు గలుగు చదువు; 


డో 


గీ. పరమపురుషుని వేంకటపతి. గనుటకె 
దొరలు కమలాసనేంద్రాదిసురుల చదువు; 
సిరిచెలువుండైన యాతని మజచుకొజకె 
గరిమ విరసపుజీవులు గజిచు చదువు. 225 


మొజకువాడనైన నా చదువంతా ఆనాటి కానాడే మాటల్లోనే మజచి 
పోయేది. ఈ కాలపువారిచదువు లన్నీ భగవంతుని మజపింపజేస్తూ ఐహిక 
విజ్ఞానాన్ని పెంపుజేసేవి. పూర్వకాలపు చదువు అనగా వేదాలు, ఉపనిషత్తులు 
మున్నగునవి భగవత్తత్వాన్ని తలియపజిచేవి. ధర్మదేవత నాల్గుపాదాలతో 
నడుస్తున్న కృతయుగంలోని పుణ్యాత్ములవిద్య, తెలిసిన పరమాత్మతత్త్వాన్ని 
మరల మరల చక్కగా తెలుసుకోవడానికి ఉపయోగపడేది. పాపబహుళమైన 
యీ కలియుగంలోని నేటి చదువు సర్వాంతర్యామియై సర్వకాలములలో 
నున్న భగవంతుణ్ణి కాదనడానికే పనికి వచ్చేది. ప్రభువులైన బ్రహ్మేంద్రాది 
దేవతలచదువు (జ్ఞానం) పరమ పురుషుణ్ణి తెలుసుకోవడానికే. అరసికులైన 
ప్రాణులు నేర్చే చదువు (ఐహికమైనది) శ్రీపతియైన వేంకటాచలపతిని 
విస్మరించడానికి మాత్రమే పనికివస్తుంది. 


నంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
నాటికినాండే నాచదువు 115 91 1 63 


అవ: 


జా 


బ్రహ్మగాంధర్వము 227 


శ్రీనివాసుడు మన్నించకుంటే ఆశామోహాదులను జీవుడు జయిం 
పజాల డనుచున్నాడు. 
విడిచిపోవని యాస విజ్ఞానవాసనః 
గడచి మున్నాడె నెక్కడి వివేక ? 
ముడుగ నీయని మోహ మొగి పరమార్థమ్ము 
మెడవట్టి నూకె నేమిటికి నెజుక ? 
పాయనీయని మహాబంధ మధ్యాత్మతో 
రాయిడిసేసె సైరణ లింకెట్లు ? 
మాయనీయని కోపమహిమ కృషామతి 
వాయెత్తనీయ దెవ్వరికిం జెప్పట ? 
ఆత్మచాంచల్య మెల్లప్పు డంతరాత్ము 
నెజు6గ నీయదు పరిణతు లేడ తనకు ? 


ఫణిగిరినివాసు మన్నింపువలన. గొని 
వెరసి యిన్నింటి గెలువంగ వెరవు లేదు. 226 


వదలకుండ ఉండే ఆశ విజ్ఞానాన్ని వెనుకకునెట్టి తాను ముందు 


నిలుస్తున్నది. ఇక తెలివి ఎక్కడుంటుంది? ఉండదని భావము. విడువరాని 
మోహం (అజ్ఞానం) పరమార్థాన్ని మెడబట్టి గెంటుళూంది. ఇక ఎజుక (ఆత్మ 
జ్ఞానం) ఎక్కడుంటుంది? ఉండదని తాత్పర్యం. వీడని సంసారబంధం 
అధ్యాత్మవిద్యతో ఒరుసుకొంటుంది. ఇక ఓర్చు ఎట్లా వుంటుంది? ఉండదన్న 
మాట. మాసిపోని కోపోద్రేకం దయా బుద్ధిని నోరెత్తనీక నొక్కుతున్నది. ఈ 
సంగతి ఎవరికి చెప్పుకొనేది? దీన్ని బాగు చేసేవారే లేరనుట. చంచలమైన 
మనస్సు ఎప్పుడుగాని ఆత్మను తెలునుకోనీయదు. ఇక ఆత్మజ్ఞానంలో 
పరిపక్వస్థితి తన కెక్కడిది? ఉండదని భావం. అయితే పైవాటి నన్నిటిని 
జయించవలె నంటే శ్రీవేంకటేశ్వరుని మన్నింపు అనుగ్రహం కావలెనేగాని 
వేరేమార్గం లేదు. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 


జీవుండెంతటివాడు 63 327 1 218 


226 


జూ 


అ్రహ్మగాంధర్వము 

పలుదేవత లుండగా శ్రీనివానునందు మహిమాతిశయముచేత 
మనస్సు లగ్నమైన దనుచున్నాడు. 
కొరుచీ(కంటిమూక కలుగంగ నెల్లెడ 

వెలుంగు లోకమ్ముల వెలసినట్లు 
మునుకొని పాతకమ్ములు గల్గం జవు లాయె 

జనములకును పుణ్యసంచయములు; 
ఇనుముగల్షిన హేమ మింపై విషము గ్‌ల్గ 

నమృతమ్ము మివుల మే లయిన యట్లు 
వగప్తు జనింపంగా వడివడి సంతోష 

మగపడు టిందజ కబ్ర మాయె; 
బహుళదై వతములు పరగంగ మనసాయె 
మధువిరోధియందు మహిమచేత; 
నిహ మనుగ్రహింప వృష్రైలపతి పరం 
బంతకంటె నిష్ట మైన యట్లు. 227 


అంతటా కారుచీకట్ట్లు క్రమ్ముకొనగా లోకాలలో వెలుగు జనించి 


నట్టు, పాపము లలముకొనగా జనులకు పుణ్యములు రుచియైనట్టు, ఇను 
ముండగా బంగారము, విషముండగా అమృతము ఇష్టమైనట్టు, కష్టములు 
కలుగగా సంతోషం కనిపించడం అందరికీ ఆశ్చర్యకరమైనట్టు, పలుదేవత 
లున్నప్పటికినీ మధువనే రాక్షసుని మట్టు పెట్టిన శ్రీవేంకటేశ్వరునిపై 
ఆయనలోగల మహిమవల్ల మనస్సు లగ్న మవుతున్నది. శ్రీశుడు ఇహలోక 
సుఖాలు ఎంతగా నిచ్చినను పరలోకసుఖము అంత కంటె ఇష్టమైనది. పరమ 
పదమే ప్రాప్య మని సారాంశం. 


సంకీఠన రేకు సంఖ్య సంపుటం. పుట 


ఎవ 


కలుషప్తు చీకటి 80 51 త 395 


బ్రహ్మణాంధర్వము 229 


(| 
ల 


భక్తిగలవాడు ఇతరములను మజచిపోతాడు. గురుభక్తిగలవాడు 
ఆత్మజ్ఞానం పొందుతాడు. భక్తిగలవానికి ఇహపరసుఖాలు అజచేతి 
లో నుంటాయి. 


జా 


ప్రొద్దుప్రొద్దును దలంప్తున హరిం దలపోయ 
నొద్దిక పలుచేంతలున్న మజచు 
నిద్రితుచేతిలో నిమ్మ పండుం బోలె 
క్షణములో కర్మముల్‌ జాజీపోవు 
బలుమారు గురుసేవ పరగంగ పరగంగ6 
జలివాసి యాత్మవిజ్ఞాన మొదవు6 
గలగన్నవాండు మేల్కనిన స్వప్నమువలె 
బహుళసంసారమ్ము భావన యగు; 


గీ ఫణినగాధిపుమీందను భక్తివాడమ 
నిహపరసుఖమ్ము లజిచేత నెసంగుచుండు( 
బరుస మంటిన లోహంబు నెరసు దొలంగి 
పదియు నార్వన్నె పసిండియై పరంగుగాదె ! 228 


ఎల్లప్పుడు హరిని స్మరిన్తుంటే లౌకికవ్యాపారాలు మరుగౌతాయి. 
నిద్ర పోతున్నవానిచేతినుండి నిమ్మపండు వానికి తెలియకయే జారి 
పోయేట్టుగా, ఒక్క క్షణంలో అన్నికర్మలు వానినుండి జారిపోతాయి. విశేషంగా 
గురువును సేవించగా సేవించగా సందేహాలు తీరి ఆత్మజ్ఞానం అబ్బుతుంది. 
అట్టివానికి అసారసంసారం నిద్రనుండి మేల్కొన్నవానికి స్వప్పంవలె భావనా 
మాత్రమే అవుతుంది. ఏడు కొండలవానిపై భక్తి అధిక మైతే ఇహపరసుఖాలు 
కరతలామలకా లౌతాయి. పరున వేదిసంబంధం వల్ల లోహం తన మాలి 
న్యాన్ని పోగొట్టుకొని పదారువన్నెబంగారమై ప్రకాశిస్తుందిగదా! అలాగే 
శ్రీనివాసుని భక్తి ప్రభావం వల్ల భక్తుడు లోకోత్తరుడౌతా డన్నమాట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
్‌! నై విడువవద్దు 370 తీగేడీ డ్శీ 278 


230 


అవ: 


లా 


మరిన్తుంది. ఆ చూపులే వారిపై 


బ్రహ్మగాంధర్వము 
శ్రీహరికథలే ఆలించవలెనని ఘంటాపథంగా చెపుతున్నాడు. 


వెలందులసుద్దులు వీనుల విన్నచోం 
బెలుచం జూపులంజూడం బ్రేమ గలుగు 
మలసి యా చూప్పలు మనసున. దగిలించు( 
దల(పు మాటాడంగ దమిని రేంపు 
మగువలతోడుత మాటాడ దొరకొన్న 
నగుచు సంసారంపునంటు( గూర్చు 
దగిలిన నవ్వులు తనువుసోక(గ జేయు 
దనువుసోంకులు వలపునకు. దొర్చు; 
సతులమోహమ్ము పోరించు సంపదలకు; 
సంపదలు దేహీ నెప్పు డజ్ఞానిం జేయు; 
మొదలనే యెచ్చరికతోడ మోసపోక 
వెదకి శ్రీహరిగాథలే వినంగ వలయు. 


అతివలవృత్తాంతాలు ఆలకించగా వారిని చూడవలెనని కోరిక పాట 
మననును నిలుపుతాయి. అఆ మనసే 
సంభాషింపవలెనని కోరికను రేపుతుంది. పరవనితలతో సంభాషణము 
చేయుటకు పూనుకొన్నచో ఆ సంభాషణ అలవోకగా సంసారమును తగిలించ 
గలదు. వారితోటి నవ్వులు వారిశరీరసంవర్కమును కలిగించును. 
శరీరసంపర్కం ప్రేమపరాకాష్టను పొందిస్తుంది. స్రీలపై మోహం సంపదలను 
నంపాదిం చుటకు పోరకాడిన్తుంది. లు. మానవుని అజ్ఞానిగా 
చేయును. కనుక మొదటనే మోసపోక తెలివితో జాగ్రత్తగా శ్రీహరికథలనే 


వినవలెను. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం 


మొదలనే యెచ్చరిక9తో. 156 267 2 


బ్రహ్మాగాంధర్వము 231 


అవ: అందరిలో భగవంతు" డున్నప్పటికినీ యోగ్యతాయోగ్యతలు 
గుర్తెబుంగ వలె ననుచున్నాడు. 


జొ 


అన్నిట హరిదాసు లధికు లింద్రాది దే 
వతలకు6 గన్నులవంటివార; 
లెల్లరలో హరి యెసంగిన నెసంగుగా 
కర్త తొనర్హత లరయ వలదె ? 
భూసురప్రముఖుని( బూజించి నటువలె 
శునకము( బూజింప శుభము గలదె ? 
అన్నిమతా లొక్కటైన వాసియు లేదె ? 
తోలుబిల్లలును టంకాలు సమమె ? 


గీ "పైరు నాటంగ గొదమ్ము బలిసినట్లు 
కడమకర్శమ్ము లెన్నియో కలుగుం గాక 
అంజనగిరీశు పదదాస్య మట్టు లెక్కు 
డైనది మజొక్క ముక్తుపాయంబు లేదు. 230 


హరిభక్తులు ఇంద్రాదిదేవతలకు కన్నులవంటివా రగుటచేత అన్ని 
విధాల వారు గొప్పవారు. అందరిలో భగవంతు డుండుగాక! భగవదధిష్థా 
నముల పాత్రతాపాత్రతలను విచారింప వలదా? విచారింపవలెనని భావము. 
దేవుండంతట వున్నాడని బ్రాహ్మణోత్తముని పూజించిన విధంగా కుక్కను 
పూజిస్తే క్షేమం కలుగునా? కలుగదని భావం. తోలునాణెములు, బంగారు 
వెండినాణెములు సమానములా? కావని తాత్పర్యము. అట్లే మతములన్నీ 
ఒకటే అయినా వాటిలో మేలుకీతలు లేవా? ఉన్నవనుట. పైరులో కలుపు 
బలిసినట్టు ఎన్నెన్నో కర్మలు ప్రబలము లగుగాక! అంజనాధిపుని పాద 
ధాన్యము ముక్తికి ఉపాయమైనట్లు కర్మయోగాదు లేవియును కావని 
సారాంశము. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
అన్నిటాను హరిదాసు లధికులు 139 170 2 144 


232 


ఇనా 


బ్రహ్మ్మగాలధర్వము 


వుడు బ్రహ్మపడాన్ని పొందుతాడని పలుకు 


ల 
గ్జీ 
వ 
౮ 
షి 
( 
ణా 
ళ్‌ 


ఇంటిలోని యిరుల నిట్టె తప్పక చూడ. 
గొంతవడికి వెల్లు గోచరించు; 
అంటి కానంగరాని యాత్మం దప్పక చూచు 
కొన్నచో గొబ్బున గోచరించు; 
కఠినంపురాతి పై( గడవను బెట్టిన 
నంచెల6 దా గుదురైన యట్లు 
లెలమి శ్రీహరినామ మేప్రొద్దు నాలుక 
నుంచంగా సుజ్ఞాన మొదవు తనకు; 


ఒక్కొకపదంబు ముందున కోర్మి నిడంగ 

నెక్కుడగు కొండనేనియు నెక్కుం గొనకు; 

దినదినమ్మును గొలువంగ6 దిరుమలేశు( 

బర6గ జీవుండు తా బ్రహ్మపట్ట మెక్కు. 231 


ఇంటిలోని చీకట్లను అట్టే వదలకుండా చూస్తుంటే కొంతసేపటికి 


వెలుగు కన్పిస్తుంది. ఇది అనుభవసిద్ధం. తాకి తెలుసుకోడానికి సాధ్యంకానీ 
ఆత్మను వదలకుండా లోచూపున చూస్తూ ఉంటే తటాలున గోచరిస్తుంది. 
కణికురాతిమీద కుండను ప్రతిదినం ఉంచుతుంటే ఆ చోట పల్లం (కుదురు) 
ఏర్పడుతుంది. ఆ విధంగానే ఎప్పుడూ హరినామం జపిస్తుంటే క్రమంగా 
జ్ఞానం మొలకెత్తుతుంది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఎత్తయిన 
కొండనైనా ఎక్కవచ్చు. ఆ చందంగా ప్రతిదినం తిరుమలయ్య ను సేవిస్తుంటే 
ఈ జీవుడే బ్రహ్మపట్టం పొందుతాడు. 


సంకీర్తన రేకు సంఖ్య _ సంపుటం. పుట 


పట్టినచోనే. వెదకి 87 426 1 285 


బ్రహ్మాగాంధర్వము 233 


అవ; అజ్ఞానులు శ్రీనివాసుడు లోకాలకు ప్రభువనీ, ఆత్మధనమనీ ఎరుగ 
కున్నా రనుచున్నాడు. 
హరి సర్వగతుండని యంద రాడంగ విని 
తమి భజింతురు పరదైవతముల; 
ధరణీశుం గొల్వక పరిసరవర్తుల. 
జెంది వారల పనుల్‌ సేసినట్లు; 
పొందుగ తమ తమ పూజలు గైకొన6 
బురుషోత్తముం డుంట యెజీ.గికూడ 
నితరుల. జెందుదు; రెంతొ యున్నత గరి 
నందుకొనక చెట్ల నందినట్లు ; 


బా 


గీ. జగములకు శ్రీనివాసుండె స్వామి యాత్మ 
ధన మని వినియు పామరు లనిశ మితని 
గొలువ నేరరు తీపిని దలంపం బోక 
పులుసులుం జేందులుం దినం బూనినట్లు. 232 


అనలుప్రభువును అశ్రయించక అతనినికొలిచే ఉద్యోగులకు 
సేవలు చేసేరీతిగా హరి అంతట నిండియున్నాడని పెద్ద లందరు పలుకు 
చున్నను ఇతరదైవములను మూర్చలు ప్రీతితో కొలుస్తారు. ఎత్తైనపర్వతాన్ని 
పొందక చెట్ల నందుకొన్న మాదిరిగా పొందికగా తమ కైంకర్యం స్వీకరించే 
వురుషోత్తముడుండగా చిన్నచిన్నదేవతల నాశ్రయిస్తారు. లోకాలకెల్ల 
శ్రీనివాసుడే ప్రభువనీ, ఆత్మధనమనీ వినుచుండి కూడ తీపినివద్దని పులుపు 
చేదులను కోరినట్టు పామరులు ఇతరదైవముల నాశ్రయిస్తారు. 


సంకీర్తన రేకు నంఖ్య  నంపవుటం పుట 
ప్రాణులనేరమి 69 362 1 242 
17 


234 


అవ; 


బ్‌ 


పరిపూ 


అఆహ్మాగాంధర్వము 


నిర్గణబ్రహ్మము నుపాసించే ఎంతటివారైనా సగుణపరబ్రహ్మముగా 
వెలసియున్న వేంకట ప్రభుని సేవించకుండడమే పాషండమతమని 
'హెచ్చరించుచున్నాడు. 
అచ్చుతాజ్జలు సహజాచారములు వీని 
సరి నమ్మకుంట పాషండమతము; 
నిద్రితుచేతిలో నిమ్మ పండువిధాన 
సరగం గర్మమ్ములు జాజు(గాక 
భోగకాంక్షలు ప్రొద్దుప్రొద్దుండ( గర్మసం 
చయ మొల్ల ననుట పాషండమతము; 
కలగన్నవాండు మేల్కనినంత విశ్వమ్ము 
తల(గి యెందేనియు దొంగుంొక 
ఇల నీ తనువు మోచి మెల్ల కల్ల యటంచు 
చాటి చె పుటయ పాషండమతము; 
కంట తనరూపు నద్దాన( గౌంచినట్లు 
గరిమ తన యాత్మం గొంచిన6 గాౌంచు(గాక 
పరమసాకార వేంకటబ్రహ్మము గని 
సరగ భజియింప కుంట పొషండమతము., 233 


తనకు జన్మతో వచ్చిన ఆచారాలు శ్రీవిష్ణునియొక్క ఆజ్ఞలు. వీటిని 


ర్జంగా నమ్మకపోవుట వేదబాహ్యమతము. 


నిద్రపోతున్నవానిచేతినుంచి నిమ్మపండు అతనికి తెలియకయే 


చల్లగా జారిపోయినట్టుగా నిష్కాముని సకలకర్మలు వదలి పెడితే వదలి 
పెట్టుగాక! కాని ఎల్లకాలం భోగానుభవాభిలాషకలవాడు కర్మలను తా నొల్ల 
ననుట పాషండమతమే. కలగన్న వాడు మేల్కొన్నపిదప అతడు కలలో 
చూచిన ప్రపంచం ఎక్కడైనా దాగవచ్చుగాక! ఈ ప్రపంచంలో శరీరం మోస్తూ 
ఉండికూడ జగత్తు మిథ్య అని దండోరా కొట్టడమే పాషండమతం. తన ప్రతి 
బింబాన్ని కంటితో అద్దంలో చూచే మాదిరి తనలోని యాత్మను దర్శింపవచ్చు 
గాక! సాకారంగా వెలిగే పరబ్రహ్మ శ్రీనివాసుడు. అట్టివానిని భజింపకుండుటే 
పాషండమతము. శ్రీనివాసారాధనము వేదవిహితమని సారాంశము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


సహజాగారములెల్తా 88 43] | 289 


అవ: 


బొ 


అహ్మగాంధర్వము 235 
మేలైనజీవితమును నిర్వచించుచున్నాండు. 
కంతలేని గుడిసె గంపం తయిన. జాలు 

తిట్టులేని బ్రదుకు దినమె చాలు 
జంతగాని చెలి యే జాతి దైనను జులు 
లంపటపడని మేల్‌ లవమె చాలు 
వింతలేని ధనమ్ము వీస మైనను జాలు 
ముట్టులేనిది కూడు ముద్దచాలు 
కడు జాలి బడుకంటిం గలిగినదే చాలు 
రట్టులేని సుఖమ్ము రవ్వచాలు 
అప్పులేని కాంప్పురము చా లయినపాటి 
తప్పులేని జీతమె చాలు తార మేని . 


చింతలేని యంబలి చాలు చేరె. డేని 
ఫణిగిరీశ్వరు. జేరెడు భవమె చాలు. 234 


ఎండవానలకు గుజిగాక దిట్టంగా ఉండే గంపంత గుడిసె యైనను 


మంచిదే. పలునోళ్ళలో నానక బ్రతికే బ్రతుకు ఒకదినమైన మేలే. ధూర్తురాలు 
కానీ స్రీ ఏ జాతిదైననూ మంచిదే. ఎంతో కష్టింపక కొద్దిపాటి సుఖంతో తృప్తి 
పొందడమే ఉత్తమం. అన్యాయంగా ఆర్టించే ౪ అధికధనం కంటె ధర్మయుక్తంగా 
సంపాదించినది కొంచె మైనను మేలే. కాకి కుక్కలు ముట్టని అన్నము గుప్పె 
డైనను పవిత్రమే. దురాశతో అందథినీ యాచించి “దైన్యం చెందుటకంటె 
కలిగినకొద్దియే గొప్ప. అగడుపడని సుఖం అల్పమైనను అది గొప్పదే. అప్పు 
చేయక కలదానితో కాపురం జరుప్తుకొనుట మేలు. తప్పులుచేయక సంపాదిం 
చిన జీతము నాల్గుకాసు లైనను మంచిదే. చీకుచింతలు లేక చేరెడు అంబలి 
త్రాగుటయే మేలు. నాగనగనాథుని సాన్నిధ్యం కలిగించే పుట్టుకయే శ్రేష్టమైనది. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


అప్పులేని సంసార 19 114. 1 78 


236 


అవ: 


జా 


బ్రహ్మగాంధర్వము 
నారాయణుని మహిమను, నరుని అజ్జతను వివరించుచున్నాడు. 


పదికోట్ల జన్మాలం బాయని కర్మంపు 
బాటుల నితండు తీర్పంగం గలండు 
బహుళ నారక కూప పటలి ద్రెళ్ళించెడి 
పాపమ్ము లీతండు పాపం గలండు 
వదలని సంసార బంధాల విడు. డని 
వేగ మీతండు విడిపించం గలండు 
పండియు( బండదు పొడుచిత్తము పలు 
కొంక్షల యెండల గ్రాంగినాము 


తనదు దాసుల రక్షింప6 దలపు6 గొన్న 

వేంకటేశ్వరు దర్శింప వేడ్క గాని 

రక్తి నుతియింత మన్న యాసక్తి గాని 

కొలుత మను కోర్కియుం గొని కలుగ దకట! 235 


ఎన్నియో జన్మలనుండి వదలని కర్మసంబంధములగు పాట్లను తీర్చ 


గలవాడు, అధికములైన నరకకూపముల సముదాయములో పడద్రోయు 
పాపములను పోగొట్టు వాడు, వీడని సంసారబంధాలను విడువుండని త్వరగా 
విడిపించువాడు ఈ శ్రీనివాసుడే. మూర్చుల మగు మేము అపరిపక్వబుద్భులమై 
కోరికలనే మండుటెండలలో మలమల మాడిపోతిమి. తన దాసులను కాపాడు 
టకు సిద్ధంగాఉన్న శ్రీవేంకటేశ్వరుని దర్శించ వలె నన్న ఉద్దేశం కాని, 
అనురాగంతో ఆయనను స్తోత్రం చెయ్యవలె నన్న ఆశ కాని, ఆ పరమ 
పురుషుని సేవించవలెనన్న కోరిక గాని అయ్యో! మాకు కలుగకున్నది. 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 


పండియు. బండదు ఉద్‌ 274 [ 183 


బ్రహ్మాగాంధర్వము 237 


అవ: ఫణైలవాసి, మానసనివాసి కాగా, ఇతరములకు అజ్ట్బులు సాచుట 
వెజ్టితన మని మందలిస్తున్నాడు. 


చింతనీయుండు మౌచిత్తమ్ములో నుండ 
వింతవిచారాల వెళ్టియేల ? 
శ్రీలిచ్చు పరుసమ్ము చేతిలో నుండంగ 
దొంతరవిద్యల త్రోవ యేల ? 
తోడునీడై యచ్యుతుండు పాయకుండంగ 
జాడదప్పి చరించు జాలియేల ? 
కోక లేడనొ వేసి కొక్కరాలను జూచి 
వెంబడి పరువెత్తు వేస టేల ? 
ఆ. _ ఎల్లకడల వేంకటేశ్వరుం డుండంగ 
బలియు నితని వీడు భ్రాంతియేల ? 
నెల్లధాన్యములును నింటిలో6 గలుగంగ6 
బొల్లుకట్టు దంచు బుద్ధియేల ? 236 


భావింపదగిన మహానుభావుడు భావంలో నుండగా వింతవిచారాలు 
సలిపే వెజ్టి ఎందులకు? అనవసర మనుట. సంపదలిచ్చే పరుసవేది చేత నుండగా, 
విద్యాపరంపరల నేర్వడ మెందులకు? అనావశ్య మనుట. అనగా ఆత్మలో శ్రీశు 
డుండుగా ఆ దేవుని కాదని చచ్చువుచ్చుచదువులు హెచ్చుగా నేర్చిన నేమియు 
ఫలము లేదని తెలియవలయును. నాశం లేని ఆ స్వామి వదలక అండదండగ 
నుండగా ఈ రాజమార్దాన్ని వదలి దయనీయంగా తిరుగాడనేల? తిరుగాడ 
రాదనుట. భగవంతుని కాదని అన్యము నాశ్రయింప రాదని భావము, మడుగున 
స్నానమాడువారు, తమవస్త్రాలను ఒకచోనుంచి, ఎక్కడో గుంపుగానున్న కొంగలను 
చూచి అవి తమ వస్త్రాలని భ్రమించి వాటి వెంట వ్యర్థంగా పరుగిడి అలనట 
చెందు టెందులకు? వ్యర్ధ మనుట. ప్రాప్యవస్తువు భగవంతుడు తనలోనే ఉండగా 
ఇతరత్ర వ్యర్థంగా అన్వేషింప రాదని తాత్పర్యము. ఏడుకొండలరాయడు ఎల్లకడల 
నిండియుండగా ఈ బలిష్థని వదలిపెట్టే భ్రమ ఎందులకు? పనికిరాదనుట. 
గట్టిగింజలు హేరాళంగా ఇంట్లో నుండగా ఉముకను దంచవలెననే బుద్ధి 
ఎందులకు? తగదు తగదనుట. శ్రీశుడు గట్టి ధాన్యం; ఇతరులు గల్లపొట్టు 
వంటివా రని తాత్పర్యము. 
సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 
ఓపితే6 దానే తగిలి 233 190 3 127 


జా 


298 బ్రహ్మగాంధర్వము 


అవ: ముక్తిపొాందుటకు సాధనసంపత్తిని తెలుపుచున్నాడు. 


కలుష మ్ముడిగి కర్మగండము గడచి తా 
మెలంగినప్పుడుగదా చెలంగు ముక్తి 


ల్‌ 


చలనమ్ము లేక సంసారవార్నిధి దాంటి 
నిలచినప్పుడుగదా కలుగు ముక్తి 

ఇంద్రియమ్ముల గెల్పి యిందిరావిభుమీ(ద 
భక్తి సల్పినంగదా పరంగు ముక్తి 

అస లన్నియు మాని యాచార్యుపదసేవ 
మించి నప్పుడుగదా మెజయు ముక్తి 


గీ శాంతమే కూడుగా సమస్వొాంతవృత్తి 
మంతు కెక్కిన యపుడెగా మలయు ముక్తి 
అహిగిరీంద్రుండు కరుణించి యాదరించి 
నప్పు డున్నది ముక్తి హృదంతరమున. 237 


పాపకృత్యములు చేయక, కర్మఫలమును వదలి మెలగునపుడు, 
ఒడుదొడుకులు లేక సంసారసాగరాన్ని దాటినపుడు, ఇంద్రియములను 
జయించి ఇందిరాసుందరునిపై భక్తి సలిపినపుడు, ఆశలను విడిచి గురుపాద 
సేవతో చెలగినపుడు, శాంతమే జీవనముగా గల్లి సర్వసమబుద్ది ప్రవృత్తితో 
ప్రసిద్ధి కెక్కినపుడు, ఫణిశైలప్రభువు దయ దలచి ఆదరించినపుడు ముక్తి 
కలుగును. ఆ ముక్తి భక్తుని హృదయాంతరాళంలోనే ఉన్నది. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఊరకే కలుగునా 198 505 2 341 


బ్రహ్మగాంధర్వము 239 


అవ: సంసారి చింతలతో సతమతమౌతాడుగాని దరిచేరడే యని వాపోవు 
చున్నాడు. 
స్సీ మూల్గుచు భారంపుమోపును మోయువా 
డలసి దించుకొనును నాడనాడ; 
అయ్యయో! సంసారి కదియు లేదాయెను 
బరువు దించుకొనంగ తెరువు లేదు; 
చింతింప౦గా వేంప చేందును ద్రావువా( 
డెడనెడ మెసవు తీ పేమి మైన 
నకట! సంసారికి నదియు లేదాయెను 
తిన జేందె యెక్కడ. దీపి లేదు; 


గీ దుస్సహంబగు హేయంబు తోడువాండు 
కలప మొకయింత తనమేన నలందుకొనును; 
జెర! సంసారి కదియు లేదాయె; చింత. 
బొరలుటయె గాని కొండప్ప నెజు6గ లేండు. 238 
మూల్గుతూ బరువైన మోపులు మోసేవాడు అక్కడక్కడ శ్రమ బాపు 
కొనుటకై ఆ బరువును దించుకుంటాడు. అయ్యో! సంసారికి అటువంటి 
సదుపాయం తెలియదాయె. తన బరువు దింపుకొనే మార్గమే తనకు 
తెలియదు. అనగా అన్నిటికి తానే కర్తనని తలపక భగవంతునిపై భారముంచి 
నచో దనకు శ్ర్యయుండదు గదా! ఆలోచింపగా వేపచేదు త్రాగేవాడు నడుమ 
నడుమ ఏదైనా తీపిని తినగోరుతాడు. అకటా! సంసారికి అటువంటి ఊరట 
కల్గించేది గోచరింపక పోయెగదా! సాంసారిక వ్యవహారాలు ఎంతైనా చేదైనవే. 
ఎక్కడా మాధుర్యం లేదు. తీపివంటిది భక్తి. దాన్ని సంసారి అనుభవింప 
గోరడు. సహింపరాని మాలిన్యాన్ని శుభ్రంచేసేవాడు ఆ దుర్గంధాన్ని పోగొట్టు 
కొనడానికి కొంతైనా పరిమళగంధాన్ని తన ఒడలికి పూసుకొంటాడు. సంసారికి 
అలాంటి బుద్ది కలుగదే. చింతలలో మునిగి తేలునేగాని జీవుడు ఒకింతైనా 
ఏడుకొండల రాయని తలచడు గదా! అనగా సంసార సంబంధములైన 
బరువు, భారాలు చీకు చింతలు, మలికితాలు కొంతదనుకైనా పోకార్చుకొన 
డానికి ఏడుకొండలవాని దర్శనం తప్పనిసరి అనిభావం. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇట్టె సంసారికేదియు 42 26 దే 378 


240 బ్రహ్మగాంధర్వము 
అవ: శ్రీనివాసునిపై భక్తిమాని ఈ జీవుడు చెడుమార్జాలలో పడిపోతున్నా 
డని విచారిస్తున్నాడు. 
కపటాలె నేరిచె. గాని యీ జీవుండు 
తరచ్చున నిజసుఖం బెజబుంగ6 డాయె 
కపురులే చవిగొనె గౌని యీ జీవు(డ 
త్యపరమితామృత మానండాయె 


జనా 


కడలనే తిరిగెను గొని యీ జీవృండు 

నడుము మొదలు చూచి నడువ. డొయె 
కడుప్పుకూటికి. బోయె6గాని యీ జీవుండు 

చెడని జీతముపొంత6 జేరం డాయె 


అ. కనియు. గనకపోయెం గొని యీ జీవుండు 
దినము వేంకటేశు. దెలియ. డాయె; 
ఏమొ తెలిసెం గొని యీ జీవుం డొక్కింత 
నేమప్పునెవిద్య నేర్వం డాయె. 239 


ఈ జీవుడు మోసాలే నేర్చినాడుగాని ఒకప్పుడైనా సత్యస్వరూపుడైన 
భగవంతుని గూర్చి ఆలోచింపడు. సారంలేని కల్లబొల్లిమాటలనే రుచి 
చూచాడుగాని భగవన్నామమనే అమృతాన్ని రుచి చూడడాయె.పై పైన తిరిగి 
నాడేగాని తనపుట్టుక, ఇప్పటి కర్మాను భవాన్ని గూర్చి ఆలోచించి ప్రవర్తించడు. 
అనగా జననమరణాత్మకమైన నంసారం నుంచి తరించే మార్గంలో నడవడన్న 
మాట. పొట్టకూటికై అలమటిస్తాడే కాని నాశం లేని బ్రహ్మముదగ్గజకు కూడ 
చేరడు. అన్నీ తెలిసియు, భగవంతుని తెలిసికొనకున్నాడు. వేంకటేశ్వరుని 
దర్శింపకున్నాడు. ఏమేమో తెలుసు ననుకొంటున్నాడు. ఈ జీవుడు ఏ కొంచెం 
కూడా నియమంతోకూడిన ఆత్మవిద్యను అభ్యాసం చేయలేదుగదా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏమో తెలిసెంగాని 20 123 1 84 


అవ: 


జా 


బ్రహ్మగాంధర్వము 241 


జీవుడు ఈ భాగ్యాన్ని తెలిసికోలేడు. కాని పరమసుఖం ఈ లోకం 
లోనే పొందవచ్చు ననుచున్నాడు. 
దృష్ట మియ్యది గాని తెలియండు జీవుండు 
సులభ మిచ్చోటనే గలదు పరము 
మనసున దలంచిన మర్మమ్ములు గరంగి 
చొనుపుచు నింద్రియసుఖము నిచ్చు 
ననువుగ నిటువలె హరి దలపోసినం 
దనకు బ్రహ్మానంద మొనరు(గాదె! 
మాటలాడిన మెచ్చి మనుజు లిత్తురు పరా 
త్పరు సంస్తవన మిష్టదాయి గౌదె ? 
చేతులార€ దాను చేసినపవుణ్యంబు 
వెంటనంటి కొచు విధముగాను 


వేసరక వృషాద్రివిభునకు. గౌవించు 
'సేవ పరమ సౌఖ్య సిద్ధిదంబు. 240 


జీవుడు తనవిధి నెజిగితే. ఇక్కడే పరమసుఖాన్ని పాందగలడు. 


మనసులో తలపు గలిగితే ఆ భావనవల్ల మర్మాలు ద్రవీభవించి క్షణికములైన 
ఇంద్రియ సుఖాలు గల్గుతాయి. ఈ విధంగానే, తగినరీతిగా ఆ శ్రీహరిని 
తలపోస్తే జీవుడికి బ్రహ్మానందం కలుగునుగదా! పలుకరిస్తే మానవులే 
కోరినవాని నిస్తారు. మజి ఆ పరాత్పరుని బాగా స్తోత్రం ఛేస్తే మనకోరికలన్నీ 
వలింవచేస్తాడుగదా! చేతులార తను చేనుకొన్న వుణ్యం వెంబడిబడి 
కాపాడేవిధంగా, విసుగు లేకుండా శ్రీవేంకటేశ్వరునికి చేసే సేవ పరమ 
సౌఖ్యాన్ని సిద్ధింప చేస్తుంది. 


సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 


తెలియండుగాక 352 303 శీ 203 


242 


అవ: 


బ్రా 


బ్రహ్మగాంధర్వము 


తిరుమలేశుడు కాపాడకపోతే ఈ జీవునికి జన్మలెత్తడం తప్ప మోక్షం 
పాందవలెననే బుద్ధికూడ పుట్టదనుచున్నాడు. 
ఎక్కడి దురవస్థ ? లేటి దేహము ? లోన 
జిక్కి జీవుండు ముక్తి జెందలేండు 
ఒడలు మాంసపుముద్ద యొకపూంటయిన మీందు 
గడుగక కొజగాదు కంపుగొట్టు; 
కడలేని మలమూత్రగర్హిత మ్మిది లోన 
గడుంగంగ రొ దెంత కడుగం బోదు; 
అతిచంచలము చిత్త మనిలసమౌానమ్ము 
నిలువులేనిది పట్టి నిలుపరాదు; 
తిరుమలప్ప నిత్యానందకరుండు జీవ 
రక్షకుడు శుభలక్షణలక్షితుండు; 


కరుణ నొకవేళ గౌచిన( గౌక మేను 
చారకమానెడు బుద్ధియు సోంకం బోదు. 241 


ఎన్నో దుర్దశలుగల యేదో ఒక దేహంలో చిక్కుకొని జీవుడు ముక్తి 


చెందలే కున్నాడు. ఈ శరీరమా మాంనపుముద్ద. ఒకపూటైనా శుభ్రంచేసుకోక 
పోతే కంపుకొడుతుంటుంది. ఈ శరీరం అంతులేని మలమూత్రాలచే నేవగింప 
దగింది. ఆంతరంగికంగా శుభ్రంచేసుకోవడానికి వలనుపడదు. ఒకవేళ ఆంత 
రంగికంగా శుభ్రంచేసుకొన్నా అది తాత్కాలికమే. మరల మరల మల 
మూత్రాలు పుట్టుకొస్తుంటవి. మనస్సు అతిచపలమైనది. అది గాలితో సమాన 
మైంది. నిలుకడలేనిది. పట్టి నిలుపడానికి సాధ్యంకానిది. నిత్యానందాన్నిచ్చే 
వాడు, జీవులను కాపాడేవాడు మంచిలక్షణాలు గురుతులుగా గల తిరుమ 
లేశుడు ఒకసమయంలో దయతో రక్షించితేతప్ప, జీవునికి శరీరంలో ప్రవేశించ 
(జన్మలెత్త) గూోడదనే బుద్ధికూడ కలుగదు. భగవంతుని కృప లేక మోక్షం 
అబ్బదని భావము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఎక్కడిదురవస్థలు 17 106 1 73 


అవ: 


శో 


బ్రహ్మగాంధర్వము 243 


మనుష్యునిపాట్ట్లు భగవంతుని లీలలే. జీవి స్వతంత్రుడు కాడను 
చున్నాడు. 


ఎన్ని బాధలొ! తన కెన్ని లంపటములో! 
తలపోంత లెన్ని ? వేదన లవెన్ని ఇ 

ఎన్ని తాపమ్ములో! ఎన్ని దుఃఖమ్ములో ! 
ఎన్నిచూచిన నెన్నియేని కలవు; 

ఎన్ని కొల్వులొ! తన కెన్ని మోహము ? లను 
సరణము లెన్ని ? యాసలు మటథెన్ని ? 

ఎన్ని గర్వమ్ములో! యెన్ని దైన్యమ్ములో! 
యెొన్నిక( దలపంగ నెన్నా కలవు; 


పొదుకొను హరిమాయచే6 బరంగు జీవు6 

డెన్నిటికి నేగు ? నాశించు నెన్నిటికిని ? 

ఎన్నిటికి నేడ్చు ? హర్షించు ? నిన్ని వేంక 

టేవలీలలె; తా నెంచ నెవండు గాండు. 242 


బాధలు, లంపటాలు, ఆలోచనలు, వేదనలు, తాపాలు, దుఃఖాలు 


లెక్క పెడితే ఎన్నోకలవు. ఊడిగములు, తనకుండే మోహాలు, అనుసరణలు, 
అశలు, అహంకారాలు, దైన్యములు ఎన్నెన్నో వున్నవి. చుట్టుముట్టిన వైష్ణవ 
మాయవల్ల జీవుడు ఎన్నిటికి పరుగులుతీయును ? ఎన్నిటిని కోరును ? 
ఎన్నిటికి దుఃఖపడును ? ఎన్నిటికి సంతోషపడును ? ఇవన్నీ ఆ శ్రీనివాసుని 


లీలలే. 


బల్ల 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏది తుద 17 102. 1 70 


244 


అవ: 


ళా 


బ్రహ్మగాంధర్వము 


జీవి కామాంధుడై అవయవాలు మంచి చూపించటానికి సిద్ధంగా 
వుంటే, వాటిని పెడదారి పట్టిస్తున్నాడని మందలించుచున్నాడు. 


మోసాన మాయావిమోహితుండై ప్రాణి 
కాసుసేయనిపని గౌసివడియె; 
కను లనియెడి మహాకల్ప భూజమ్ములు 
తనుం బుణ్యుంజేయంగా. దగిలిరాంగ 
ఉన్నతోన్నతబుద్ధి నుండక తనుధారి 
కన్నచోటికి బంపి గౌసివడియె; 
చిత్తమనెడు మహాచింతొమణి తనకు 
తొత్తయి పనిసేయ తోడరాంగ 
హరిమీంద హత్తించి యానంద మందక 
తిత్తిపొఖ్యమునకై తిరిగె జీవి; 


కామతత్త్య మనెడి కామధేనువు కోర్కు 

లొసంగం జాలియుండ; పొసంగ మేను 

వేంకటేశ. జేర వేయక కామాంధు( 

డగుచు గతివిహీను( డయ్యె దేహి. 243 


జీవుడు మాయచే అజ్ఞానియై కొజమాలిన పనికై కష్టపడుతుంటాడు. 


కనులనేవే కల్పవృక్షాలు. అవి జీవుని పుణ్యవంతుని చేయడానికై తనతోనే 
ఉంటాయి. వోటి సాయంతో భగవద్దర్శనం చేసుకుంటూ మహోన్నతబుద్ధితో 
మెలగక శరీరి ఆ కన్నులను కన్నతావులజేర్చి, వాటివల్ల పాపం సంపాదించు 
కొని కష్టాలపా లౌతాడు. చిత్తమనేది కోర్కులిచ్చే చింతామణి వంటిది. అట్టిది 
గులామై తనకు మంచిపనులు చేయడానికి తోడవస్తుండగా, అట్టి చిత్తాన్ని 
శ్రీహరిని చేర్చగా కలిగే ఆనందాన్ని అనుభవించక, కొంచెపుశరీరసాఖ్యాలకు 
మళ్ళించి, జీవి తిరుగుతుంటాడు. కామతత్త్య మనెడు (కామః కామప్రదః 
ప్రభుః అని శ్రీవిష్ణసహస్రనామస్తోత్రం. అన్నింటిని మించిన కామం మోక్షం; 
అట్టిమోక్షస్వరూపుడు) కామధేనువు తనకు కోర్కులొనగ జాలియుండగా, 
ఆ కామతత్త్వరూపుడైన వేంకటరాయనికి తనతనువు నప్పగింపక కామో 
(ద్రేకముచే కన్నుగానని వాడై జీవుడు గతిమాలినవా డగును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


మోనసమునమాయా 268 159 1 108 


బ్రహ్మగాంధర్వము 245 


అవ: శ్రీ వేంకటేశ్వరుని దర్శించక అంతంలేని ఈపుట్టవులను తప్పించు 
కోలేరను చున్నాడు. 


ఏది దీనికి కడ ? యేది మొదల్‌? వట్టి 
వేదనల్‌ మణీ తన్ను వీడు టెప్పుడు ? 
తొడరిన హృదయమే తోడిదొంగ యగుచు 
వడివడి తను. బట్టి వలల బెట్ట6 
గడందితా కర్మముల్‌ గడచుట యెప్పుడు? 
నిడుపాటి బంధముల్‌ విడుచు టెప్పడు ? 
తతిగొన్న తలంపులే దైవ యోగమ్మయి 
మరగింపంగా తన్ను, మనను జేరి 


ల! 


గీ ఆపదలు వాయు టెపుడు ? నిజాశ తీజు 
టెపుడు ? మమతయె భూతమై యేచి బుద్ధి 
కెదియొ బోధింప వేంకటాద్రీశుం గనుట 
యెపుడు ? తుదలేని భవముల నీ6గు టెపుడు ? 244 


'ఈ పుట్టువునకు ఆద్యంతాలు ఎక్కడ ఉన్నవి? లే వనుట: ఈ 
జీవిని బాధలు వదలిపెట్టే దెప్పుడు? ఎప్పటికీ వదలవనుట. జీవుణ్ణి 
అనుసరించే హృదయమే తోడు దొంగ త్వరితంగా తన్ను (జీవుని)పట్టి 
బంధాలలో పెట్టగా, తా నెంత ప్రయత్నించియూ కర్మబంధాలను తప్పించు 
కొనే దెప్పుడు? అనగా మనస్సు యొక్క (ప్రేరణచేతనే జీవుడు కర్మలాచరించి 
సంసారబద్దు డౌతా డనుట. విస్ఫృతాలైన తలంపులే దైవయోగంగా మనసులో 
చేరి జీవుని వాటి కలవాటుపడేట్టు చేస్తూంటే ఇక ఆపదలు పోయేదెప్పుడు? 
తనఆళ తీరే దెప్పుడు? ఆశ లున్నంతవరకు ఆపదలుంటాయని భావము. 
పైపెచ్చు తమ ఆశ లెన్నటికినీ తీరవు. మమకారమే భూతంగా రెచ్చి బుద్ధి 
కేదో కొరమాలిన దానిని ఉపదేశిన్తుంటే మజీ శ్రీనివాసుని దర్శించే దెన్నడు? 
అంతంలేని జన్మపరం పరలను గడిచే దెప్పుడు? మంచిబుద్ధిగలవాడే స్వామిని 
దర్శించి, ఆద్యంతరహితమైన ఈ సంసారాన్ని దాటగలుగునని భావము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏది కడ దీని కేది మొదలు 36 225 1 = 150 


246 బ్రహ్మగాంధర్వము 


అవ... శ్రీనివాసునిడయనే సంపదగా దలచి జీవుడు హరిసాన్నిధ్య వైభవాన్ని 
అనుభవించే దెన్నటికో కదా అనుచున్నాడు. 


ఖా 


సతతమ్ము సంసారజడు6డు దానంట యాత్మ 
హితము దెలియుకొల మెన్న( డింక ? 
రతి సరసముల నూరకి ప్రాయ మెడలంగ 
నితరసౌఖ్యము తన కెన్న6 డింక ? 
నెడపక ద్రవ్యమోహితుంై తిరుగ దన 
యిడుమపాొటు దొలంగు టెన్న6 డింక ? 
కడలేని పొాలయలుకలచేత( దన దేహ 
మిడియంగ నిజసుఖ మెన్న డింక ? 


ఆ... శ్రీనివాసవిభుని జేరి తక్కిన సుఖ 
మేవగించుకాల మెన్న6 డింక ? 
శ్రీకళత్రు కరుణ సిరిగాం దలంచి జీవు( 
డీవిభవము గాంచు టెన్న€ డింక ? 245 


ఎప్పుడూ సంసారంలో పడి అజ్ఞానియైన తాను (జీవుడు) ఆత్మార్థాన్ని 
ఎకాలానికి తెలిసికోగలడు? సంసారంలో మునిగినవాడు ఆత్మజ్ఞాని కాలేడ 
నుట. స్రీలతోడి సరససల్హాపాలతో వ్యర్థంగా వయసు చెల్లిపోగా, ఇతరులకు 
సాధ్యంకాని బ్రహ్మానంద సౌఖ్యం తన కెన్న డబ్బుతుంది ? అనగా రాగరం 
జిత మనస్కులకు ఆత్మానందం అందదనుట. ఎడతెజపి లేక ధనాశతో 
తిరుగుతుంటే ఇక తన కీజన్మజరాదిదుఃఖాలు ఎన్నటికి తీరేది? ఆశాబద్ధులు 
సంసారాబ్ధిని తరింపలే రనుట. హద్దులేని ప్రణయ కలహాలతో శరీరం జీర్ణించి 
పోతుండగా నిత్య(ఆత్మసుఖం తన కెన్నడు లభించుట? చంచలాక్షులపై 
చాపల్యం గలవారికి ఆత్మానందం శశవిషాణతుల్య మనుట. శ్రీనివాసుని 
సన్నిధిలో చేరి ఐహిక సుఖాలను ఏవగించుకొను టెన్నటికి? దేవునిదయనే 
సంపదగా దలంచి జీవుడు ఈ స్వామివైభవాన్ని తిలకించే భాగ్య మెన్నటికోకదా! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కాయము జీవుండు గలనాండే 68 352 1] 235 


అవ: 


భ్‌ 


బ్రహ్మగాంధర్వము 247 
తనుధనవిభవాలు చంచలములనీ. వృ్యషాచలేశుని భక్తులై సుఖపడు 
డనీ ప్రబోధిస్తున్నాడు. 
దేహముల్‌ తలంప సుస్థిరములా ? ప్రాణుల 

కూహింప లోభ మట్టుండుంగాక 
మోహమ్ముచే వెన్మముం దెజుంగక తమ 
దేహసౌఖ్యముగోరి తిరుగుచుంద్రు; 


. నెలకొని ద్రవ్యముల్‌ నిలుచునా ? యేరికి 


నలవిమాలినయట్టి యాసగాక 


_ బలువైన వట్టివిభ్రాంతికి లోనయి 


తెలిసియు6 దెలియక తిరుగుచు౦ద్రు; 


విభవము లివన్ని నిజములా ? వెర వెజుంగ 

లేక వగల వేంగుచు నుంద్రుగాక - ఎజుక 

గలిగి తిరువేంకటేశుని గొలువ లేక 

తెజంగు మాలిన బుద్ధితో తిరుగుచుంద్రు. 246 


అలోచింపగా జీవులకు లోభం అంతగా ఉంది. ఈ దేహాలు 


సందేహాలుగదా! అజ్ఞానంచేత ముందు వెనుక (మంచిచెడ్డలు ఆలోచించ 
కుండా శరీఠసౌఖ్యాన్ని అపేక్షించి తిరుగుతుంటారు. హద్దుమీరిన ఆశగాక 
ఎవరికైనా సరే ధనం సుస్థిరంగా నిలిచి ఉంటుందా? ప్రబలమైన భ్రమకు 
జిక్కి అరకొరజ్ఞానంతో సంచరిస్తుంటారు. వైభవాలు కలకాలం ఉండేవా? 
తరణోపాయం తెలియక కష్టాలతో మాడిపోతుంటారు. జ్ఞానంపొంది ఇందిరా 
సుందరుని పొందు చెంది అతనిని సేవించుట మాని అపమార్గంలో పడిన 
బుద్ధితో అల్హాడిపోతుంటారు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం. పుట 


సారిదిసంసారంబు 40 248 1 166 


248 క్రహ్మాగాంధథర్వము 


అవ' _ ప్రాణులకు అన్నీ బాధ కల్పించేవే. భక్తితో గరుడ్రైలనాథుని కొలిస్తే 
అన్నిబాధలు తీరుతాయనుచున్నాడు. 
దినము ప్రాణులకును దీపనమున బాధ 
తనుపోషణముల కందర్పబాధ 
మనసుశాంతికి సదా మమకొరముల బాధ 
బలుకోరికలకు దైవగతి బాధ 
వెడయాసచూడ్కికి వేడ్కలచే బాధ 
కడువేడలకు వియోగములబాధ 
తొడవైన యెజుకకు దురితబుద్ధుల బాధ 
సచ్చింతనకును సంసారబాధ 


ఆ. అరిదినిశ్చ్యయమున కనుమానములబాధ 

సకలజీవులకును జన్మబాధ 

గరుడశైలకాంతు. గని భక్తి గొలిచెడు 

వెరవృచేతంగాని విడదు బాధ. 247 

ఎల్లప్పుడు జంతుజాలానికి ఆకలివల్లబాధ కలుగుతుంటుంది. దాన్ని 
తీర్చుకొని దేహాన్ని బాగా పోషించుకొంటే దానికి మన్మథసంబంధమైన బాధ 
కలుగుతుంది. మిక్కుటంగా శరీరాన్ని పుష్టికరం చేసుకొంటే అది మదనకదనా 
నికి ప్రేరేపిస్తుందని అభిప్రాయం. మమకారం (నాది అనే భ్రాంతి) మనశ్శాంతిని 
బాధిన్తుంది. అనగా మమకారంగలవారికి మానసికంగా ప్రశాంతత ఉండదని 
సారాంశం. విధినిర్ణయం ప్రాణులకు కలిగే అన్ని కోరిక లను బాధిస్తుంది. 
విధినిర్ణయ ప్రకారం జీవులకు జరుగుతుంది గాని, జీవు లనుకొన్నవన్నీ నెజవేరవని 
గ్రహించునది. అల్పాల్పపుటాసలు గల చూపులకు వినోదకార్యాలవల్ల బాధ 
కలుగుతుంది. ఆవినోదాలను ఎడతెగక అనుభవింప నీయక ఎడబాట్లు వాటిని 
బాధించును. పాపపు బుద్ధులు, అలంకారంవంటి జ్ఞానానికి బాధాకర్గా లగును. 
అనగా కలుషమైన బుద్దిగలవారు పరిశుద్ధజ్ఞానాన్ని పాందలే రనుట. సత్‌ (బ్రహ్మ) 
వన్తువును గూర్చి ఆలోచిద్దా మనుకొంటే నంసారం దాన్ని పీడిన్తుంది. 
సంసారసాగరంలో మునుగుతున్నవాడు, బ్రహ్మ మును గూర్చి విచారింపలే డనుట. 
అనుమానాలు ఎక్కువైతే అవి ఒక నిర్ణయానికి రానీయక అడ్డుతగులు ననుట. 
అన్నిప్రాణులకు పుట్టుకే బాధను పుట్టించేది. పుట్టకపోతే అంతకంటే వేజేసుఖ 
మేముండుననుట? ఈ బాధలన్ని తొలగించుకోడానికి ఒకటే ఉపాయం. అదే' 
శ్రీకాంతుని భక్తితో సేవించడం. 

. సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 

కటకటా యిటుచేసె 39 239 శే 160 


జా 


_బ్రహ్మణాంధర్వము 249 


ఆవ: లోభం అన్నిఅనర్జాలకు మూలం; అజ్ఞాని దాన్ని విడువలే కున్నా 
డనుచున్నాడు. 
చదివెనుబో ప్రాణి సకల; మీ చదువుపై 

చదువు రవ్వంతయు( జదువం డాయె 
సిరులు చంచల మని చేంత లధ్రువ మని 

బహుళసంసారమ్ము బయ లటంచ్చుం 
దొరలెడు సుఖమెల్ల దుఃఖమూలమ్మని 

యెజి/గి లోభమువీడ నెజబుంగం డాయె 
తలకొన్నధర్మమే తలమీ(ది మోపని 

వలచు టొల్లమి దైవవశ మటంచు6 
గలిమియు లేమియు గడవంగ రావని 

తెలిసి లోభమువీడ6 దెలియ డాయె 


గీ _పరహిత మ్మెంతయుం౦ దన పాలి దంచు 
వాచవులు నెవ్వగ లటంచు వరుస నిన్ని 
శేషగిరిసార్వభౌముని చేంత లంచు. 
జూచి లోభంబు విడువంగ6 జూడ. డాయె. 248 


శరీరి అన్నిచదువులు చదువుకొన్నాడు. కాని అన్నిటికంటే 
'పైచదువును కొంచెంకూడ చదువలేదు. అన్నిటికన్న పైచదువు భక్తి యని 
అభిప్రాయం: సంపదలు, పనులు(కర్మ) అస్థిరాలని తామరతంపరగా వుండే 
యీసంసారం సారంలేని వట్టిశూన్యమనీ, ప్రాప్తించే సుఖాలే కష్టాలకు కారణ 
మనీ, తెలిసియు, మానవుడు లోభం విడువలేకున్నాడు. తలపెట్టిన ధర్మం 
తలమీది మోపుమాదిరి బరువనీ, అంతా దైవాధీనం అనీ, వలచుట, ఒల్ల 
కుండుట “కలిమిలేములుకావడికుండలు” అన్న సామెతగా, ఒకప్పుడుండి 
మజొక్కప్పుడు మాయమయ్యేవని తెలుసుకొనిగూడ ఆ లోభగుణాన్ని విడిచి 
పెట్టలేడు. ఇతరులకు మేలుగూర్చుట తనమేలుకొజకేయనీ, జిహ్వాచా 
పల్యము సంతాపహేతువనీ, ఇవన్నీ శేషాద్రినాథుని పనులనీ తెలిసియు 
లోభం వదలడానికి ప్రయత్నించకున్నాడు. 


రా 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
చదివె( బో ప్రాణి 65 339 [1 226 
శీర్‌ 


250 బ్రహ్మాగాంధర్వము 


అవ: _ జీవుడు అజ్ఞానంతో ప్రభువులను కొలుచుచు జననమరణాదులకు 
గురియగును. పిదప జ్ఞానియై శ్రీశునికొలిచి నుఖించఛు నను 
చున్నాడు. 


బా 


బ్రదుకునక్షై పోయి పయిండి గైకొని తన 
పతి యవసరముల'. బ్రాణ మిచ్చు; 
బ్రదు కందులో నేది? పసిండి యెక్కడ నుండు ? 
గతి హరి యన కిట్లు కట్టువడియె; 
దొడ్డవాండ నగుదు దొరల. గొల్చిన నని 
యతిదీనుండై వారియడుగులం బడు; 
దొడ్డతనం బేది ? దొర యేడ నున్నాండు?. 
శ్రీహరి గొలువక జీవు6 డోడె; 


గీ చావనేల ? నోవ(గ నేల ? సారెకిట్లు 
క్రిందువడ నేల ? వేంకటగిరినిలయుండు 
దేవు. డీతం డనుచు నేండు తెలిసి కొలిచె. 
గొని యిన్నాళ్ళదా.కం జీ/కటి మునింగె. 249 


జీవుడు పొట్టకూటికై కొంతడబ్బు నాశించి తన ఏలికకు అవసరం 
వచ్చినపుడు ప్రాణము లైన అర్చించును. అందులో బ్రతు కేమున్నది? ధన 
మెక్కడున్నది ? లేదనుట. తనకు గతి హరియని ఎజుగక ఇట్లు బద్ధ డాయెను. 
ప్రభువుల సేవచే గొప్పవాడ నగుదు నని చాల దీనంగా వారికాళ్ళపై బడును. 
అందులో దొడ్డతన మేమున్నది ? దొర ఎక్కడున్నాడు? ఇలా శ్రీహరిని 
సేవింపక జీవుడు చెడుచున్నాడు. పలుమారు లీ రీతిగ పుట్టుచు గిట్టుచుబాధ 
లనుభవించుచు నుండు టెందుకు? అని ఇప్పుడు వేంకటగిరిపతి విష్ణు నెజిగి 
జీవుడు జ్ఞానియై సేవించెను. ఇంతవజకు అజ్ఞానం అనే చీకటిలోనే మునిగి 
యుండెను. 


సంక్షీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
చీచీ వివేకమా 103 13 ల , రి 


అవ: 


ఖ్‌ 


బ్రహ్మగాంధర్వము 251 


ప్రగాఢభక్తిచే కర్మబంధాలు తెగిపోగా దేవునిదయకు ప్రాణి పాత్రుడు 
గాగలడని పలుకుతున్నాడు. 


ఏది చూచిన దమ కింతయు నిటువలె 
వేదు వీడిన కూడు వెదుక లేదు; 
ఏకొంతసౌఖ్యంబు లేవి ప్రాణులకు ? పై6 
బడు దుఃఖములు కలపొటిగొక; 
ఏకమౌ పుణ్యంబు లేడ వెల్లరకును? 
గైకొన్న దురితముల్‌ కలవుగౌక; 
హితమైన మమకొర మేది యిందథజికును ? 
బ్రతిలేని విరహతాపములుగాక; 


మతిని వేడుకల్‌ మజియేవి మానవులకు ? 

దైవ మిడుపొటిగాక; యా దైవకరుణ 

గలుగు నెటు ? కర్మబంధముల్‌ తొలంగ6 ద్రోయు 

శ్రీనిలయుభక్తి మది€ దిరమైనం గాక. 250 


ఎక్కడ చూచిన అంతా ఇట్టానే యున్నది. ఎందు వెదకినా 


వెగటుగొల్పే కూడుదప్ప మజేమీ లేదు. ప్రాణులకు కష్టా లెక్కుడు కాబట్టి 
నిశ్చలనుఖం ఎక్కడిది ? లే దనుట. తాము చేసిన పాపాలు చుట్టుముట్టగా 
ఏకమైన పుణ్యాలెక్కడివి ? లేవనుట. సాటిలేని ఎడబాట్లతో కూడుకొన్నవారికి 
స్వచ్చమైన మమకారం (నాది అనే భావం) ఎక్కడిది ? లేదని భావం. 
మానవులకు దైవంయిచ్చే కొలదిపాటిగాక హెచ్చుగా ఉత్సాహా లెక్కడివి ? 
లేవని తాత్పర్యం. ఆ శ్రీనివాసుని దయ ఎట్లా మనకు కలుగుతుంది? కర్మ 
బంధాలు ఊడితే కలుగుతుంది. అవి ఎట్టా ఊడుతవి? అందుకు 
వేంకటేశ్వరుని మీద మదిలో భక్తి స్థిరంగా నిలబడవలె. 


సంకీర్తన రేకు సంఖ్య _నంపుటం పుట 


ఏది చూచిన6 దమకు 16 ర్రిర్ర్‌ 1 65 


252 బ్రహ్మగాంధర్వము 


అవ: శ్రమపడి ఏడుకొండలనెక్కి శ్రీనివాసుని దర్శింపక దిగిరా కూడదని 
హితవు గణపుచున్నాడు. 
కూడువండుట గంజికొజకా ? తనకు సౌఖ్య 
మెటం గలదో వెదకుటకు6 గొక; 
కుప్పనూర్చుట గడ్డికొణకా ? మనసు మంచి 
బాటకుం దివియ నేర్వవలె. గౌక; 
కొలుచుదంచుట పొట్టుకొజకొ ? కులీనుండై 
మూఢాత్ము( డన నిందమోయుకొజక ? 
జన్మమృత్యుజరాది సకలదుఃఖమ్ముల6 
దలపోసి మే లెంచవలయు.గొక; 
గీ కొండ ద్రవ్వుట చిట్టెల్బ కొజిక ? తాను 
తివిరి కొండెక్కు టూరక దిగుట కొజక ? 
కొండలప్పని యడుగులు గొలిచి తనకు 
దవిలిన విపత్తు లెల్ల నీంరవలె గాక! - 251 
అన్నం వండుట గంజికోసమా? కాదు, అన్నం కోసం. తనకు ఆనందం 
ఎక్కడుందో దానిని తెలుసుకొనుటకు. అనగా శ్రమించి కొండ నెక్కడం, అన్నం 
వంటిదైన శ్రీవారిదర్శనం. అనుభవించడానికే గాని గంజి వంటి వినోదాలు 
అనుభవించడానికి కాదని భావం. అన్నం, గంజి రెండు ఉపయోగపడుతాయి గాని, 
అన్నం వంటి దేవదర్శనం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. గంజి ఆనుషంగికంగా 
వుండాలి. కుప్పనూర్చిడి ధాన్యానికేగాని గడ్డికోసం గాదు. మనస్సును మంచిదారిలో 
నుంచుకో ప్రయత్నించవలె గాని కుమార్గాలలోనికి వెళ్ళనివ్వరాదు. కొండ నెక్కడం 
కుప్ప నూర్చువంటిది కాగా, ధాన్యం వంటిది దేవదర్శనం; గడ్డివంటిది వినోదదర్శనం. 
ధాన్యం మానవు లకు పనికి వచ్చేది; అది ప్రధానం. పశుగ్రాసం గ్రాసం; అది 
అప్రధానం. ధాన్యాన్నిదంచేదిపాట్టుకొణకా?కాదు బియ్యంకొఅకే. మంచికులంలో 
పుట్టడం మూర్భుడనే నిందమోయడానికా?కాదు; జ్ఞాని అనిపించుకోడానికి. స్వామిసం 
దర్శనం లేక కొండెక్కి దిగుట పొట్టువలె వట్టిదే అగును. దంచుట వంటిది 
కొండెక్కుట. శ్రీవారిదర్శనం ధాన్యనంపాదనంవంటిది. అదిలేక' తిరిగిరావడం 
పొట్టువలె నిరర్ధకం. పుట్టుక చావు ముసలితనం. మొదలుగాగల అన్నివిధములైన 
కష్టాలను . బాగా ఆలోచించి, వీనిని తొలగించుకొని సౌఖ్యాన్ని పొందే మార్గం 
ఆలోచించవలె. చిట్టెలుకను బట్టడానికా కొండను త్రవ్వడం?కాదు; ఏదో 
గొప్పనుపాందడానికే: అట్లే శ్రమపడి తదేక ధ్యానంతో ఏడుకొండలెక్కడం శ్రీనివాసుని 
దర్శించి సుఖించడానికిగాని చిట్టెలుకలాంటి చిట్టిపొట్టి ఫలాలు తెచ్చుకోడానికి 
కాదన్నమాట. కనుక కొండలయ్య పాదాలకు మొక్కి తన కేర్చడ్డ అన్నివిధాల కష్టాలను 
తొలగించుకోవటెను. 
సంకీర్తన రేకు 
కూడు వండుట 19 


బౌ 


ల 


0ఖ సంపుటం పుట 
15 గ 79 


ఆం 


వక్‌ 


అవ: 


నో 


క్రుహ్మాగాంధర్వము 253 


జీవితం చదువులు- తరుణులు, వారిపొందు అస్టిరాలని, భక్తుడై 
వీటిని విడనాడవలసినదనీ తరణోపాయం చూపుతున్నాడు. 


నాటక మింతయు నవ్వులకే పూట 

పూటకు. బొల్లయిపోవు బ్రదుకు; 
కోటివిద్యలు కూటికొజికె యాంకలి దీజ 

పాటుకు పొటెల బయలయిచను; 
తనుబంధనమున౦ జిక్కిన జీవి కేంకట 

మిలమిలలాడెడి చెలుల కొజకె 
అరమరపుల సుఖ మందిన పిమ్మట 

మొజగుకు మొజగెపో మొయిలయి చను; 
అన్ని చదువులు శ్రీహరి నరయుకొజకె 
సార మెటీ(గిన పరమసుజ్ఞాననిధికి; 


వేంకటేశ్వరులెంకకు విడివడి చను 
మనను భ్రమియించు వెన్నెలమాయ లెల్ల. 252 


బ్రతుకంతా నవ్వుపుట్టించే నాటకం. ఇది పూటపూటకు వ్యర్థమై 


పోతుంది. 'కోటివిద్యలు కూటికొజకే' అన్నట్లు ఆ ఆకలి తీరితే పిదప పడేపాట్లు 
వృథా అగును. శరీరమనే చెజలో పడ్డ జీవికి తళుకుబెళుకులుగల తరుణు 
లపై మిక్కిలి అపేక్ష పాటమరిస్తుంది. ఆ అల్పసుఖం పాందినక్షణంలోనే 
అది మోసానికి మోసంగా మబ్బులా మటుమాయ మవుతుంది. సారం 
గ్రహించిన జ్ఞాని అన్ని చదువులఫలితం శ్రీహరిని తెలునుకోడానికే అని 
తెలుసుకొంటాడు. మనస్సును భ్రమింపజేసే వెన్నెల వంటి ఆ మాయలన్నీ 
శ్రీనివాసునిదాసుని వదలిపోతవి. వైరాగ్యానికి భక్తి కారణమని భావము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నాంటకమింతా 358 339 ల్స్‌ 228 


254 


| 


( 


ళ్‌ 


బ్రహ్మాగాంధర్వము 


(కలి) కాలమహిమవల్ల మంచివన్నీ చెడుగా మారిపోతున్నవనీ వీటిని 
చక్క చేయడానికి వేంకటపతియే దిక్కని అనుచున్నాడు. 
సన్నార్గముల కీలు సడలె కొల విశేష 

మేమొకో! సౌజన్య మేటం గలసె; 
నేమి సంసారమో యిగిరె సద్ధర్మమ్ము 

శాంతమ్ము డిందె; విజ్ఞాన మణంగె; 
మలిన మాయె మెజుక; మఖజుంగాయె వినుకులు; 

మందుకు( గొనము మంచిపనులు; 
సంతోషమునకు నెచ్చట చోటు లేదాయె; 

సత్యమ్ము కొండలచాటు. జేరె; 


తమకు నెక్కడి బదుకులు ? తాజుమాజు 

వడియె నాచారములు; జాతివర్జధర్శ 

సముదయమ్ములు తడంబడెం) దిమిర మెల్ల. 

బాప వేంకటగిరి వివస్వంతుండె గతి. 253 


కరాలమపిము ఎట్టిదోగాని, మంచిమార్గాలకు ఆయువువట్లు 


తప్పినవి. అనగా అవి నశించిన వన్నమాట. మంచితనం ఏటిపా లైంది. 
ఇది ఎక్కడి నంసారమో కాని దీనికై ఉత్తమధర్మాలు ఇంకిపోయినవి. శాంతి 
క్రిందైనది. విజ్ఞానం అణగారి పోయింది. తెలివికి మాలిన్యం అంటింది. 
విన్న మంచిమాటలు మరుగై పోయినవి. సత్కర్మలు మందుకైనా ఎక్కడా 
అగపడవు. సంతోషానికి ఎక్కడా చోటు లేక పోయె. సత్య మెక్కడో కోనలలో 
దాగింది. శిష్టులకు ఇక (బ్రతు కెక్కడ? బ్రతుకు లేదని తాత్పర్యము. 
అచారాలన్నీ తారుమారైనవి. జాతులు వర్ణాలు వీటిధర్మాలు తొట్రుపడు 
తున్నవి. ఈ (తమస్సును) చీకటిని పోగొట్టడానికి ఆ వేంకటాద్రిపై వెలిగే 
వాడే (సూర్యుడే) దిక్కు, 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం. పుట 


కాలవిశేషమో 10 63 11 42 


బ్రహ్మాగాంధర్వము 2855 


(| 
న 


సమత్వబుద్ధి గలవాడే సుఖవంతు డనుచున్నాడు. 


సీ తిట్టులు వచ్చిన దీవెన లొదవిన 
నట్టె సరిగ నెంచు నాతండె సుఖి 
పట్టి చం పెడివేళ( బట్ట మిచ్చెడివేళ 
నట్టిట్టు తొన(కని యాతండె సుఖి 
చేరి చక్కెర పెట్టి చేదు పెట్టిన రెంటి 
నారగించి తనియు నాతండె సుఖి 
తేరకాండ్రను మజీ పోరానిచుట్టాల 
నచ్చుగ సరింజూచు నాతండె సుఖీ 


గీ. అనుసరించెడు పాపపుణ్యములవలన 
నలము ఫలముల నొల్లని యాతండె సుఖ 
సొరిది శ్రీవేంకటేశుదాసులను జేరి 
అందరాని పదం బందు నాతయె సుఖి. 254 


ఎవరు తన్ను తిట్టినను, దీవించినను కోపహర్షములు లేక సమత్వ 
బుద్ధితో నుండేవాడు, పట్టుకొని చంపే సమయంలో కాని, సామ్రాజ్యమునకు 
పట్టాభిషిక్తుని చేసేటప్పుడుగాని శోకహర్నాలు వెలిపుచ్చక స్థిరుడై ఉండువాడు, 
చెంతకుచేరి పంచదార మెక్కుమని ఇచ్చినా, చేదును త్రావ నిచ్చినా ఆ 
రెంటిని సమబుద్ధితో స్వీకరించి భక్షించి తృప్తి చెందేవాడు, సంబంధంలేని 
వారినీ దగ్గరిచుట్టాలనూ ఒకేవిధంగా చూచునట్టివాడు, చేసే వుణ్య 
పాపకర్మలఫలాన్ని ఆశించనివాడు, ప్రీతితో తిరుమలయ్య దాసులను జేరి 
సేవించి తరించేవాడు సుఖవంతుడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
అటువంటివాండువో ర 484 324 


256 


అవ: 


లా 


బ్రహ్మగాంధర్వము 


భావమంటే జీవాత్మయనీ, అందులో అగుపించేవాండే దేవుడనీ 

తెలుపు చున్నాడు. 

ఏనుంగు6 దలంచిన నేనుంలై పొడనూవు 
మ్రానయి తోచును మాకు దలంప 

కొండను దలపోయ కొండయై కనంబడు 
స్వాంతగోచరుండు దైవమ్మె సుమ్ము; 

బట్టబయలి నెంచ బయలయి కన్పట్టు 
కడలియై కన్పట్టు కడలి. దలంప 

పట్టణమ్ము దలంప పట్నమై కనిపించు 
భావగోచరుండు దైవతమె సుమ్ము; 

_ పన్నగనగమ్ముమీంది శ్రీపతిని దలంపం 
బన్నగనగమ్ము మీంది శ్రీపతిగం దోంయ; 


భావ మనంగ జీవాత్మయే; దేవుం డనిన 
రూఢిగాను మానసగోచరుండె సుమ్ము 255 


పృదయంలో ఏనుగును, చెట్టును, కొండను తలపోసుకుంటూ 


వుంటే అవే అగుపిస్తాయి. ఇందుకు కారణం హృదయంలో గోచరించే 
సమస్తమూ దైవమే సుమా! బయలు తలిస్తే బయలు, సముద్రమును భావన 
చేస్తే నముద్రము, పట్టణమును న్మరిస్తే పట్టణం ప్రత్యక్ష మవుతాయి. 
ఇవన్నియు భావ గోచరుడైన ఆ దైవమే. అదేరీతిగా శేషాద్రిపై విలసిల్లే వానిని 
తలచితే అతడే గోచరిస్తాడు. భావజీవాత్మ లభిన్నములు. నిజంగా దేవుడు 
భావాన భాసిల్లేవాడు సుమా 


సంక్షీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


చూచే చూపాకటి 134 141 2 95 


బ్రహ్మ్మగాంధర్వము 257 


అవ: _జీవబ్రహ్మములు భిన్నములు కావనెడు ఇతరులను అపహసించు 
చున్నాడు. 
జీవుండె కొందజు దేవుం డటందురు 
దైవమ్ము చేంతలు తమకు6 గలవె ? 
అవల గొందబజు కర్మ మది బ్రహ్మ మందురు 
రావణాదులు దాన రాణం గనిరె ? 
దైవమే లేదని తగ6 గొంద అందురు 
తమసృష్టియా విశ్వధాత్రి యెల్ల ? 
గగన మాతండు నిరాకారు. డందురు గొంద 
టెగువ( బురుషసూక్త మెజు6గ రేమొ ? 


గీ. కొంద జీతని కెనిమిదిగుణము లందు 
రౌర! తక్కినయవి తమ వగునె తలంప ? 
ఇవ్వి యేటిమాటలు ? విన నింపె ? వేంక 
టేశ్వరుని దాసులై మనుటే హితంబు. 256 


బొ 


జీవుడే దేవుడని కొంద అంటారు. అట్లయితే దేవుడుచేసే పనులు 
తాము చేయగలరా? చేయలే రనుట. కనుక జీవుడు దేవునికన్న భిన్ను డని 
అభిప్రాయము. అవతల కొందరు కర్మమే బ్రహ్మ మనుచుందురు. అది 
అట్టయితే కర్మఠులైన రావణాదులు ఆ కర్మలవల్ల ఎంతమాత్రం బాగుపడి 
నారు? బాగుపడ లేదని భావము. కాన కర్మము బ్రహ్మము కాదని నిర్ధారిత 
మైనదనుట. నాస్తికులు దేవుడే లే డంటారు. అయితే ఈ ప్రపంచమును 
సృష్టిచేసినది తామేనా? కా దనుట. సృష్టికి కర్త భగవంతుడని తెలియవలెను. 
మజీకొందరు ఆ దేవుడు ఆకాశం మాదిరి ఆకారం లేనివాడందురు. వీరికి 
పురుషసూక్తం తెలియదుకాబోలు! అందులో 'సహస్రశీర్నా పురుషః అని 
భగవంతుడు సాకారుడుగా వర్ణితుడై యున్నాడుగదా! దేవునికి ఎనిమిదిగుణాలే 
ఉన్న వంటారు. ఆయన అనంతకల్యాణగుణుడు కదా! కొజివగుణాలు 
వీరివా? ఆహా! ఇవేటిమాటలు? విన సొంపగునా? ఇంత చర్చ యెందుకు? 
శ్రీవేంకటాచలపతిదాసులై బ్రతుకుటే సర్యోత్తమము. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఏట్‌మాటలివి 112 67 2 4ర్‌ 


258 బ్రహ్మాగణాంధర్వము 


అవ: _ హరిభక్తి అనే కల్పవల్లి మెల్లమెల్లగా పెరిగి శ్రీనివాసుడనే ఫలాన్ని 
ప్రసాదించు ననుచున్నాడు. 


వేదవేదాంతాల వెస మొల్చి కొనసాగె 

గౌదిలి హరిభక్తి కల్పలతిక 
వైరాగ్యబోధల వడి. బ్రోది గాంచెను 

వేరూనె పంచసంస్కారములను; 
మునులలోపల నల్లుకొనియె శాస్త్రపురాణ 

ములయందు తలిరుటాకులను దొడిగె; 
సత్కర్మవిధులను సరవి పువ్వులు పూచె 

చాయల నించె సుజ్జానమునను; 


షన 


గీ అమరు లనియెడు పందిటియందు. బర. గె6 
బరమయోగంబుల శలాటుపటలి వైచె; 
శ్రీనివాసు. డిందుకు ఫలమైన వాండు 
దొరకును వివేకులకు గురుచరణ సేవ. 25/7 


వేదములు ఉపనిషత్తులు అనువానిలో మొలకెత్తి ప్రియమైన హరి 
భక్తి అనే కల్పలత పెరుగసాగినది. వైరాగ్యమును పెంపొందించే బోధలవల్ల 
అది గుబురైనది. పంచసంస్కారాలు అనగా శంఖచక్రముద్రాధారణము, 
ఊర్వపుండ్ర ధారణము, రామానుజ శ్రీనివాసదాసేత్యాదిగా దీక్షాకాలమున 
నామ ధారణము, “ఓం నమో నారాయణాయి అను తిరుమంత్రము; 
శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః* 
అను ద్వయమంత్రము, తిరువారాధనము అనువానివలన ఆ భక్తి వల్లిక 
బాగుగా వేరూనినది. మునులహృదయాలలో అల్లుకొన్నది. శాస్తాలు 
వురాణాలు- వీటివల్ల చిగిర్చినది. కైంకర్యాదులవల్ల విరబూచినది. 
పండినజ్ఞానంచేత వన్నె మీజీనది. దేవతలనే పందిటిలో సొంపుగా పెంపు 
వహించినది. ఉత్తమమైన యోగములవల్ల(జ్ఞానధ్యానభక్త్యాదులు) పిందెలు 
వేసింది. ఈ భక్తి వల్లరికి పరమఫలం శ్రీనివాసుడే. ఆచార్యపాదసేవవల్ల 
జ్ఞానవంతుల కీ ఫలం లభిస్తుంది. 


సంక్షీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
పంట వండుకొనేవారిభాగ్యము 148 222 2 149 


అవ: 


బా 


బ్రహ్మగాంధర్వము 259 


మానవుడు వేంకటేశ్వరభక్తుడైనగాని ఇంద్రియాదుల పొగ రణగా 
రదని పలుకుతున్నాడు. 


జడధు లుప్పొంగు కైవడి నింద్రియమ్ములు 
సందడించు నొకొక్క సమయమందు; 

బడబాగ్ని రేంగిన వడువున ముంగోప 
ముడికించు మనసెల్ల నొక్క యదన; 

కొండ మోసినయట్టు లుండు సంసారమ్ము 
కలిమిలేముల నొక్కకొలమందు; 

కారుచీంకటు లట్లు క్రమ్ము దుఃఖము లెల్ల 
నూజిట లేకుండ నొక్క తజీని; 

పెక్కుకోర్కులు పెనుగాలి వీచినట్టు 

లూచు నిట్టట్టు లేచి యొక్కొక్కసారి; 


అరయ వేంకటపతిదాసు. డయిన. గొని 
యునికిం బాయ విన్నియును నే యొక్కవేళ. 258 


ఒకానొకసమయంలో త్వక్చక్షుశ్తోత్రజిహ్వాఘూణములనే 


ఇంద్రియాలు సముద్రాలు ఉప్పాంగినట్టుగా పెల్లుబికి కలవర పెట్టుతాయి. 
ఒకసమయంలో ముంగోపం బడబాగ్నివిధంగా చెలరేగి మనస్సును బాగా 
ఉడికించి వేస్తుంది. ఒకానాకతరుణంలో కలిమిలేములచేత ఈ సంసారం 
కొండంత గురువై బరువై ఉంటుంది. ఒక్కొక్క సమయంలో కారుచీకట్ల 
మాదిరి కష్టాలన్నీ ఒకేమారు చుట్టుముట్టి ఊరట లేకుండా చేస్తాయి. 
నానావిధములైన కోరికలు తుపొనుగాలిగా చెలరేగి ఇటూ అటూ ఊపు 
తుంటాయి. ఆలోచించగా ఏడుకొండలయ్యదాసుడైతే గాని ఈ కష్టాలు ఏ 
ఒక్కసమయంలోనూ వదలిపెట్టి పోవు. 


సంకీర్తన “రేకు నంఖ్య సంపుటం _ పుట 
అట్టివేళ 98 489 . 328 


260 బ్రహ్మగాంధర్వము 
'అవ: భగవంతుని శరణుజొచ్చినవానికి ఇహపరాలు అరచేతిలోని ఉసిరిక 
కాయ లనుచున్నాడు. 


దేహి పుట్టిన వేళం దెలియ నిరాబారి 
గోచియు మొలత్రాటిగొడవ లేదు; 


ఎదిరిని దన్ను(దా నెజు(గ6 డొక్కింతయు. 
వెనచు కోరిక లేదు పేరులేదు; 
ఎదిగి నిద్రావస్థ నితండు విరక్తుండు 
_ సంసారభోగసంసక్తి గనండు; 
ఏ పనులకుం జొర6 డెట్టి లంపట లేదు 
కోపమ్ములే దీసుగూడ లేదు 


గీ, హరిశరణు( డైనయపవు డమరాధికుండు 
వాని యర చేతియుసిరికల్‌ పరము నిహము; 
దురితములు దుఃఖములు లేవు; పెరిగి పెరిగి 
'పెద్దయై మొద్దువలె నుంట బుద్దిగాదు. 259 


రసో 


శరీరి పుట్టినపుడు ఏమియులేని నన్న్యాసి. గోచి మొలత్రాడని కూడ 
అనుకోడు, ఇతరులనుగాని తననుగాని కొంచెం కూడా తెలుసుకొనలేడు. 
ఆ దశలో చుట్టుకొనే కోరికగాని, పేరుగాని ఉండదు. కొంచెం పెరిగి ఇతడే 
నిద్రాసమయంలో విరక్తుడై వుంటాడు. సంసారసంబంధములైన సుఖాలను 
అనుభవించడు. ఎట్టిపనులకు పూనుకొనడు. కనుకనే అతనికి ఎట్టి గాసియు 
ఉండదు. అట్టివాడు శ్రీనివాసుని శరణుపొందితే అరచేతిలోని ఉసిరికకాయల 
వలె అతనికి ఇహపరములు సులభసాధ్యాలు. అతడు దేవతలకంటె గొప్పవా 
డౌతాడు. పాపాలు, కష్టాలు అట్టివాని కుండవు. కనుక వయసుమీఅగా పెద్దయై 
మొద్దువలె స్వామిభక్తి లేకుండుట బుద్ధిగాదు. 

సంకీరన రేకు నంఖ్య సంపుటం పుట 


జీ 


పెరుగ బెరుగ 89 శతి | 295 


అవ: 


జూ 


బ్రహ్మగాంధర్వము 261 
శ్రీ వేంకటేశ్వరుని సేవిస్తూ అందరు సుఖంగా ఉండవలెనని కో 
తున్నాడు. " 
మానియోడను నమ్మి మనుజు( డంబుధి దాంటి 

నానార్థములు గూర్చి నటనసేయ 
కంసారి కృపనమ్మి సంసారవారాశి 
గొబ్బున దాంట లోకులకు. దగదె ? 
జుత్తె. డినుము నమ్మి సొరిది నొక్కండు భూమి6 
గట్టడి భయములు గడచుచుండ 
నెమ్మిం జక్రాయుధు నిజనామమును నమ్మి 
భవభయమ్ములు గడవంగం దగదె ? 
గాలి కాటెడు చిజుదీపకళిక నమ్మి 
నరుడు పెంజీ/కటిం బాసి యరుస మంద 


జనులు తమ యాత్మ వేంకటస్వామి వెలుంగ 
మేల్మి నాతని సేవించి మెజయ వలదె ? “260 


కజ్దతో తయారైన తెప్పను నమ్మి మానవుడు మహాసముద్రం దాటి 


పలురకాలవన్తువులు సమకూర్చుకొని తైతక్కలాడు తుంటాడు. మజథి 
కంసాంతకుని కరుణకు పాత్రులై లోకులు సంసారమనే సాగరమును తరించ 
దగదా? తగుననుట. 


ఒకానొకడు ఇనుముతో చేసిన లొడితెడు ఆయుధం పట్టుకొని 


భూమిలోని భయాలను అవలీలగా తొలగదోసు కుంటాడు. ప్రీతితో చక్రం 
ఆయుధముగా కల శ్రీశుని నామస్మరణాన్ని నమ్ముకొని జననరూపభయాన్ని 
బాపుకో తగదా? తగుననుట. గాలికి ఆరిపోయే గోరంతదీపసహాయంతో 
మానవుడు కారుచీకటిని పటాపంచలు చేసి సంతసిల్లుచుండగా మానవులు 
తమ ఆత్మలో ఏడుకొండలరాయడు జాజ్వల్యమానంగా వెలుగుతుంటే ఆ 
ప్రభువును సేవించి తరించ వలదా? తరించ వలె ననుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


వివేక మెజు6గని 88 429 [1 287 


262 బ్రహ్మాగాంధర్వము 


అవ: _ అంతరాత్మగా ఉండే శేషాద్రిప్రభుని తలంచనివారు జన్మమృత్యు 
జరాది దుఃఖా లనుభవింతు రనుచున్నాడు. 


ఆంకటి కడుగని యర్భ్శకు జననియే 
వట్టి పాల్హావించు నట్టు లీశ్వ 
రుడు రక్షకుండు కోర్కు లుడిగిన యోగికి; 
బుద్ధి యెజింగిన బొట్టెంగూర్చి 
తల(పదు గద తల్లి; దైెవమ్ము స్వప్రయ 
త్నపరుల మీ6ద వత్సలత విడుచు; 
స్వాతంత్ర్య ముడిగిన వారౌటం బాంచాలి€ 
గరి గౌచె; రాండాయెం గావ బ్రహ్మ 
తలద్రుంగి నపుడు, మదనుండు మాడినపుడు 
వారలు స్వాతంత్ర్యపరులు గొన; 
అనిశమ్ము దిక్కని యాత్మలోపల. దన్ను 
భావించునట్టి ప్రపన్నజనుల 
గీ ఇక్క డక్కడ రక్షించు నీ వృషాద్రి 
విభు( డహంకార మించుక వీడ కంత 
రాత్ము మజచిన ద్రోహులు ననుభవింత్రు 
జన్మమృత్యుజరాది విషాదములను. 261 


పసిపాప పాలిమ్మని అడుగకున్నా తల్లి తనంతట తానే బలాత్కారంగా 
పాలిస్తుంది. అట్లే భగవంతుడు కోరికలులేని యోగికి అవసరమైన కోరిక లిస్తూ 
కాపాడుతాడు. బుద్ధితెలిసిన బిడ్డ్ణవిషయంలో తల్లి పైరీతిగా ఉండదు గదా! 
ఆవిధంగానే దైవంకూడ శరణాగతి పొందక న్వవ్రయత్నపరులైన వారిపట్ల 
ఉపేక్షాభావంతోనే ఉంటాడు. ఇందుల కుదాహరణం ద్రౌపది, గజరాజు; తమ 
ప్రయత్నాలు వ్యర్థమై శరణాగతి పొందగా వారిని దేవుడు రక్షించాడు. అట్టుగాక 
స్వతంత్రంగా వ్యవహరించిన బ్రహ్మతల తునుమ బడినప్పుడూ, మన్మథుని శరీరం 
భస్మమయేటప్పుడూ భగవంతుని రక్షణ వారికి లేకపోయినది. ఎల్లప్పుడు నీవే 
దిక్కని ఆత్మలో తలపోసి ప్రపత్తి సలిపే ఎక్క డెక్కడి భక్తుల నైనను ఈ వృషభాద్రి 
వాసుడైన శ్రీనివాసుడు కాపాడుతాడు. అహంకారాన్ని కొంచె మైనను వదలక 
అంతరాత్ముడై యుండే వేంకటేశుని తలవని ద్రోహులు చావువుట్టుకలు, 
ముసలితనం మున్నగు కష్టాలపా లవుతారు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇటుగన సకలోపాయములు 81 39] | 262 


బొ 


అవ: 


జూ 


బ్రహ్మగాంధర్వము 263 


వేంకటాచలపతికి దాసుడైనవాడు ఏ కులస్థుడైనా, ఎవడైనా పూజ్యుడే 
అనుచున్నాడు. 
జగతిలోపల సత్యసంపన్ను( డగువాండె 
పరనిందసేయం బాల్పడని వాండు 
అరుదైన భూతదయానిధి యగు వాండె 
యితరుల. దన వలె నెంచువాండు 
నిర్మలుండై యాత్మ నియతి గల్దినవాండె 
ధర్మతత్పరబుద్ధి దగులువాండు 
కర్మమార్గమ్ములు గడవకుండెడు వాండె 
మది హరిభక్తి యేమఖిని వాండు 


ఎల్లరకు హితవుగ6 జరియించువాండు 

పగ తలంపున గొనకుండ 'బ్రదుకువాండు 

ఏ కులజుడైన నెవండైన నేమి ? వేంక 

టాద్రిసమ్రాట్టునకు దాను. డయినవాండు. 262 


లోకంలో సత్యసంపన్ను డైనవాడే ఇతరులను నిందించుటకు పాలు 


పడడు. భూతదయకు నిధిగా ఉండేవాడే పరులను తనవలె తలచగలడు. 
పరిశుద్ధుడై ఆత్మసంయమనము కలిగినట్టివాడే ధర్మమందు ఆసక్తమైన బుద్ధి 
కలవాడై ఉంటాడు. కర్మమార్దాలలో తగులుకొననివాడే మనసులో విష్ణుభక్తిని 
ఏమరనివాడు. సకలజనులకు హితంగా నడుచుకొనేవాడే విరోధమును తలం 
పునకు రానీక బ్రతికేవాడు. పైగుణాలుగల శ్రీనివానభక్తుడు ఎవడైనా 
ఏకులంవాడైనా పూజ్యుడే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


[| 


ఏకులజుండేమి శ 292 శ 1985 


264 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: శరణాగతుడై ధన్యుడు కావడానికి మున్ముందు అలవరచుకొన 
వలసిన అర్హతలను వివరిస్తున్నాడు. 


సతతదయాచారసంపన్ను(డై కదా 
అమలవైష్ణవతకు నర్హు( డగుట 


బౌ 


ఒనరంగ తీర్థవ్రతోపవాసమ్ములు 
తగ సల్సిగద విష్ణుదాసు డగుట 
సకలయజ్జఫలమ్ము సమకూడినం గదా 
హరినామపాఠకుం డగుట తాను 
ఆజన్మ శుద్ధుడై యలరారినం గదా 
అసమచక్రాంకితుం డగుట తాను 


గీ... కలిగినంగద యాచార్యుకరుణ తనకు 
నంజనాచలవిభు( గన్నులారంగనుట 
భక్తి ముదిరినంగద అన్యభావ ముడిగి 
తాను శరణాగతుం డౌట! ధన్యు డౌట! . 263 


ఎడతెగనిదయ, ఆచారము బాగా కలిగినవాడైతే స్వచ్భమైన వైష్ణవ 
మతానికి సమ్మతు డవుతాడు. ఒప్పిదముగా తీర్ధయాత్రలు, వ్రతాలు, ఉప 
వాసాలు చక్కగా చేస్తేగదా విష్ణువునకు దాను డౌతాడు? సకలయాగాలు 
ఫలించినప్పుడే భగవన్నామనంకీర్తనం చేయ గలుగుతాడు. పుట్టినదిమొదలు 
పరిశుద్ధు డయితేనే చక్రాంకనములు ధరిస్తాడు. గురువుగారిదయను పాంద 
గలిగి నపుడే, ఆ అంజనాద్రివిభుని కనులార కాంచగలుగుతాడు. భక్తి బాగా 
పరిపక్వమైనపుడేగదా ఇతరచింతను మాని శరణాగతు డవుతాడు. ధన్యుడు 
కూడా అవుతాడు. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
సులభమా యిందరిక్షి 87 423 1 283 


బ్రహ్మ్మగాంధర్వము 265 


అవ: పరమభాగవతులు అన్నిలోకాలలో 'స్వైరంగా విహారంచేయగల రను 
చున్నాడు. 


న! 


ఆకాశ మడ్డమా? అవలిది యడ్డమా 

శ్రీకాంతు భజియించు సేవకులకు ? 
పాతాళ మడ్డమా భాగవతాళికి ?. 

భూతల మడ్డమా పుణ్యులకును ? 
హరిదాసులకు నడ్డమా అమరావతి ? 

తిమిరమ్ము లడ్డమా దివ్యులకును ? 
కమలసంభవుని లోకం బడ్డమా విష్ణు 

కైంకర్యపరులైన ఘనమతులకు ? 
గీ, పరమపద మడ్డమా? ఫణిపర్వతాధి 

పతికి నూడిగ మొనరించు భక్తకోటి; 

కిన్ని లోకాల భోగించి యిచ్చ వెంట 

వరుసగ విహార మొనరించు వైష్ణవులకు? 264 

రమాపతిని సేవించే సేవకులకు ఆకాశంగాని, దానికి అవతలిభాగం 
గాని అడ్డం కాజాలదు. భాగవతులకు పాతాళం అడ్డంకాదు. పుణ్యవంతులకు 
భూమి అడ్డం కాదు. హరిదొస్తులకు అమరావతికూడ చారరానిది కాదు. 
భక్తితో భాసిల్లే దివ్యమూర్తులకు ఎక్కడగాని అజ్ఞానం అనే చీకటి అడ్డం 
కాదు. విష్ణకైంకర్యంచేసే గొప్ప బుద్ధికలవారికి బ్రహ్మలోకం కూడా సులభంగా 
చేరగలిగిన తావే. శేషపర్వతాధిపతికి పరిచర్యలుచే సే భక్తబృందానికి పరమ 


పదంకూడ అడ్డం కాదు. అనగా సులభ గమ్య మనుట. అన్నిచోట్ల భాగవతులు 
స్వైర విహారం సల్పగల రని భావం. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఆకాశ మడ్డమా డ్‌ 288 1 192 
19 


266 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: వైరాగ్యం పొందడానికి వదలదగ్గవేవో సెలవిస్తున్నాడు. 


కనులయెదుట నున్న కనకమ్ముపై. గాంక్ష 
గలయంత తడవు మోక్షమ్ము లేదు; 


జొ 


అన్నాదిరుచులపై నభిరుచి గలదా 
పన్నుగ జ్ఞానమ్ము పదిలపడదు; 

కొంతలపై భమ గలయంత కాలమ్ము 
మిక్కిలి హరిభక్తి మెజియంబోదు; 

సంసారపున్‌విధి జరుగునంత తడవు 
ధర్మమ్మునకు స్థిరత్వము గలుగదు; 


గీ చిత్తమున జింతలెల్ల నశించుదనుక 
హత్తుకొనదు వైరాగ్యమ్ము; హరికటాక్ష 
పాత్రులగు దొసజనులకు పరమమైన 
శ్రీవికుంఠపద మ్మజ చేత6 గలదు. 2656 


కనపడే కాంచనంపై కాంక్ష నశించనంతవరకు మోక్షం అబ్బదు. 
వంటకాలపై ఆశ ఉన్నంతవజకు జ్ఞానము స్థిరపడదు. స్రీలపై వ్యామోహ 
ముండునందాక దైవ భక్తి చక్కగా ప్రకాశింపదు. సాంసారిక కృత్యాలు జరుపు 
తున్నంతకాలం ధర్మానికి నిలకడ వుండదు. మనస్సునందు సకలవిధచింతలు 
నశింప కున్నవో వైరాగ్యం అంటదు. శ్రీనివాసుని కటాక్ష వీక్షణాలకు లక్ష్యమైన 
దాసలోకానికి వైకుంఠలోకం అజచేతనే ఉంటుంది. అంనాంక్‌ వైకుంఠపదం 
సులభ మని భావము. 


సంకీర్తన రేకు. సంఖ్య సంవుటం. పుట 


ట్‌ 


తెగక పరమునకు 235 203 3 136 


అవ: 


జ్‌ 


బ్రహ్మ్మగాంధర్వము 267 


జీవుడు మాయామోహితుడై కర్మబంధితు. డగుచున్నాడని, జ్ఞానియె 
శ్రీవేంకటేశ్వరుని కొలిచి తరించవలెగదా అని హెచ్చరించుచున్నాడు. 


_ ఎటివిచార మిదెక్కడి యాచార 
_ మకట ! జీవుడు మాయలందుం బొరలు; 
పరంగ నూజేడుల బ్రదుకునకే గదా 
తా నన్నియుంగూర్చి దాచుకొనుట 
భువిని నానాసుఖభోగొాలు చింతించు 
పరమున కీపొటి పాటుపడండు; 
కామసౌొఖ్యమునకు కడుపు నించుటకెగా 
యుడుగ కుద్యోగముల్‌ తొడుకుచుండు; 
మిడిసి లోకములెల్ల మెప్పించ నడచును. 
హరిని మెప్పింప( బ్రయాసపడండు; 
చచ్చి చచ్చి జన్మము లెత్తు జాలియెల్ల 
నూర6గల కర్మములను జేయుటకు. గాదె ! 
మెచ్చుగా€ గొల్పు నరులను మేర లేక; 
కూర్మి శ్రీవేంకటేశుని గొలువ లేండు. 266 


జీవుడు మాయలో పడి పొర్గాడుచున్నాడు. అయ్యో! ఇదేమి 


విచారము? ఇదెక్కడి ఆచారము? తా నన్నివస్తువులు సమకూర్చుకొని దాచు 
కొనుట ఈ నూరేండ్లబ్రతుకునకేగదా? పురుషాయువు నూరుసంవత్సరాలని 
ప్రమాణము. అశాశ్వతమైన జీవితానికై వస్తుసంగ్రహణ మనుచిత మనుట. 
భూమిలో పలుసుఖాలను భోగాలనుగూర్చి ఆలోచించునేగాని పరానికై ఈ 
మాత్రంకూడ పాటు పడడు. ఇంకా ఈ జీవుడు కామసౌఖ్యానికి, పొట్టనింపు 
కోవడానికీ వదలక ప్రయత్నములు చేయును; ఎగి రెగిరి జనమును మెప్పింప 
యత్నించునుకాని నారాయణమూర్తిని మెప్పించడానికి శ్రమించడు. చావు 
పుట్టుకలు కల్గిన ఈ జన్మకష్టమంతయు దారిని పాయ్యే కర్మములు తన 
నెత్తిపై వైచుకొనుటయేగదా! హద్దుపద్దులేక మెప్పుగా మానవులను సేవించునే 
గాని ప్రేమతో శ్రీవేంకటేశ్వరుని సలించడాలడు, 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 


ఏటి విచారము 297" 560 3 376 


268 బ్రహ్మగాంధర్వము 


అవ: కుమార్గాలలో సంచరించక సనప్షశైలేశుశరణంది చక్కపడుమని 
జీవుని ప్రబోధించుచున్నాడు. 
ఇందందు. దిరుగుచు నెవరివాండవుగాక 
బందెపసర మైతి బడుగుజీవ! 
తోలుతిత్తిం జొచ్చి తొడరు నాంకటిచేతం 
బలువురకును బంటుబంట వగుచు 
ఏలినదొరగాన కెసంగు నాసలం జిక్కి 
కూలికి మైకొంటి కూళజీవ ! 
తీట మేనం జొచ్చి తెక్కలికొండ్రచే 
మూటగట్టింప(గ మూల మగుచు 
విభుచేతిఘనతను విడచి కోరికలకు 
వేంటకుక్క వయితి వెజ్టీజీవ 1 
గీ చీమలగృహంబులోం జొచ్చి చిక్కు అంది 
దోమకజకుట్లకును తోడిదొంగ వగుచు 
సప్తశై లేశు నెటుంగక జాడు చొప్ప 
నాము మేయంగ దొరకొంటి నాలిజీవ ! 267 


బక్కచిక్కిన ఓ జీవుడా! ఇటునటు దిరుగాడుచు అనగా నిశ్చలముగా 
ఒకదైవాన్ని ఆశ్రయించక కడకు దిక్కుమాలిన బందెపసర మైతివి. చర్మమయ 
మైన ఈ శరీరములోచేరి జనించేఆకలితో (జీవనోపాధికై) ఎందరికోభృత్యాను 
భృత్యుడవైతివి. నిజముగా కాపాడే ఏడుకొండలరాయని ఎఖుగలేక పెచ్చరిల్లే 
ఆశకు లోనై కూలికిపాల్పడే కుత్సితుడ వైతివి. గజ్జిగల దేహమును జేరి పంచేం 
ద్రియములనే దొంగలచేత పాపపుమూటలు గట్టించుటకు మూలకారణ మైతివి. 
వేంకట ప్రభునిచేతి చలువనుకాదని అల్బమృగములవంటి కోరికలను పట్టుటకు 
వేటకుక్క వయితివి. కనుకనే ఓ జీవుడా! నీవు వెజ్టివాడవు, చీమల పుట్టవలె 
బహుళచ్చిద్రము, నశ్వరమునగు దేహములో దూరీ కమ్మికి గ్రుచ్చి కాల్చిన 
దోమయొక్క మాంసపుముక్క కొజకు సహాయచోరుడ వైతివి. దోమ అతిసూక్ష్మప్రాణి. 
దాని మాంనవుముక్క శశవిషాణనదృశముగదా! అట్టిదాని చౌర్యమునకు 
యత్సించుట అవివేకము. ఏడుకొండలదొరను స్మరింపక జాడు, చొప్ప, నాము 
మేయుటకు వూనుకొంటివి. జాడు=వెన్నుతీయనిది. చొవ్ప=నిస్సారమైనది. 
నాము=ప్రాణాపాయముకల్లించునది. ఇట్టి ఆత్మహాని కరములగు కర్మలకు 


జా 


పాల్పడి పశువునకంటె హీనుడవగుచున్నావు. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఇందునందుం దిరుగుచు. "35 215 శ 143 


బ్రహ్మ్మగాంధర్వము 269 


అవ: చెడుదారిలో నడువక మోక్షమార్గము ననుసరింపుమని జీవునికి బుద్ది 

గజపుచున్నాడు. 
కటకట! జీవుండా! కొలవశుండవై 

సటసటలను ప్రొద్దు జరుపుచుందు; 
సమతతో నన్నియుం జదివి తుట్టతుదకు 

కుమతివై యెల్లరం గొలుచుచుందు; 
తమిగొని గంగకు తాన మాడంగం బోయి 

తగ నూతినీళ్ళను ద్రాగుచుందు; 
తనువు, ప్రాయము నమ్మి దానధర్మాల్‌ మాని 

చెన6టివై కర్మముల్‌ సేయుచుందు; 
ఒనరంగ మీందనొడ్డిన మబ్బులను నమ్మి 

దొనలనీళ్ళను వెళ్ళంద్రోయుచుందు; 
గీ. ఎలమి తిరువేంకటేశ్వరు( దెలియలేక 

పొలమురాజుల వెంబడి( బోవుచుందు; 

చిలుకకుంబలె బుద్ధులు సెప్పి యేమి ? 

బలుమరున కెల్లపుడు తోంజు( బాడుచుందు. 268 

అయ్యయో! జీవుడా! కాలమునకు అధీనుడవై పనికిమాలిన పనులతో 
కాలం గడుపుతున్నావు. పరిపూర్ణముగా అన్నిచదువులు (ఆస్తిక్య బుద్భ్య్యత్పా 
దకములు) నేర్చి దుష్టబుద్ధివై పరమాత్మను జాజవిడిచి అనామకు లనుగూడ 
కొలుచున్నావు. ఆశతో గంగలో మునుగనెంచి దరి దరిసియూ, ప్రక్కనున్న 
బావినీటిని త్రాగుచున్నావు. అనగా గంగవలె పవిత్ర మూర్తి శ్రీనివాసుని సేవింపగోరి 
చెంతకు జేరియు, చేరువనే గల సామాన్య దేవతల కొల్చుచున్నా వనుట. ఈ 
శరీరము, ఈ వయస్సు శాశ్వత మనుకొని దానధర్మాలు చేయక మూర్భుడవై 
పావవువనులు చేయుదువు ఆకాశము లోని మబ్బును చూచి కొండమీది 
నీటిపల్లములోని నీళ్ళను వెలికి పారజల్లు చున్నావు. అనగా కలియుగప్రత్యక్షదైవమై 
శ్రీనివాసు డుండగా ఎక్కడో వుండే ఏ దేవుడో ఏదో గొప్పఫల మిచ్చునని ఆశించి 
నశించుచున్నా వనుట. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటాధిపతిని 
తెలియలేక భూ స్వాముల వెంటబడుచున్నావు. అనగా అఖండానందమును కాదని 
అల్బ సుఖాన్ని కోరుతున్నావనుట. చిలుకకు ఎన్నిబుద్భలు చెప్పినను ఏమి 
ప్రయోజనము? అనగా అది నేర్చినపదములను తిరిగి వల్లించునే గాని వానియర్థ 
మెజీగి ప్రవర్తింపదుగదా! అటులే మానవుడు ఎంతనేర్చినను ఆచరణ లేకున్నచో 
నిరుపయోగ మనుట. ఓయీ! కామాతురుడవై ఎల్లప్పుడు మన్మథునికి వంతపాట 
పాడుచునేయుందువు. 

సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కటకట జీవు6డా! 67 350 శే 234 


బ్‌ 


270 ట్రహ్మగాంధర్వము 


అవ: భగవన్నామము తజుగని ధనమని, దానిమహిమను వర్ణించు 
చున్నాడు. 
ఇచ్చలో. గోరిన వెల్లం దీర్చు ధనమ్ము 
గోవిందునామమే గొప్పధనము; 
నారదాదులజిహ్వ నర్తించెడు ధనమ్ము 
సకలాగమమ్ములు చాటు ధనము; 
కూర్మిమోనులు దాచుకొనెడు ధనమ్ము మో 


రో 
ఖా క్రానకు సంబళమైన ధనము; 
ఇరవైన భక్తుల కెల్ల నింటిధనమ్ము 
తిరముగా నాత్మ బాతిన ధనమ్ము; 


గీ పరమశివుండు కొశీవురి. బంచు ధనము 
_వూజ్యులైన యాచార్యుల మూలధనము; 
మించిచ్చేంకటవిభుండు పాలించు ధనము 
అరయ హరినొమమేే నిత్యమైన ధనము. 269 


గోవిందుని తిరునామము చాల గొప్పది. మననులోని కోరికలెల్ల 
తీర్చగల్గినది. ధనమున్నచో అన్నిటిని పొందవచ్చును. 'ధనమూల మిదం జగ 
త్తనికదా పెద్దలనుడి. ఈ హరినామధనమే నారదుడు మున్నుగా గల పర 
మర్చుల జిహ్వాగ్రంలో నాట్యం చేయుచుండెడిది. ఈ ధనమహిమనే అన్ని 
వేదశాస్తాలు చాటిచెప్పునది. మునులు ప్రీతితో దాచుకొనేది ఈ నామ 
ధనమునే. మోక్షమార్గాన పయనించేవారికి ఈ ధనం దారిబత్తె మైనది. మంచి 
భక్తుల కెల్లరకు ఇంటనుండే ధన మీ భగవన్నామమే. ఇదే ఆత్మలో స్థిరముగా 
పూడ్చి పెట్టిన ధనము. పరమేశ్వరుడు కాశీపట్టణములో అందరికి ఈ నామ 
ధనమునే పంచి పెట్టుచుండును. అనగా ముమూర్చువుల కుడిచెవిలో 
వరమేశ్వరుడు రామమంత్రాన్ని ఉపదేశించుననుట. పూజ్యులైన ఆచార్యుల 
మూలధనం ఈ భగవన్నామమే. అతిశయముగా వేంకటాద్రినాథుడు రక్షించేది 
ఈ నామమునే. ఆలోచించగా తజుగనిధనం హరినామ మొక్కటే. 
సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 
ఇచ్చలో! గోరేవల్లా 205 27 3 19 


స్టైలో 


అవ: 


బౌ 


బ్రహ్మాగాంధర్వము 271 


వేంకటేశ్వరునికృప కల్గినపుడు సకలదోషములు నశించి నరుడు 
ముక్తిని పొందు ననుచున్నాడు. 
దైవము కృపయున్న తనకర్మ మడ్డమా + 
ఆ వేళ ఘనప్పుణ్యు. డగును గౌక 
గోవిందుం డొప్పిన కొంచెము దొడ్డేమి ? 
కొనకెక్కుం గాక మిక్కుటపుసిరుల ? 
పరమాత్ము. డేలిన బంధముల్‌ గలుగునా ? 
తెరదీసినట్లుగ తెగును గౌక 
శ్రీశుండు విజ్ఞాన మిడ నడ్డముండునా ? 
తొరలిన మాయలు దొలంగుంగాక 
చిత్తమున శ్రీనివాసుండు చిక్కి నపుడు 
చావుపుట్టువు లున్నవా జయమె గాక; 
కడమ లున్నవె కైవల్య మిడంగ నితండు 
మించి జగమెల్ల నిట్లె గెల్పించు. గౌక! 270 


దైవకృప కలుగగా తన పాపకర్మ లడ్డపడవు. దైవకృప కల్గినవాడు 


గొప్ప పుణ్యాత్ముడే అగునుగదా! గోవిందునిదయ ఉండగా కొద్దిగొప్పలతేడా 
లేక అతిశయమైన సిరులు పైయంచు లందుకొనునుగదా! ఆ పరమాత్మ 
రక్షకుడు కాగా మజి తగులము లెక్కడివి ? అవి తెరతీసినట్లు జారిపోవును 
గదా! ఆ లక్ష్మీపతియే విజ్ఞానమును అనుగ్రహింపగా ఇక అడ్డేమిటి? పైకొన్న 
మాయలు మటుమాయ మగునుగదా! శ్రీనివాసుడు మనసులో గోచరింపగా 
మజీ చావుపుట్టువు లెక్కడివి? అంతటా జయమేగదా! ఈశ్రీశుడు మోక్ష 
మొసగగా కొజవ లేమి? లోకమునే అతడు జయింపజేయ గల్గును. 


నేమెంతమూఢులమైనా 423 285 


అట 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 
3 285 


272 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: _ జీవుడు ఐహికభోగాలతో విసిగి వేసారి కడకు వృషాద్రినాథుని 
సేవించి తరించునని అనుభవపూర్వకముగా నుడువుచున్నాడు. 
ఎన్నినాళుల కేని యా యర్థమే కల 
దింతలోననె హరి నెజుం/గవలయు 
ఎంచ నూటేడుల కేని చొవు నిజమ్ము 
ముంచి యిట్టే మోయు ముటికిడొక్క; 
ఇందుకుగా సుఖమ్మేల కోరెదమొ ? యె 
వ్వరికై గడింతుమో 'పై6(డిముద్ద; 
కలిగినదినములు కా(ంపురానకె సెల; 
వాసకు లేదాయె హద్దు పద్దు; 
ఫల మేమిగల దిందు? ప్రాణీ యేమిటివాండొ 
తీరని దీచిక్కు తెలిసి పాప; 
గీ ఇంద్రియమ్ముల రపమాయె నెల్లప్రొద్దు 
మొనసి చేసినకర్మముల్‌ మోపులాయె; 
ఇన్నిటికి వేసరి వృషాచలేంద్రు6 గొలువ 
మాసినదె మడుగాయె; జన్మములు తొలంగె. 2/71 


ఆలోచింపగా నూరేండ్లకైనను మరణం తప్పదు. ఈ ముజికి దేహాన్ని 
అందాకా ఈ జీవుడు మోయుచుండును. ఇంతభాగ్యానికి ఎందులకు సుఖాన్ని 
కోరుదుమో? మనం సంపాదించే బంగారం (ధనం) ఎవరికోసమోగదా! 
మరణానంతరం తనసామ్మంతా పరులపాలని భావం. బ్రతికిన దినాలన్నీ 
కుటుంబపోషణకే నరిపోయినవి. ఆశకు హద్దువద్దులు లేవుగదా! 
పైకార్యాలలో ఫల మేమున్నది? ప్రాణి ఏపాటివాడు? ఈ చిక్కుసమస్య 
ఏనాటికీ తీరునది కాదు. దీని నెజీగి త్రోసి పుచ్చజాలము. క్రమంగా ఇంద్రి 
యాలపటుత్వం తగ్గిపోవును. కర్మబంధములు పెను మోపు (అధికము) 
లగుచున్నవి. ఎంతకాలానికైనా ఈ సమస్య ఇట్లే ఉండును. చిక్కు వీడదు. 
బ్రతికియుండగనే భక్తితో భగవంతుని తెలియవలెను. పైవాని నేవగించుకొని 
వేంకటేశ్వరుని కొలువగా 'హేయములైన పయి వన్నియు పునీతములై జన్మ 
రాహిత్యము కలుగును. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఎంతకాలమునకైనా 215 86 3 58 


ల్‌ 


అవ; 


స్టా 


బ్రహ్మ్మగాంధర్వము 273 


హరినామసంకీర్తనమే జీవనముగా గలిగి పలువురు తరించిరని 
పలుకు చున్నాడు. 
చాలదా హరినామసం కీర్తనను గల 
మేలు దీనన బుధుల్‌ మెజసినారు; 
వేదశాస్త్రమ్ముల విధుల నెజఖుంగక 
ప్రాచేతసాదులౌ పరమమునులు 
సమకొని హరిమంత్రజపపరాయణు లౌచు 
'నఖిలలోకమ్ముల నధికు లైరి; 
ఇతరదై వతముల నించుక యెజు6(గక 
ప్రతిలేనిమహిమ పర్వతతనూజ 
హరిమంత్ర మొక్కండె యాత్మలో( దలంచుచు 
హరునిలో సగమయి య ర్థి నిలిచె; 


చదువ నోపక పలుమరు చదువు లెల్ల 

నారదాదులు వేంకటనగవిహారి 

యైన శ్రీహరినామమే యనవరతము 

వదల కది జీవనం బయి వజలినారు. 272 


హరినామనంకీర్తనములోగల మేలు ఒక్కటే చాలదా? చాలు 


ననుట. ఈ నామసంక్రీర్తనముతోనే పండితులు (దేవతలు) పెంపు గడించారు. 
వాల్మీకి మున్నగు పరమర్ను లెందరో వేదములయొక్కయు, శాస్త్రముల 
యొక్కయు విధులను తెలియజాలక ప్రయత్నంతో హరినామజపంలో ఆసక్తు 
లై అన్నిలోకాలలో అధికులైరి. పార్వతీదేవి వేణుదేవతలను అనుకొనక ఒక్క 
హరిమంత్రజపముచేతనే ఈశ్వరుని సగంశరీరంలో నిలిచినది. పలుమారు 
వేదశాస్తాలు చదువలేక నారదుడు మున్నగు పరమభాగవతులు వేంకటగిరిపై 

. విహరించే శ్రీహరినామమునే అనవరతం వదలిపెట్టక జపిస్తూ అదే జీవనంగా 
కల్గియున్నారు. 


కనుక హరినామజపముకంటె అన్యతరణోపాయం లేదని తాత్పర్యము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


చాలదా హరిసంకీర్తన _ 33 _ 205 1 136 


274 


అవ: 


బ్రా 


బ్రహ్మగాంధర్వము 
ఏడుకొండలవానిపై భక్తిలేనివానిపుట్టుక మిక్కిలి దండుగ యని 
వక్కాణించు చున్నాడు. 
తడయక చేసిన దానమ్ము లవి వృథ 
యెడనెడ నెజీంగిన యెజబుకయు వృథ; 
ఒడలిలోపలి హరి నొనరంగ మతిలోన 
దడవని జీవిక తనకును వృథ; 
జగమున( బడసిన సంతాన మది వృథ 
తగిలి గడించిన ద్రవ్యము వృథ; 
జగదేకనాథుండు సర్వాత్ము. డౌ హరి 
పూనిక గొలువని బుద్ధియు వృథ; 
అముకవిసెడు బహుపరిణామము వృథ 
వెరపు లొరపులు నిన్నియు వృథ వృథ వృథ; 
పరము(డగు తిరువేంకటగిరిహరి. గని 
మనంగ నేరని జన్మముల్‌ మఖీ మజఖీ వృథ. 27/3 


ఆలసింపక చేసినదానములు, అటనట నెజింగిన ఎజుకలు వ్యర్థ 


ములు. శరీరములో నున్న హరిని మనసా ఎజుగనివానిబ్రతుకు దండుగ. 
ఈ లోకములో కలిగిన సంతానము, సంపాదించిన ధనమును వ్యర్థములే. 
జగత్తుల కన్నింటికి ఏకైకప్రభువు, సర్వాత్ముడు అగు హరిని పూనికతో 
సేవించనిబుద్ధియు దండుగే. పైపయి కలిగే శుభములున్నూ వృథయే. భయా 
భయములును వ్యర్థములే. పరాత్పరుడైన శ్రీవేంకటేశ్వరుని దర్శించి బ్రతుక 
జాలని జన్మలు ఎంతైనా దండుగే. భగవద్భక్తి కలిగిననాడే జన్మ సఫలమగునని 
తాత్పర్యము. 


నంక్షీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


వెరపులు నొరపులు 35 217 1 145 


బ్రహ్మ్మగాంధర్వము 275 


అవ: మనసునకు కర్త మంగాప్రియుడు. అతనిని సేవించుటకు కర్త 
మానవుడని నిశ్చయించి పలుకుచున్నాడు. 


బా 


దురితమ్ములకు నెల్ల6 దొడవగు మమకార 
మరుదైన మమతల కొస తొడవు; 
గుజుతైన యాసకు కోరికల్‌ జీవన 
మింతకు లంపట హేతు వగును; 
తుదలేని లంపట దుఃఖబీజము దుఃఖ 
ముదుటుతొపమ్మున కుండం జోటు; 
పదిలమౌ తాపంబు ప్రాణసంకటమె యీ 
మదముపెంపున కెల్లంగుదురు మనసు; 


గీ మనసునకు. గర్త మంగాంబమగండు; వాని 
దలంచుపని కెల్ల మనుజుండు తొను కర్త; 
తలపు లివి దైవమానుషమ్ములుగ దెలిసి 
నఠలినలోచను నాత్మేపం దలంప వలదె ? 274 


పాపములను ప్రోత్సహించునట్టిది మమకారము (నాది అను 
భావము). ఈ మమకారాన్ని పెంపాందించునది ఆశ. కోరికలు ఆశకు 
జీవనమువంటివి. ఈ అన్నింటికి శ్రమ (లంపట) కారణము. అంతుపొంతు 
లేని లంపట దుఃఖమునకు హేతువు. ఈ దుఃఖము ఉద్ధతమైన తాపానికి 
స్థానము. నిలుకడైన తాపము ప్రాణసంకటమును. గల్గించును. వీనిమదపు 
చేష్టలకు మనస్సు మూలము. మనస్సునకు కర్త మంగాధిపతి. అనగా 
భగవంతునిపై లగ్నంచేయబడిన మనస్సు నిశ్చలంగా నిర్మలంగా నుండు 
ననుట. మానవుడే తలంపులకు కర్త. అనగా మనుజునిబుజ్జలో సీవేనో 
ఆలోచనలు వుట్టుచుండు ననుట. ఆ తలంపులలో దైవసంబంధములైన 
తలంపులను వృద్ధినొందించుకొనుచు లౌకికములగు తలంపులను వదలుచు 
అత్మప్రభుని, తామరలనుబోలిన కన్నులు గల శ్రీవేంకటేశ్వరుని ధ్యానింప 
వలదా? ధ్యానింపవలెననుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కడునడుసు చొరనేల 41 251 1 168 


276 బ్రహ్మగాంధర్వము 


అవ:  హరియు,అతనిశరణాగతియు కామనిధానములని చాటుచున్నాడు. 


కలవ రెండే రెండు కొమనిధానముల్‌ 
హరియు నాతనిశరణాగతియును; 
నరులులేరా ? భూమి నానాదిశలయందు 
హరిదాసు. డొక్కండే యరుదుగొక ! 
సురలు లేరా మింట సోదించ ? ఘను డొకం 
డల వికుంఠంబేలు నతండు గాక! 
మాటలు మంత్రాలు మహిని లేవా ? విష్ణు 
నామమే పరసాధనమ్ము గొక ! 
ప్రజలు సల్పెడివి లేవా ? కోటిపూజలు 
తులదూంచ భక్తియే దొడ్డగాక ! 


గీ. విశ్వమున లేవె భోగించ వేలసుఖము ? 
లతులకై వల్యసుఖమె సౌొఖ్యమ్ము గౌక |! 
ఇహమునం దిందణకు లేండ ? వృషగిరీంద్రుం 
డవని వైష్ణవ్లులకె మని కొయెం గొక ! 275 


ఐహిక పారలౌకిక కామములకు రెండే పెన్నిధులు. ఒకడు శ్రీనివా 
నుడు, రెండవది వారిశరణాగతి. ఒక్కహరిదాసుడుమాత్రమే అరుదుగా 
వుంటాడుకాని ఈ భూమిలో అన్నిదిక్కులలో మనుష్యులు లేరా ? ఉన్నను 
నిరుపయోగ మనుట. వైకుంఠమేలే విష్ణుడే గొప్పవాడుగాని వెదకితే స్వర్గములో 
దేవత లెందరో లేరా ? ఉన్నను ఉపయోగం లేదనుట. విష్ణునామమే పరము 
సాధించునట్టిదిగాని, అందుకు గాని మాటలు మంత్రాలు ఎన్నో పుడమిపై 
లేవా? ఉన్నను దండు గనుట. తులదూచితే భక్తియే యెక్కుడుగాని 
మానవులు చేసే పూజలు కోట్టు.లేవా ? ఉన్నను అవి భక్తికన్న మిన్న గావనుట. 
సాటిలేని నుఖమంటే మోక్షసుఖమేగాని ఈ లోకంలో అనుభవించుట 
కెన్నియో సుఖము లున్నవిగదా! అవి క్షణికము లన్నమాట. ఈ లోకంలో 
వృషాద్రి నాథుడు సర్వజనసులభుడై యున్నను విష్ణుభక్తులకే అతడు జీవనమై 
యున్నాడు. 

సంకీర్తన రేకు సంఖ్య నంపుటం పుట 
కలవి రెండే భూమి 272 412 3 277 


స్టో 


బ్రహ్మగాంధర్వము 277 


అవ: తిరుమలప్పను పూజించనివాడు జ్ఞానహీనుడై మాయలో మునుకలు 
వేయుచుండు ననుచున్నాడు. 


కడనుండు జ్ఞానికి గా దిటువలెం దన 
యొడలిరోంతలు చూచి యురక నవ్వు 
పాముకొ టందినవానికి( దిన€ బోవ 
వేంపచే. దైనం జప్పిడిగం దో 
సంసారవిషము శీర్మమున కెక్కినవాని 
కతినీచకొంతయు నప్పరసయె; 
వెజ్టివానికి. దన వెకలిచేష్టలు తెల్వి 
గలవానిపనులుగ6ం దలంపు. గూర్చు; 
మెదలి కర్మప్తునాము మేయు సంసారికి 
గర్మమే బ్రహ్మమై కానిపించు; 


గీ. విశ్వ మొక్కటియే చవుల్‌ వేజు వేణు; 
మజపు కప్పిన దెజుకను ; మాయలందు. 
దేలియాడంగ వలసెను దిరుమలేశు 
నంఘినీ రేజములం గొల్వనట్టివాండు. 276 


జ్ఞాని అజ్ఞానివలెగాక తనశరీరసంబంధములైన మూత్రపురీషాది 
జుగుష్పాకరములైన వాటినిజూచి నవ్వుకొనును. అనగా శరీరముయొక్క 
హేయభావమును తలపోయు ననుట. పాముకాటుకు గురియైనవానికి 
వేపాకు దిన్నను అది చప్పిడిగా అనిపించును. అలాగే సంసారవిషం బాగా 
తలకెక్కినవానికి పరమనీచురాలైన స్ర్రీకూడ అప్పరసగా అనిపించును. అదే 
మాదిరి వెజ్టివాడు తనుచేసే పిచ్చిపనులు జ్ఞానిచేసే గొప్పకార్యాలుగా భావిం 
చును. పూర్వజన్మల కర్మఫలములనే నాము పైరు ననుభవించేవాడు కర్మమే 
బ్రహ్మ మని భావించును. ప్రపంచ మొక్కటే అయినప్పటికీ లోకులఅభి 
రుచులు వేజు వేజుగా నుండును. జ్ఞానమును విస్కృతి కప్పివేసినది. తిరుమ 
లేశుని అడుగుదామరల నర్చింపనివాడు మాయలోబడి తట్టుమిట్టాడవలసి 
యుండును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కడనుండే విజ్ఞానికి 263 367 3 247 


జా 


278 


అవ: 


జ్‌ 


బ్రహ్మణాంధర్వము 


జగమే మాయ. బ్రతుకేమాయ. శాశ్వతమైనది వైకుంఠమే అని 
ఉపదేశించు చున్నాడు. 


కానక కన్నది క్రై వల్యపద మది 
నానొటిబ్రదుకిది నాటకమ్ము; 
పుట్టుటయు నిజమ్ము పోవుటయు నిజమ్ము 
నట్టనడిమిపని నాటకమ్ము; 
ఎట్టయెదుటం గల దీప్రపంచ మ్మింక 
కైవల్యపద మది కట్టకడది 
కుడిచెడి దన్నంబు కోకచుట్టెడి దింక 
నడుమంతరపుపని నాటకమ్ము 
ఒడిగట్టుకొన్నట్టి యుభయకర్మమ్ముల 
వడ.దాక నప్పుడె క్రైవల్యపదము; 
తెగదు పాపమ్ము పుణ్యమ్ము తీరిపోదు 
నగుచు నడచెడి కొాలమ్ము నాటకమ్ము; 


ఏడుకొండలనాయకుం డేలు గగన 
పథము మీ6దిది పరమకైవల్యపదము, " 27/7 


ఆ మోక్షస్థానం లేకలేక దొరకునట్టిది. నానాటగడిచే ఈ బ్రతుకే ఒక 


నాటకము. చావుపుట్టువులు నిజము. వీనినడుమ నడిచే పనియే నాటకము. 
కన్నులయెదుట కనిపించే ఈ ప్రపంచం నిజమని తోపింపజేస్తుంది. ఎక్కడో 
అగోచరంగా వుండే శైవల్యమే జీవికి చరమస్థానము. పొట్టకు పట్టెడుకూడు, 
కట్టుటకు మూరెడుగుడ్డ-ఈ రెంటిసంపాదనకేగదా మానవు డాడే ఈ నాటక 
మంతా? వుణ్యపాపకర్మల సెగసోకనపుడే కైవల్య మబ్బుట. నిష్కామకర్మా 
చరణ మోక్షసాధన మనుట. పాపముగాని, పుణ్యముగాని పూర్తిగా శూన్యము 
కానప్పుడే జీవి అనుభవించే కాలమే ఈ నాటకము: ఏడుకొండలవిభుడు 
వేంకటేశ్వరుడు ఏలికగా, వియత్తలానికి పైనున్నట్టిదే పరమకైవల్యస్థానము. 


దానికే యత్నించాలి. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


నానాటి బదుకు నాటకము 299 576 3 387 


బ్రహ్మ్మణాంధర్వము 279 


అవ: శ్రీజయంతిమహిమ నుగ్గడించుచున్నాడు. 
శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును 
సృష్టించె నొకమారె శ్రీజయంతి 
హరి కృష్ణమూర్తియై యవతరించినయంత 
పరమమునుల కెల్ల భయము లుడిగే; 
అసురులగుండెలో నడలు గడల్కొనె 
సిరులమించినయట్టి శ్రీజయంతి; 
తగ శౌరి వసుదేవతనయు. డైనప్పుడే 
గోవులజంకెలు గుబ్బతిల్లె; 
మామయాౌ కంసరాణ్మణికి నూజును నిండె 
చేవమీరినయట్లి శ్రీజయంతి; 


గీ అవని నారాయణుండు నరుండైన తజిని 

మేనవావిని పాండవుల్‌ మేలు గనిరి; 

కౌరవుల పని దీటె వేంకటవిభుండు 

శేషగిరి చెలు గులుకంగ శ్రీజయంతి. 278 

శ్రీజయంతి అనగా శ్రీకృష్ణజననము రోహిణీ నక్షత్రయుక్తమైన 
శ్రావణ బహుళ అష్టమినాడు జరిగినది. అది ఒకేమారుగా శిష్టరక్షణమును, 
దుష్టశిక్షణమును చేసినది. పైవానికొజకే శ్రీకృష్ణావతారమనుట. 

కృష్ణావతారమువల్ల మునిపుంగవుల కందజకు రాక్షసభయము 
తొలగినది. పరమశోభాయమానమైన శ్రీజయంతి రాక్షసులగుండెలలో 
హడలు పుట్టించినది. అనగా తమ్ము సంహరించునని యెంచి రనుట. 
విష్ణువు వసుదేవపుత్రుడై యవతరింపగా గోవులు (తమకు రక్ష కల్గెనని) 
ఆనందముతో అంకెలు వైచినవి. కృష్ణావతారముతో కంసునికి నూరేండ్లు 
నిండినవి. అనగా అతనికి మరణము దాపైన దనుట. శ్రీమన్నారాయణుడు 
నరుడుగా పుట్టగా మేనరికంతో పాండవులు మేలును, వారి శత్రువులైన. 
కౌరవులు హానిని పొందిరి. ఆ శ్రీకృష్ణుడే శ్రీ వేంకటేశ్వరుడై షం శేషాద్రిపై 
అందాలు చిందుతున్నాడు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
శిష్టరక్షణమును 245. 2568 3 174 


రూ 


280 బ్రహ్మాగాంధర్వము 


అవ: దాసుడు దృఢథభక్తితో వేంకటాచలపతి పాదపద్మదాస్యం చేసినపుడు 
శ్రీహరికృపకు పాత్రు డగునని విశ్వాసముతో పలుకుతున్నాడు. 


కలసినగర్భంబు నిలువదే కొమ్య క 
ర్మృములకు( బూన జన్మము లుడుగునె ? 
బ్రహ్మాస్తమున గట్టి పయి మోకులం జుట్టి 
నయ్యది వదలదే యాంజనేయు ? 
నటువలె హరిశరణార్థి కర్మపథాను 
వర్తిగా. దన దయ వదలు శౌరి ; 
సంసారమును రోసి జడభరతుం డిజ్జీ6 
దలంపం దా నొందండే దానిరూవు? 
వివిధలంపటములు విడు ముముక్షునకు దు 
సృంగతిన్‌ మలినవాసనలు చనునె ? 
తాను గైకొన్న వ్రతంబుండం. గాదని 
పరులమతమ్ము చేపట్టు నరుండు 


గీ. నడుమ రెంటికి. జెడ్డ రేవడియ కాండె ? 
వలనుగొ వేంకటాచలపతిపదాబ్ద 
దాస్యము భజించువాండు తత్పరమకృపకు. 
గలితసద్భక్తి పొత్రుండు గౌక పోండు. 279 


పురుషనంగమంచేత స్తీకి గర్భం కల్గుతుంది. అట్లే కామ్యకర్మలచేత 
జన్మలు తప్పక కలుగుతాయి. ఆంజనేయుని మొదట బ్రవ్మాస్తముతో బంధించి 
ఆపై మోకులుచుట్టగా ఆ బ్రహ్మాస్త్రం తనపట్టు వదలిపెట్టింది. ఆ మాదిరి 
హరిశరణు పొందినవాడైనను కర్మమార్గాన్ని అనుసరించినచో వాని విషయములో 
పరమాత్మ తన దయను వీడును. అనగా కర్మాచరణపరాయణుని విషయములో 
భగవంతుడు కృప చూప డనుట. జడభరతుడు సంసారాన్ని ఏవగించి విరక్తుడైనను 
చరమకాలములో జింకను స్మరించి తత్భలముగా తానునూ జింకయై పుట్టినాడు. 
అఆ చందముగా మోక్షేచృ్భగలవాడు నానావిధలంపటముల వదలిపెట్టినను 
దుర్మార్గుల సాహచర్యంవల్ల ఐహికము లైన పావవాననలను వదలలేడు. 
దుష్టసాంగత్యం మోక్షమార్గమును తెగ గొట్టివేయు ననుట. భక్తుడు తాను మొదట 
ఒక మతాన్ని అవలంబించి పిదప వేజొాకమతములో చేరితే అట్టివాడు ఈ రెంటికినీ 
చెడు ననుట. కనుక వేంకటాచలపతి పదదాసుడైతే వారి అపారకృపకు పాత్రుడై 
యొప్పును. 
. సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
కలదిదివో 104 22 2 15 


జో 


బ్రహ్మాగణాంధర్వము 281 


అవ: జీవేశ్వరులను చక్కగా దెలిసి శేషాచలపతిని కలనైన మజవకుడని 
హితవు గణపుచున్నాడు. 


ర. 


వుట్టినవానికి భువి మరణము తథ్య; 
మట్టె చచ్చినవాని కగును పుట్టు; 
పొడం గౌన(గా రాదు బొంది పుట్టనినాండు; 
కొనలేదు నడుమనే కొన్నినాళ్ళు; 
జీవుండు నిత్యుండు చెబుపంగరాని వాం 
డీ వివేకము పొంది యెల్లవారు 
తమ ధర్మముల బాయ దగదు; దైవము నమ్మి 
సంసారయోగమ్ము జరుపవలయు ; 


గీ చిత్తమా! హరి నీలోనం జెందియున్న 

వాండు పాయకుమీ; దేహభావ మిద్ది. 

జీవగుణ మిద్ది యని చక్క6 దెలిసి శేష. 

మహిధరావాసు. గలనైన మఖివ వలదు. . 280 

“జాతస్య హి ధ్రువో మృత్యుః, ధ్రువం జన్మమృతస్య చి అన్నట్లు 
పుట్టిన వాడు చచ్చుట, చచ్చినవాడు పుట్టుట నిజము. ఈ చావుపుట్టువుల 
ఆద్యంతములు అంతుపట్టవు. బ్రతుకన్నది జననమరణముల మధ్య 
కాలమున సాగే కొన్నాళ్ళ ముచ్చట. జీవుడు నిత్యుడు. నశింపజేయరాని 
వాడు అనే జ్ఞానమును పొంది అందజును దైవాయత్త చిత్తులై సంసారమును 
సాగించుకొనవలెను. ఓ మనసా! శ్రీహరి నీలోనున్నాడు. వారిని వదలకుము. 
జీవదేహభావముల భేదమును లెన్సగా గంటి, శ్రీశేషాచలాధిపతిని 
స్వప్నమం దైనను మఖవకుము. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఇది యరుదనునొకండిది. 183 421 2 284. 
20 


282 


అవ: 


“నో 


ఎంతలేదుచిత్తమా 372 426 ల్ల 


బ్రహ్మగాంధర్వము 


దేవు డిచ్చిన దానితో తృప్తి పడడం మంచి దనుచున్నాడు. 


దక్కనట్టివి కోరి తట్టువడ(గ నేల ? 
చిక్కినంతకె సంతసించరాదె ; 
యుప్పునంతయుం దిని యుపతపింపంగ నేల ? 
కొల(దిపొటియ చవిగొనంగ రాదె ; 
పాజీ వేడ6గ నేల ? బడలంగనేల? వాః 
డిచ్చినంతకె మది మెచ్చరాదె ; 
వెళ్టీయై పొడవెక్కి విలుగం బడంగ నేల ? 
సొగినంతకె చేయి సొచరాదె ; 
జీవులను భజించి సిలుగులం బడనేల ? 
శ్రీనివాసు. డొత్మం జిక్కియుండ 


నీంత లేల ? మంత లేల ? తపులయందుః 
బొరల నేల ? తృప్తి. బొరయ రాదె? 


281 


అందరానివాటి నాశించి బాధపడే దెందుకు ? ప్రాప్తించిన దానితో 
తృప్తి పడరాదా ? ఉప్పుతిని ఆరాటపడట మెందుకు ? కొద్దిపాటితో రుచిని 
అనుభవింప రాదా ! పరుగులుదీసి యాచించే దెందుకు ? అలసటజెందే 
దెందుకు ? ఆ శ్రీనివాసుడిచ్చిన సంపదనే తృప్తితో అనుభవించరాదా ! వెజ్టిగా 
నిక్కినిక్కి విబుగబడే దెందుకు ? అందినంతవజికే చెయ్యి సాచరాదా! అనగా 
మెరమెచ్చులక్రై హెచ్చుగా వెచ్చించి కూలిపోవడానికంటే ఉన్నంతలో నర్జు 
కోవడం మంచి దన్నమాట. ప్రాణి మాత్రులను సేవించి కష్టాలపాలు కావడ 
మెందుకు ? శ్రీవేంకటేశ్వరస్వామి ఆత్మలో వెలుగుతుండగా ప్రాకులాడడ 
మెందుకు ? అజుపులు ఆర్భాటా లెందుకు' ? అపమార్దాలలో పడడం 
దేనికి ? సంతృప్తితో ఉండరాదా ? ఉండవలెననుట. 


సంకీర్తన రేకు సంఖ్య. సంపుటం 


పుట 
286 


బ్రహ్మగాంధర్వము 283 


అవ: _ వరదుడే చేజిక్కి మిక్కిలిగ నిచ్చుచుండగా అన్యుల జేరుటవలన 
ఫలమేమని ప్రశ్నించుచున్నాడు. 
ఓడ విడిచి వదరు నూర కేటికిం బట్టం 

గురియుంగొదె యడుసు గోడం గడుగ ? 
చిత్తమ్ములో నున్న చింతామణి మురారి 

యిమ్ముగ గోరిక లెల్ల దీర్పః 
దలంపక దవ్వేగి తారుచు. బరులకు 

దీనత నోళులు దెజవ-నేల ? 
కనులయెదుట నున్న కల్పవృక్షము శౌరి 

మన్నించి జగములు మనుపుచుండ 
నెన్ని కొవలసిన నితనినే యడుగక 

కన్నవారి నడుగు కర్మ మేల ? 
గీ ఉండి మనచేతి పరుసమై కొండలయ్య 

యిహపరసుఖమ్ము లన్నియు నిట్టె యొసంగ 

భక్తి నెవ్వేళ నీతని పాదములకు 

నక్కణగ మొక్క కొరులకు మ్రొక్క నేల ? 282 

అన్ని కోగికల నీడేర్చు చింతామణి శ్రీధరుడే చిత్తములో నుండగా అట్టి 
వానిని దలంచక బహుదూరం పయనించి ఇతరులకై తారాడుచు, దీనముగా 
నోళ్ళు దెజచుట ఎందులకు ? వ్యర్థ మనుట. కల్పవృక్షమువలె శౌరి ప్రత్యక్షముగా 
లోకములను సంరక్షించుచుండగా, ఎన్ని కావలసినను ఇతనినే యడిగి పొందక 
కనబడినవారి నందరినీ అడుగు కర్మమెందులకు? అక్కర లే దనుట. ఈ రెంటిలో 
మొదటిది : సముద్రందాటుటకు సిద్ధముగా నున్న ఓడను విడిచి సారరాయబుజ్ఞతో 
దాటదలచుట వంటిది. సారకాయబుజ్ఞ సాగరమును దాటించలేదు సరికదా 
నడుమనే ముంచివేయును. అట్లే మనస్సులో మురారి యుండగా కాదని పరుల 
నాశ్రయించుట మానహానికర మనుట. రెండవది : గోడను నీట గడిగినచో అది 
బురదనే కురియును. అనగా మాలిన్యమునే ఇచ్చును. అట్లే కల్చవృక్షమువంటి 
మురారిని వదలి వరుల నాశ్రయించినచో వారు మనకు మాలిన్యమునే 
నమకూర్తురు. చేతిలో వరునవేదివలె కొండలవ్ప యుండి ఇవహవరము 
లిచ్చుచుండగా భక్తితోడ ననవరతము ఆయనచరణములకు మైొక్కక ఇతరులకు 
మొక్కు టెందులకు? అనవనర మని భావము. 

సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
ఓడవిడిచి వదర 234 196 3 131 


ల్‌ 


284 బ్రహ్మ్మగాంధర్వము 


అవ: జీవికి కర్మానుసారంగా మంచిచెడ్డలు భగవత్ర్రృసాదంగా లబ్ధము 
లగును. ఆశతో అందనివాటికై ప్రాకులాడ వద్దని హితము 
చెపుతున్నాడు. 
మన సెంతయో యంతె మంగళమ్ము ; తనువు 

కొలందియే సత్తమ్ము తలంచిచూడ 
తన కల్మి నెంచక తగనట్టీ మురిపాల 

'పెనంగం బోయిన తీపి పిప్పి గలదె ? 
విత్తినకొలందియే వెడలు పైరులు గూడ. 

నాశటి కొలంది యాహార మెల్ల; 
ముందు వెన్క గనక ముజుత్రోవ పరుగేల ? 

అందనిపండ్లకై యాస యేల? 
అ. కొండలప్ప సేవ కొలందియే మేలు; వాః 

డిచ్చినంతవణకె యెసంగు సిరులు; 

వెళ్టీదేహి తొల్లి వెలకు(గొన్నది గాక 

వేజుగలదె ? చండిపోరు లేల ? 283 

'మతియెంతో గతియంత అన్నట్టు మనస్సు మంచిదైతే సర్వశుభాలు 
సమకూడుతాయి. మనోనైర్మల్య మవసర మన్నమాట. ఆలోచించగా శరీరాన్ని 
అనుసరించియే సత్తువ ఉంటుంది. పిప్పిలో తీపి యుండునా ? తనకు 
గల సంపదతో తృప్తిచెందక తగని ఆశలకు లోనైతే ప్రయోజన ముండునా? 
పైరు విత్తనము ననుసరించి మొలచును. ఆకటికొలది అన్నమన్నట్లు కడచిన 
జన్మలో తానుచేసిన కర్మల కనుగుణముగానే ఈ జన్మలో కలిమి కలుగును 
గానిఅధికముగా రాదు. అట్టు దురాశతో ప్రవర్తించడం మురికి త్రోవలో 
పర్తుగులిడుట, అందని పండ్డకు అజ్జులు చాచుట వలె వ్యర్థం. శ్రీశుని 
ఎంతగా కొలుతుమో అంతకు తగినంతమేలు అతడుచేయును. భగవంతు 
డెంత అనుగ్రహించునో అంతే సంపద కలిగి మనం మనెదము. వెజ్జిప్రాణి 
పూర్వజన్మలో తన కర్మలనెడి వెలకు కొన్నట్టివే యిప్పుడు తా ననుభవించే 
ఈ ఆపత్సంపదలు, జవసత్త్వాలు, శుభాశుభములు మొదలైనవి. ఇట్టుగాదు 
అట్టుగాదు అని ఇందుకు సంబంధించిన మొండిచర్చలు చేయడం దండుగ. 


నో 


సంక్షీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
వివరము మాలినట్టి 218 96 3 65 


లొ 


బ్రహ్మగాంధర్వము 285 


మననులో సంకుచితభావంలేక ఒప్పుకొన్నచో అన్నీ ఇంపుగానే 
ఉండు ననుచున్నాడు. 
కాయధారణ మింపు కౌమినీసుఖ మింవు 
వారికి వారి యాహార మింవు; 
సోయగంప్పుంగనుల జూచు వేడుక లింపు 
స్వాంతమ్ము సమ్మతింపవలె. గాని 
పలుకు లన్నియు నింపు భావమ్ములవి యింపు 
చెలరేంగు తమ తమ చేంత లింపు; 
జలమలసంగతుల్‌ సహజమ్ము లవి యింవు 
స్వాంతమ్ము సమ్మతింపవలె. గౌని 
తమ జననములు తమ చక్క6దనము లింపు 
జగతివారికి వారల జాతు లింప్పు; 
గరుడగిరినాథు మాయావికొరము లివి 
ఒడంబడన్‌ వలె మానస మ్మొగరు లేక. 284 


తమచిత్త మంగీకరించినచో అనహ్యమగు ఈ శరీరము, స్రీలపొందు 


వల్ల కలిగే సుఖము ఎంతో హితముగా నుండును. అట్లే ఎవరికివారు తినే 
ఆహారము, అందమైన తమకన్నులతో చూచే ఉత్సవాలు ఇంవుగానే 
ఉండును. మజియు మనసు ఒప్పుకొన్నచో దుర్భాషలు, వాటిలోని అభిప్రా 
యాలు, విజృంభించి తాముచేసే దుష్కార్యాలు, సహజముగా ఏర్చడే మల 
మూత్రాలు తమకు ఇంపుగానే తోచును. ఈ జగత్తులోని మానవులకు తమ 
పుట్టుకలు, అందాలు ఇంపుగానే ఉంటాయి. అట్టాగే ఏ ఏ జాతివారికి ఆ 
జాతి గొవ్ప్చ దనిపించి ఇంపు గలిగిన్తుంది. ఇట్లనిపించటం కేవలం 
ఫణిగిరీంద్రుని మాయవల్లనే, మనసులో క్రించుదనంలేక వీటిని సమ్మ 
తించవలె. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


హేయ మేమీలేదు 381 473 శీ 319 


286 


అవ: 


బా 


బ్రహ్మగాంధర్వము 


పరమపదప్రాప్తికి పరంపరారూపంగా ఉపాయాలను పేర్కొం 
టున్నాడు. 
అందొ(క వైష్ణవం బక్కడీ కక్కడే 
నిందకు. బాసిన నిర్మలు6 డగు; 
పొపంపురొసులు పరిహార మైననే 
పరమమౌ గోవిందభక్తి వోడము; 
స్థిరతరపుణ్యమ్ము చేరువయైననే 
శ్రీపతిదాసుల సేవ దొరకు; 
కొట్టకొనకు మతి కోరిపొఖీననె ని 
చ్చలు విష్ణుకథలందు చవి జనించు; 
పట్టిన జన్మమ్ము పావన మ్మైననే 
విమలమౌ తిరుమంతరము లభించు; 
గురుకటాక్షమ్ము తన కొక కొంత సోకి 
నప్పుడె ప్రపత్తి నిశ్చలం బగును; శేష 
కుధరనాయకు మౌనక కొలిచినపుడె 
పరమపదమునకును తొను పాత్రు. డగును. 285 


వైష్ణవము అక్కడి కక్కడే ఉండును. నిందలకు పాత్రుడు కానివాడు 


పవిత్రు డగును. తన పాపసమూహాలు పరిహారమైనపుడే శ్రేష్టమగు గోవింద 
భక్తి ఏర్పడును. సుస్థిరమైన పుణ్యం దగ్గథిల్లినపుడే శ్రీనివాసదానుల సేవ 
సమకూడును, చిట్టచివరకుబుద్ధి ఉత్సహించినపుడే వైష్ణవకథాశ్రవణమందు 
రుచి తెలియును. తనకు వచ్చిన జన్మము పవిత్రమైననే పావనమగు తిరు 
మంత్రంలభించును. గురుకటాక్షమునకు పాత్రు డయితే నిశ్చల ప్రపత్తి తనకు 
కుదురును. శేషాచలాధిపతిని వదలక సేవించినపుడే తాను (భక్తుడు) పరమ 
పదాన్ని పొందుటకు అర్హుడగును. 


నంక్షీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


_ అందాకా వైష్ణవ 254 310 3 209 


బ్రుహ్మాగాంధర్వము 287 
అవ: _ విష్ణు్రభక్తులయొక్క భగవత్సేవాప్రకారమును అభివర్ణించుచున్నాడు. 


బా 


వినియెడు వీనుల వనజాక్షుకథలకే 
పనిగొందు రెపుడు ప్రపన్నజనులు; 
కనియెడు కన్నులు కైటభాంతకునియం 
దనువుపజతురు మురొరిబంట్లు; 
పలికెడి పలుకులు పరమపూరుషునికై 
యలవజుతురు శరణాగతులును; 
తలంవెడి తలంపులు ధరణీధరునిమీంద6 
బాయంగనీరు తదీయు లెప్పడు; 


గీ. కలియుగమ్మున శ్రీశుక్రైంకర్యములనె 
మురియుచుం జేయుచుంద్రు ముముక్షువులును, 
వేంకటేశ్వరు మతమునే విశ్వసింత్రు 
వైష్ణవులు విష్ణుకీర్తనపరులు గురులు. 286 


ప్రపన్నులగువారు వినెడిశక్తిగల శ్రవణేంద్రియమును ఎప్పుడు 
భగవంతుని కథలు వినుటకే వినియోగింతురు. చెవులు భగవత్కథలు 
వినుటచే సార్థకములగు ననుట. మురుడనేరాక్షసుని హతమార్చిన విష్ణుని 
యొక్కదాసులు చూచేశక్తిగల కన్నులను కైటభరాక్షస సంహర్తయగు మురారి 
మూర్తిని తిలకించుటయందే లగ్నమొనర్హురు. కనులు గలిగినందుకు ఫలము 
దైవమును సందర్శించుటయే యనుట. శరణాగతినందినవారు తమమాట 
లను పరాత్పరుని స్తోత్రములకు, నామపారాయణాదులకు అలవడజేతురు. 
ఆ భక్తులు.తమ మనసులోని కోరికలను వరాహావతారుడై భూమినెత్తిన నాగ 
నగవిరాజమానునుండి మరలింపరు. మోక్షమందు అపేక్ష గలవారు ఈ 
కలియుగములో లక్ష్మీవల్లభుని క్రెంకర్యం చేస్తూ మురిసిపోవుచుందురు. విష్ణు 
భక్తులు విష్ణునికీర్సులందు ఆసక్తి కలిగిన గురుమహారాజులు. వారు శ్రీస్వామి 
వారికి అభిమతమగు రీతి యేదో దానినే నమ్మి నడతురు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
మరిగి వీరేపో 83 402 1 269 


288 


అవ: 


భౌ 


బ్రహ్మాగాంధర్వము 


శ్రీవేంకటేశ్వరుని కరుణకు పాత్రులుకాని అజ్ఞానుల అవన్థను 
తెలుపు చున్నాడు. 


సకలశాస్త్రములందు సందేహమే గొని 
యంగీకరింప రబ్జాక్షుమహిమ; 
అకట ! బాసయొనర్చె ననియైన నమ్మరు 
విష్ణుదాస్యమ్మును వికలమతులు; 
కర్మముల్‌ గావించి కడు నలయుటెగాని 
యొకమాటు హరింబాడ నొప్పుకొనరు; 
తక్కక పెద్దలై తల 'వణంకుటెగాని 
పూజింప నొల్లరు భుజగశయను; 
చింత6 బొరలుటెగాని నిశ్చింతు లగుచు 
నప్పగింపరు తమభార మచ్యుతునకు; 
సప్రగిరినాథుకరుణ నజ్ఞాన మెడల. 
దప్పరు ప్రపన్ను లగుచు స్వధర్శనిష్ట " 28/7 


అజ్ఞానులు అన్నిశాస్త్రములు నేర్చియు సందేహప్రాణులై యుందురే 


కాని తామరలవంటికన్నులుగల ఆ స్వామిమహిమను తెలియ లేరు. “సకృ 
దేవ ప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే, అభయం నర్వభూతేభ్యో దదా మ్యేత 
ద్రతం మమ” అని శ్రీరామచంద్రప్రభువు ప్రతిన చేసియుండగా కొందరు 
చపలబుద్దులు, అకటా! విష్ణుకెంకర్యమును విశ్వసించరు. కర్మల నాచరించి 
మిక్కిలి శ్రాంతులగుదురుగాని ఒక్కసారియైనను హరినామసంక్షీర్తన గావిం 
చుట కంగీకరింపరు. తలవణకు వయసు దాపురించినప్పటికినీ, శేషశాయిని 
పూజించుట కిచ్చగింపరు. అజ్ఞులు చింతలపా లగుదురేగాని చింతలేనివారై 
“అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభి 
యుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్‌” అనే అచ్యుతుని మాట మన్నించి 
“భరన్యాసం' చేయరు. సప్తగిరినాథుని కరుణకు పాత్రులై అజ్ఞానము నశింపగా 
ప్రపన్నులై తమ ధర్మనిష్టను వదలరు. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఎన్నికై శ్రీవేంకటేశు 246 262 3 177 


బ్రహ్మగాంధర్వము 289 


అవ: క్షమించి రక్షించే పుండరీకాక్టుని రక్షణ కోరని పురుషప్రయత్నాలు 
విఫలము లగునని ఉపదేశించుచున్నాడు. 


లొ 


కన్నవారల వేండ కస్తి దక్కునె గాక 
ఈశుం డీయని దొరు లీయం గలరె ? 
ఎన్నిక6 దను విచ్చె నిహము6 జెందంగ నిచ్చె 
నున్నవా రీ పని కోపం గలరె ? 
తాంబడ్డపా టెందు( దనకు దక్కునె గాక 
రానిది తే నొక్కరకు వశంబె ? 
కడువులో నుండ6గౌ6 గలవి నుదుట వ్రాసె 
తడవి దైవముసేంత దాంట దరమె ? 


గీ అక్కజపుసంపదకు శ్రమ దక్కు. గాక 
ఏడుకొండలవిభుం డెప్పు డీకపోండు; 
సతత మతనికె శరణన్న. జాలు(గౌక 
తప్పులొప్పులు దేవు. డాతనివె గావె ! 288 


_ _ అగపడ్డవారినంతా అడిగితే కష్టం దక్కుతుందేగాని పరాత్పరు డీయ 
లేని దానిని అలు లీయగలరా ? ఈయలే రనుట. ఆ దేవుడే ఈ శరీరాన్ని 
ఇచ్చాడు. ఇహలోకానుభవాలను గూడ కల్గించినాడు. తక్కినవారీపని చేయ 
గలరా? చేయలే రనుట. తన శ్రమకు తగినంతగానే ఫల మబ్బుతుంది 
గాని అంతకు మించి సంపాదించుటకు ఏ ఒక్కరికైన సాధ్యమా ? కా దనుట. 
తాను గర్భస్థు డైనపుడే పూర్వకర్మానుసారంగా పుణ్యపాపాలను దైవం నొసట 
వ్రాసినాడు. ఆ దైవనిర్ణయాన్ని దాటడానికి ఎవరికినీ శక్యము గాదు. అంద 
రాని సంపదలకు అజ్జులు చాచితే శ్రమ మాత్రమే మిగులుతుంది. ఏడుకొండ 
లరాయని ఆశ్రయిస్తే అత డెప్పుడుగాని మన కోరికల నీడేర్చక పోడు. 
ఎల్లప్పుడు ఆ దేవుని శరణువేడితే చాలును. తమ తప్పులొప్పులు అతనివే. 


అనగా క్షమించి అన్నిటిని ఒప్పులుగానే గ్రహించు ననుట. 
సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
పని-.మాలినట్టి 81 389 గే 260 


290 


అవ: 


జొ 


బ్రహ్మగాంధర్వము 

శ్రీనివాసునిసేవ సంపత్ర్రదమని, హరినామన్మరణం అమృత 
పానమే యని చెప్పుచున్నాడు. 
ఆత్మలోనుండి దేహంబు నోమెడి హరి 

నొల్లమి తన్ను. దొ నొల్లకుంట; 
అతని బల్లిదు మౌని యన్యుల వేండుట 

పొల్లకట్టును దంచి ప్రోంగు లిడుట; 
ఎట్టిపుణ్యఫలమ్ము లేమిగల్లిన హరి 

కీకున్న నది దైవ మీయకుంట; 
వాని కప్పన మొనర్పని భోగము లవెల్ల; 

తవిలి చెజకు పిప్పి చవులు గొంట; 


శ్రీవధూటీవిభుండైన శ్రీనివాసు 

జేకొనుట సిరు లన్నిటిం గైకొనుటయె; 

నోర శ్రీహరినామమ్ము నుడువు టెల్ల 

జుజుజుజ్టున నమృతంబు జుజ్టుకొనుట. 289 
ఆత్మలో నివసిస్తూ శరీరాన్ని రక్షించే హరిని అంగీకరింపకుండుట 


తన్ను దా నొప్పుకొనక పోవుటే. బలవంతుడగు శ్రీహరిని వదలిపెట్టి ఇతరులను 
వేడుట గల్ల పొట్టును దంచి ప్రోగు పోయుటయే. అనగా నిష్పల మనుట. 
ఎట్టిపుణఖ్యవలములు తనకు లభించినను వాటిని భగవదర్పణ చేయ 
కుండుట తనకు మున్ముందు కరుణతో భగవంతు డనుగ్రహింప కుండుటే 
అగును. దేవునికి సమర్పింపక భోగ్యవస్తువు లనుభవించుట రసహీనమైన 
చెకు పిప్పిని చప్పరించుటయే యగును. రమానాయకుని గ్రహించి సేవిం 
చుట సకలసంపదలను పొందుటయే అగును. నోరార గోవిందనామమును 
పలుకుట జుజ్టుజుజ్టు మని సుధారసమును జుజ్టు కొనుటయే యగును. 


సంకీర్తన రేకు నంఖ్య సంపుటం పుట 
తే మజేమిలేదు 82 398 1 267 


అవ: 


జొ 


బ్రహ్మాగాంధర్వము 291. 
కష్టములు, పాపములు పోగొట్ట సమర్శ్భుడు శ్రీవేంకటేశ్వరు డుండగా 
ఇతరుల జేరుట నిష్టల మనుచున్నాడు. 

“తెగనియాపదలకు దేవు. డుండెను గాక 
వగ లుడుపంగ నెవ్వరి వశమ్ము ? 
నోగిలి యన్యులకు. దా నోళులు దెజచిన 
నగుబాటెగాక మాన్సంగ6గలరె ? 
అగ్గలప్పటఘమ్ము హరియె మానుపుం గాక 
పరులు చెచ్చెర వచ్చి పాపం గలరె ? 
తగ్గమొగ్గులవేళ తలంచినవా రెల్లం 
జేర వత్తురె ? సిగ్గుచేటుగొక; 
ఎట్టుసేయంగ వలెనొ వాం డెజుంగుం గౌక 
కట్టకడవారు కరుణింప6 గలరె ? వేంక 


టేశ్వరుం డేమి యడిగిన నిచ్చుంగాక 
ఊరడింతురె త మ్మొరు లుట్టిపడుచు ? 290 


అంతంలేని ఆపదలను అంతం చేయడానికి ఆ ఏడుకొండలవాడు 


న్నాడు. కాని కష్టములు తొలగించుటకు ఇతరు లెవ్వరికి సాధ్యము? పరుల 
సాయమునక్రై నోళ్ళు తెరుచుకుంటే నగుబా టగునే గొనివారు తమ కష్టాలు 
'తీర్చగలరా?. అధికపాపములను హరి హరించునే గాని ఇతరులు వేవేగ 
వచ్చి మాన్సగలరా? కష్టములు దుఃఖాలు కలిగినప్పుడు సిగ్గుచేటుగాక 
అనుకొన్నవా రందరూ ఆదుకొందురా ? అవసరములు గుర్తించేవాడు 
శ్రీవేంకటేశ్వరుడే. ఇతరులు దయ చూపగలరా? దేని నడిగినను ఇచ్చువాడు 
ఆ కొండలరాయడే. ఎవరైనను. వేరే వారు ఉట్టిపడి ఊరడింతురా ? 
ఊరడింప రనుట. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 


ఇనిిచేంతలును 34 210 1 140 


292 బ్రహ్మగా ంధర్వము 


అవ: వేదాంత సారమంతా తొమ్మిదిమాటలలో ఉన్నదనుచున్నాడు. 


మూండెమాటలు మూండుమూళ్ళు తొమ్మిది సర్వ 
వేదాంతమర్శ్మ మీ విధము గనుండు 
జీవస్వరూపమ్ముం జింతించి యామీ6ద 
భగవంతు దివ్యవైభవము దెలిసి 
భావించి ప్రకృతిసంపదనెల్ల నెజుంగుటే 
యఖిల వేదాంతరహస్య మగును; 
తనలోని జ్ఞానమ్ము తప్పక తలపోసి 
తన్మూల మగు భక్తి తనర నిల్చి 
మదిని వైరాగ్యమ్ము మజివక యుండుటే 
సకలవేదాంతమ్ముసార మగును 


గీ. అతులితాచార్యవిశ్వాస మాత్మ గలిగి 

చక్కనౌ శరణాగతి సొధనముగ 

వాసిగొ వేంకటేశ్వరుదాసు( డగుట 

అవ్యయానందకందవేదాంత మగును. 291 

వేదాంతములో గగ్రహింపదగిన మాటలు మూడుమూళ్లు తొమ్మిది. 
ఈ తొమ్మిదిమాటలలో వేదాంత మంతా ఇమిడి ఉంది. జీవుడు, దేవుడు, 
ప్రకృతి, జ్ఞానము, భక్తి వైరాగ్యము, ఆచార్యవిశ్వాసము, శరణాగతి, భగవ 
ద్దాస్యము అనేవే ఆ తొమ్మిదిమాటలు. 

ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు అని తత్వములు మూడు. జీవుని 
స్వరూప మెట్టిదో బాగుగా మొదట తెలుసుకోవలె. అటుపై ఈశ్వరుని దివ్య 
వైభవాన్ని లెస్సగా అర్ధం చేసుకోవలె. ప్రకృతినంపత్తిని పరిపూర్ణంగా ఆలోచించి 
తెలుసు కొనడమే వేదాంతములోని రహస్యము. తనలోనుండే జ్ఞానాన్ని 
ఎజీగి ఆ జ్ఞానమునకు కారణమైన భక్తిని చక్కగా స్టి స్థిరపరచుకొని, వైరాగ్య 
మును మనస్సు నందు వదలకుండుటే వేదాంత మంతటియొక్క సారము. 
ఇక గురువుపై సాటిలేని విశ్వాసం కలిగి శరణాగతిని మోక్షసాధనంగా గ్రహించి 
ఏడుకొండలవానికి దాసుడుగా ప్రసిద్ధి చెందడమే నిరతిశయానందానికి మూల 
భూతమైన వేదాంతముగా చెప్పవచ్చును. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
మూండేమాటలు 150 233 2 156 


రొ 


బ్రహ్మ్మగాంధర్వము 293 


అవ: దైవ మానుష కృత్యములకు గల తారతమ్యమును వచించు 
చున్నాడు. 


గాలింబోయెడిని లోకములోని మాటలు 
గాలింబో వెప్పుడు శ్రీకాంతు నుతులు; 
సంసారభోగముల్‌ జాలి. బడెడిసేంత 
అసురాంతకుని వూజ లట్లుగావు; 
మానుషకృత్యముల్‌ మాయమౌ కొన్నాళ్ళ 
కఖిలేశు మహిమమ్ము లట్లుగొవు; 
కాయికమ్ములె తమ కల్పితా లన్నియు 
నచ్యుతు మన్నన లట్లుగౌవు; 


జూ 


గీ క్రమముగా నుడివోవును కర్మఫలము 
లఅంబుజాక్షునిపై భక్తి యట్లుగాదు; 
పరు లొసంగెడి వరము లస్థిరము లరయ 
శ్రీనివాసుని వరములు బెడవు చెడవు. 292 


లౌకికములగు మాట లన్నియు గాలిలో కలసిపోవు నట్టివే.. లక్ష్మీ 
భర్తను గూర్చిన స్తోత్రములు. ఆ విధముగాపోక గట్టిగా నిలచి 
ఉపయోగపడును. సాంసారికములైన భోగములన్నియు చివరకు జాలిని 
_గల్గించు నట్టివే. రాక్షసాంతకుడైన శ్రీహరి క్రెంకర్య మట్టుగాక ఆనందమును 
సమకూర్చును. మానవులు చేసే పనులు కొంత కాలానికి రూపుమాసి పోవు 
నట్టివే. అభిలమునకు అధిపతియైన అచ్యుతుని మహిమలు అట్టుపోక 
కలకాల ముండును. తాము కల్పించున వన్నియు కేవల శారీరకములే. 
అందుచే నవి క్షణికములు. నాశరహితుడైన భగవానుని మన్ననలు 
చిరస్థాయులు. కర్మఫలములు అనుభుక్తములై క్రమముగా నశించి పోవును. 
తామరలబోలిన కన్నులుగల శ్రీహరియొక్క భక్తి మాత్రం ఎన్నటికినీ తజుగదు. 
ఇతరు లిచ్చు వరములు ఆలోచింపగా అస్థిరములు. శ్రీనివాసు డిచ్చే వరాలు 
ఎన్నటికినీ చెడవు. 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 
తలంచుకోవోమనన 152 242 2 162. 


294 బ్రహ్మగాంధర్వము 


అవ: సాధారణసుఖములను పేర్కొని, దివ్యసుఖ మెట్టిదో వెల్లడించు 
చున్నాడు. 
ఎజుంగుటకంటెను నెజబుంగమియే మేలు 
మజటథీ తెల్వికంటెను మజపె సుఖము; 
లంపటా లెజుం/గము లవలవ లెజు6(గము, 
పంబిన బాల్యమే పరమసుఖము; 
ఇంపు లేవొ యెజుంగ మెగ్గుల నెజుంగము, 
జంపుల నిదురయే సకలసుఖము; 
ఆస లేవొ యెజబుంగ మలమట లెజు(గము, 
మూసిన గర్భమే మును సుఖమ్ము 
వాసుల నెజు6గము, వంతుల నెజబు(౧గము 
వేసట పుట్టని విధమె సుఖము; 


బొ 


ఆ. పాపముల నెజు(గము, బంధమ్ము లెజు6(గము 
శ్రీశుదాస్య మొకటె శేఖరమ్ము; 
ఏపుమీజు వేంకటేశ్వరు శరణమే 
తీపు మజపునట్టి దివ్యసుఖము. 293 


జ్ఞానముకన్నను అజ్ఞానము, న్మతికంటె విస్టృతి, కష్టములూ వాటి 
వల్ల బాధలూ తెలియని ఒప్పిదమగు బాల్యావస్థయే సుఖము. హర్షమేదో, 
హాని యేదో తెలియజాలని గాఢనిద్రయు, ఆశలు, చింతలు లేని మాతృగర్భ 
స్థితియు, భేదభావములు, స్పర్ధలు, అలనటలేనివిధము, పాపములు వాని 
వలనిబంధములు లేకుండుటయు. సుఖము. శ్రీశునిదాన్య మొక్కటియే 
ఈ సుఖములలో తలమానికము. సర్వోత్కర్హత్రో విరాజిల్లే శ్రీవేంకటగిరీంద్రుని 
శరణుపొందుట మధురమగు దివ్య సుఖమును మరపు'ననటువంటిది. 


అవ: 


జా 


బ్రహ్మాగాంర్యధర్వము 295 


శ 
ప్రతివస్తువునందును తారతమ్య మనివార్య మని సోదాహరణముగా 
నుడువు చున్నాడు. 
అందజలో దేవు. డలరు; నం దధికులు 
కొందజు; హీనులై కొంద జుంద్రు; 
పొలయు గాలి యొకండె పొాలముపంట యొకండె 
మేలుగింజలు నిల్చు తాలు తొలంగు; 
జన్మ మందజకును సమమె; బంటులు కొంద 
జేలికల్‌ కొందటై యెసంగుచుంద్రు; 
వరిగుణుములతోడ సరిదూంగినను జొన్న 
లొకటికి మేలు తీ లొకటి కాయె; 


భుజగనగనాథు గర్భస్థములె జగాలు 

కొన్ని క్రిం వి మీ6దివై కొన్ని యున్న; 

విటులె తద్దాసు లున్నతి కెక్క నసురు 

అగుచు6 గొందటు క్రిందికి దిగిరి కడకు. 294 


సకలప్రాణులలో దేవుడు సమానముగనే ఉన్నాడు. అయినను 


వారిలో కొందజు గొప్పవారు, మజికొందజు హీనులు. వీచేగాలి, పండించే 
పాలం ఒకటే అయినప్పటికీ గట్టిగింజలు కళ్ళములో నిలువగా, తాలుగింజలు 
దూర మగును. మానవజన్మ మొక్కటేగాని అందులో కొందజు బంట్లు, మథి 
కొందజు ప్రభువులు. వరిధాన్యంతో జొన్నలు సరితూగినను విలువలో వడ్డు 
మేలుగా, జొన్నలు కీతగా పరిగణింపబడుచున్నవి. ఫణిగిరీంద్రుని కుక్షిలో 
పదునాల్లులోకా లున్నను వాటిలో కొన్ని పైన, మజీికొన్ని క్రింద నున్నవి. పై 
తీరుగానే వేంకటాచలాధిపునిదాసులు పైకెక్కగా (శ్రీవైకుంఠము ' చేరగా), 
మజీకొందజు రాక్షసులై పతితులు (అధోలోకగతులు,) అగుచున్నారు. 


న్‌ 


సంకీర్తన రేకు. సంఖ్య సంపుటం పుట 
రి 


తేపో వారివారి 203 14 10 


296 


అవ: 


టో 


బ్రహ్మగాంధర్వము 


పూర్వకర్మఫలము అనుభవింపక తప్పదని గట్టిగా నొక్కి చెప్పు 
చున్నాడు. 


ఎన్నాళ్ళదాంక6 దా నిట్లుంట ? మజీ బుద్ధి 
గనకపోవుట పూర్వకర్శఫలము 
కలకాల మెల్ల దుఃఖమె కాంగ బ్రాణికి 
వలదా సుఖము కొంతవడికి నైన ? 
కలుషచింతలతోడ6 గల ప్రజ్ఞ మంటలో6 
గలసిపోవుట పూర్వకర్మఫలము 
తొల్లి. బడిన జాలి మళ్ళి నేండును గొక 
మేలొంద వలదె యేమిటను దాను ? 
తొలిమి లో హరి. దల(ంపక యెబుకెల్ల 
గాలి బోవుట పూర్వకర్మఫలము 


పొరలుటయగాదె నేండును నిరయమందు. 

జీందజల6 బాసి యింక దరి జేరవలదె? 

ఫణిగిరీంద్రముమీంది దేవుని గొలువక 

కస్తిపా లగు టిది వూర్వకర్శఫలము. 295 


జీవితా నెన్నాళ్ళు ఈ సంసారజంబాలంలో పడియుండుట? ఇంత 


కాలం బుద్ధి గలిగి వుండకపోవుట పూర్వజన్మలలో తాను చేసుకున్న కర్మల 
ఫలమేగదా! బ్రతికి నంతకాలం కష్టమేగాని కోఇతకాలం గడచిన పిమ్మట 
నైనను ప్రాణికి సుఖం అక్కర లేదా ? పాపపుటాలోషనలవలన తెలివి మంట 
గలసి పోవుట పూర్వకర్మల ఫలమే. గతజన్మలల్లో వలెనే మరల ఇప్పుడుగూడ 
దీనావస్థలో పడక అన్నివిధముల జీవుడు ఉన్నతస్థితిని చేరవలదా ? ఓర్పుతో 
తనలోగల భగవంతునిగూర్చి యాలోచించక తన జ్ఞాన మంతయు గాలిలో 
కొట్టుకొని పోవుట పూర్వకర్మలఫలమే. ఇప్పటికిని పాపపంకంలో పారలుటయే 
గదా! కష్టములు గడచి యికనైన ఒడ్డు చేరవలదా? శేష్రైలంమీది శ్రీ 
వేంకటేశ్వరుని కొలువక కష్టాలపా లగుట పూర్వ కర్మలఫలమే. 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం వుట 


ఎన్నాళ్ళ ఏదా(క6 దానిట్టె 19 113 1 78 


బ్రహ్మ్మణగాంధర్వము 297 


అవ: _ దైవమాయావిలాసమును వర్ణించుచున్నాడు. 


లా 


కొలందిబ్రహ్మాండంపు( గుందెనలోపల. 
గులికి జీవు లనెడి కొలుచు నించి 
దుర్మోహ మనియెడి దొడ్డరో6కలి వేసి 
తలకొని తనువుల దంచు మాయ 
తొంగలిరెప్పలం దులకించు పవలు రే 
లనెడు కన్నుంగవ నల్లలార్చి 
కడలను నిడుదలౌ కరముల నూంచయచు 
దంగుడు ప్రాలుగా దంచు మాయ 


గీ. ఇరుదరుల కూడంద్రోయుచు వృషగిరీంద్రు 
జానుమీజ బాడుచును విన్నాణిజీవు 
లనెడి బియ్యము స్వామికి ననవరతము 
సంచులం బోసి యొసంగంగ దంచు మాయ. 296 


మాయయనెడు వనిత కొద్దిదైన బ్రహ్మాండమనే కుందెనలో జీవులనే 
ధాన్యాన్ని పోసి మోహమనే రోకలితో దంచుచున్నది. తన వాలురెప్పలతో, 
ప్రకాశించే రాత్రింబవళ్ళు అనే కన్నులజతను అల్లార్చుచు దిక్కులనే తన 
పొడవైన చేతుల నూపుచు, పాపపుణఖ్యములనే ఇరుదరులనుండి చెదరే 
బియ్యమును కుదుటి లోనికి నెట్టుచు వృషభాచలేశ్వరునిమీద సువ్విపాటలు 
పాడుచు జీవులను ఈ మాయ దంగుడుబియ్యముగా దంచుచున్నది. ఇట్లు 
దంచి విజ్ఞానస్వరూపులైన జీవు లనెడి ఆ బియ్యమును సంఛులలోపోసి 
మాయ ఎల్లప్పుడు స్వామికి సమర్పించును. 

మాయకు వశుడై జీవుడు కష్టసుఖము లనుభవించి భక్తి ప్రపత్తులచే 
భగవత్మవకు పాత్రుడై తుదకు పరమాత్మునినన్నిధికి చేర గలడని 
తాత్పర్యము. 


సంకీర్తన . రేకు నంఖ్య  నంపుటం పుట 
పఠమాత్ముని నోరం బాడుచును 21 130 | 89 


21 


298 


అవ: 


రా 


బ్రహ్మ్మణాంధర్వము 


సర్వము పరమాత్మస్వరూపమే యనీ, అన్నియు పవిత్రములే యని 
పలుకుచున్నాడు. 


పరమాత్ము( డొక్కండే పరమపవిత్రుండు 
పరిప్తూర్ణు. డనెడు భావంబె చాలు 
హేయమిం దే దుపాదేయ మిందేది ? శ్రీ 
హరి సర్వపరిపూర్ణుం డయి చెలంగు; 
గుణభావజీవకల్పనలు సేసెడునెడ 
పమ్మిన తనదు కాయమ్మె రోంత; 
జాతియిం దే దంత్యజాతి యిందేది ? యీ 
జాతు లన్నిట నాత్మ శార్‌జ్జిధన్వి 
ఆతల నంటు ముట్టను భావనలు తన 
తెలియంగ. జాలని వెలితి యగును; 
తెలివిగలదా(క నియ్యది తెగని మజుంగు; 
తెలిసినంతట. దీజు సందియము లన్ని 
ధరణి శ్రీవేంకటేశ్వరుకరుణవలన 
వెలయు నీ జ్ఞానమును మది విడువరాదు. 297 


పరమాత్ము డొక్కడే పరమపవిత్రుడు, పరిపూర్ణుడు అనే భావము 


జీవునికి కలిగిన చాలును. శ్రీహరి అంతట నిండి విలసిల్లుచుండగా ఇందులో 
గ్రహింప దగిన దేది? వదల దగిన దేది ? అన్నియు గ్రాహ్యములే యని 
భావము. గుణములయు భావములయు జీవులయు కల్పనములను చేయ 
బూనినపుడు వర్ధిల్లిన తన శరీరమే తనకు రోత యగును. అన్ని జాతుల 
వారిలోను శార్‌బ్లమనే ధనుస్సును ధరించిన శ్రీనివాసు డుండగా మజి యీ 
జాతులందు హెచ్చుతగ్గు లేమున్నవి? జాతులలో హీనాధికతలు లేవనుట. 
అటు పై అంటుముట్టు అను భేదభావము వహించుట తన తెలివితక్కువ 
తనమే యగును. జ్ఞానోదయమగు వజ కిది తొలగని తెరగా నుండును. 
జ్ఞానియైనచో సందేహము లన్నియు నమసి పోవును. భూమిపై శ్రీవేంకటేశ్వ 
రునిదయవల్ల కలిగే ఈ భేదరహితజ్ఞానమును ఎన్నడు విడువరాదు. 


పరమాత్ముండొక్కయడే. 133 136 2 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ర] 


అవ: 


ళా 


బ్రహ్మగాంధర్వము 299 
స్వామివారి బ్రహ్మోత్సవం చూస్తూ పరసలకు చూపిస్తూ ఆనంది 
స్తున్నాడు. 
దిక్కులు సాధించి దేవదుందుఖి రవం 

బెసంగంగ వీథుల నేగుదెంచె 
నదిగొ గోవిందుతే; రదె గరుడపతాక; 

కదలెడి ఘనతురంగమ్ము లవియె; 
అవియె పూదండ; లల్లవె వాంగు ఘంటలు; 

వారె యప్పరస; లవ్వారె బుషులు; 
వారే యనంత విష్వక్సేన గరుడాదు; 

లవ్వారె కొలుచు బ్రహ్మాదిసురులు 
వాండె పద్మావతీమనోవల్లభుండు 
శంఖచక్రాదులం బొల్పు సప్తశైల 
వాసుండు వరమ్ము లొసంగెడు వాండు వీని 
తమిని సేవింప్పం డేడేడు తప్పకుండ. 298 


అదిగో! గోవిందుని రథం. దిగ్విజయంచేసి దివ్యవాద్యాలు మైోగు 


తుండగా తిరువీథులవెంట ఊరేగుతున్నది. అల్లదిగో గరుడధ్వజం. అవే కదలి 
వస్తున్న ఉత్తమాశ్యాలు. అవే పూలమాలలు. అల్లవే మైోగునట్టి గంటలు. ఆ 
నాట్యమాడేవారే అప్సరసలు. వారే బుషులు. అనంతుడు, గరుత్మంతుడు, 
విష్వక్సేనుడు మున్నగువారు ఆ కనపడుతున్నవారే. స్వామిని సేవిస్తున్న 
బ్రహ్మాదిదేవతలు కూడ వారే. పద్మావతీహృదయమునకు ప్రియుడైన 
శ్రీవేంకటేశ్వరు డిడుగో. శంఖచక్రాలు ధరించినవాడు, వరాలిచ్చేవాడు, ఏడు 
కొండలపైనుండేవాడు అతడే. ఓ జనులారా ! ప్రతిసంవత్సరం జరిగే ఈ 
బ్రహ్మోత్సవములో ప్రీతితో పాల్గొని నారాయణుని సేవించి తరించండి. 


దిక్కు లెల్టాసాధించి 287 501 


ల 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 
గ్ల 


రా 


300 


అవ: 


జ 


బ్రహ్మగాంధర్వము 

శ్రీవేంకటేశ్వరుని అప్రాకృతదివ్యాయుధాలు భక్తునకు రక్ష యను 
చున్నాడు. 
సతతమ్ము హరి చేతిశంఖచక్రమ్ములు 

గతి యయి మమ్ముల. గొచుంగొక ! 
కమలేశకరముల6 గల గదాపద్మముల్‌ 

మమ్మేలు గొవుత మమతతోడ 
సమరజయము నిచ్చు శార్‌జ్ఞాదిశస్త్ర ముల్‌ 

మా కండదండయమై మనుప్పు(గాత! 
మోహనరూపుండు మొలగట్టినకటారి 

యంచెల రక్షయై యమరు(గాక |! 


కోరి శ్రీవేంకటేశు డాగులు భుజాల 

తొల్పియున్నార మిలలోన దయ దలిర్ప 

శౌరికైదువు లొప్పు హస్తములు మాకు 

సర్వవేళల వజ్రపంజరము లవుత ! 299 


శౌరి చేతులనుండు శంఖచక్రములు మాకు దిక్కై ఎప్పుడు కాపాడు 


గాక, కమలాప్రియుని చేతులందుగల గదయు, పద్మమును అభిమానముతో 
మమ్ముల నేలుగాత ! యుద్ధములో జయమునిచ్చే శార్‌జ్లాద్యాయుధములు 
మాకు తోడునీడగా నిలచి మనుపుగాత ! జగములను మోహింపజేసే రూపం 
గల శ్రీనివాసుడు మొలలో గట్టుకొన్న కటారి అడుగడుగున మాకు రక్షయై 
యుండుగాక ! అపేక్షపడి నారాయణుని శంఖచక్రముద్రలను మేము 
భుజములందు ధరించి యున్నారము. అతిశయమైన దయతో ఈ లోకంలో 
ఆయుధాలతో నొప్పిన ఆ శ్రీహరిబాహువులు సర్వకాల సర్వావస్థలందును 
మాకు వజ్రపంజరము లగుగాక ! 


బ్రహ్మగాంధర్వము 301 


అవ: _ శ్రీవేంకటేశ్వరస్వామికి మంగళనీరాజన మిచ్చుచున్నాడు. 


బ్‌ 


శ్రీదేవితోడుత. జెలంగుచు నవ్వెడి 
యాదిమపురుషున కారతు లివె 
మేదినీరమణితో మేలమ్ము లాడెడి 
యాదిత్య తేజున కొరతు లివె 
సురలకు నమృతమ్ము పరువడి నొసంగిన 
క్షీరసాగరశాయి కారతు లివె 
తరమిడి దుష్టుల దనుజుల నడచిన 
యరిభయంకరునకు నారతు లివె 


గీ అతులకల్యాణనిధియె యనంగగురున 
కచ్చ్యుతున కివె యారతు లంజనాద్రి 
మందిరములోన నలమేలుమంగ€ గూడి 
యలరు శ్రీవేంకటేపున కారతు లివె. 300 


శ్రీమహాలక్ష్మితో సంతోషముగా నవ్వుతున్న ఆదినారాయణుడును, 
భూదేవితో పరియాచకములాడు సూర్యతేజస్కుడును, దేవతలకు అమృతము 
క్రమముగ పంచి పెట్టి పాల్కడలిలో పవళించు వాడును, వరునగా 
దుర్మార్గులైన రాక్షసులను దును మాడి శాత్రవులకు భీతిగొలుపువాడును, 
నిత్యమంగళములకు నిధానమైనవాడును, మన్మథునకు జనకుడును, 
అంజనగిరిమందిరములో అలవేలుమంగానమేతు6డై అలరునట్టి 
శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఇవే మంగళనీరాజనాలు, 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


అంగన లీరే యారతులు 960 346 25 23] 


302 


అవ: 


లా 


బ్రహ్మగాంధర్వము 
నిత్యకల్యాణ నిలయుడైన శ్రీవేంకటేశ్వరుడు నిత్యానపాయినియైన 
శ్రీదేవితో విలసిల్లు చున్నాడు. వారిద్దరి పెళ్లి సంబరాన్ని వర్ణిస్తున్నాడు. 
కమలాక్షుండవు నీవు కమలవాసిని యామె 
పొసంగె కేశవ! మీకు పొంతనములు 
చక్రివి నీ; వామె చక్రవాక స్తని 
యిటువంటి సంబంధ మెందు లేదు 
నీల వర్గుండ వీవు; నీల కుంతల యామె 
దాంపత్యమన నిట్లు దనర వలదె? 
పీత్రాంబరుండ వీవు; ప్రేయసి హేమాంగి 
ఒక్క జాతీయమే యొండొరులకు 
ఇంతి పుట్టినయిల్‌ మెట్టి నిల్లునీకు; 
మేలు మే లిద్దజకుంగల్లె మేన వావి 


పెండ్లియోగ మిర్వురకు నీవేళ కూడె 
సోబనవు వీడ్య మీరాదొ! సొగసి మాకు. 301 


శ్రీ వేంకటేశ్వరా! నీవు కమలనేత్రుడవు. ఆమె కమలాలయ. మీ 


కిద్దరికీ పొంతనాలు చక్కగా కుదిరాయి. నీవు చక్రాయుధుడవు. ఆమె 
చక్రవాకముల (జక్కవ పిట్టల) వంటి కుచములు గలది. ఇటువంటి పొత్తు 
మరెక్కడా కనిపించదు. నీవు నల్లని వాడవు, ఆమె నల్లని ముంగురులు 
గలది, దాంపత్య మన్న ఇట్టుండ వద్దా? నీవు పచ్చని పట్టుపుట్టము ధరించిన 
వాడవు. ఆమె బంగారు వన్నె శరీరము గలది. మీ యిద్దరిదీ ఒకే జాతి. 
పాలకడలి ఆమె పుట్టినయిల్లు. అదే నీకు అత్తవారిల్లు. ఆహా! మీ మేనరికం 
బహుపసందుగా ఉంది. కల్యాణ యోగం మీకు నేడు సమకూడింది. దర్శింప 
వచ్చిన మాకు కల్యాణ తాంబూలాలు అనుగ్రహించరాదా ! 


సంకీర్తన రేకు సంఖ్య సంపుటం పుట 


ఎట్టుగూడెంటెండ్లియోగ 1034 201 20 135 


అవ: 


జ్‌ 


బ్రహ్మగాంధర్వము 303 
శ్రీదేవితో శ్రీనివాసుని కల్యాణం వర్ణిస్తున్నాడు. 


మంచి మూర్తమున శ్రీమంతు లిద్దజు పూల 
దండ లన్యోన్యంబు దాల్చి రదివొ! 
సొరిది. బేరంటాండ్రు సోబాన పాడంగ 
హరియు సిరియు. బెండ్లియాడి రదివొ! 
తోరమ్ముగొ దేవ దుందుభుల్‌ మొరయంగ6 
గట్టుకొనిరి బాసికమ్ము లదివొ! 
మంగళాష్టకములు మౌనులు పఠియింపః 
బెనంగుచు సేసలు పెట్టి రదివొ! 
ఘనులు బ్రహ్మాదులు కట్నముల్‌ చదివింప 
పెండిలిపీటం గూర్చుండి రదివొ! 


ఆరతు లొసంగ అమరాంగనాళి గరిమ 
నందు కొనుచున్నవారు వీడ్యమ్ము లదివొ! 
రంగు మీరంగ నలమేలు మంగ గూడి 
శ్రీనిధి వరమ్ములను గ్రుమ్మరించు నదివొ ! 302 


అదిగో! నంపద్యుక్తులైన వధూవరు లిరువురూ శుభలగ్నాన 


పూలదండలు మార్చుకున్నారు. ముత్తైదువలు పెళ్లిపాటలు పాడుతుండగా 
వారు వివాహమైనారు. దేవదుందుభులు సాంద్రముగ్గా మైోగుతుండగా వారు 
బాసికాలు కట్టుకున్నారు. మునీశ్వరులు మంగళాష్టకాలు చదువు తుండగా 
వారు సేసలు పెట్టుకున్నారు. గొప్పవారైన బ్రహ్మాది దేవతలు కట్నాలు 
చదివిస్తుండగా వారు పెండ్డిపీటపై కొలువుదీరినారు. దేవకాంతలు హారతు 
లిస్తుండగా వారు విడియము లందు కొన్నారు. శ్రీ వేంకటేశ్వరుడు రక్తితో 
అలమేలుమంగను కూడి ఆశ్రితులకు వరాలు గుప్పిస్తున్నాడు! 


సంకీర్తన రేకు. సంఖ్య _ సంపుటం పుట 


మంచిముహూర్తమున 619 110 . 66 


304 


అవ; 


బలా 


బ్రహ్మగాంధర్వము 

శ్రీసతికీ, శ్రీపతికీ జరిగిన పరిణయంలో వధూవరు లిద్దరికీ పేరు 
బలం కలదని నిరూపిస్తున్నాడు. 
రామనాము( డతండు; రామ వీ; వాతండు 

శ్యామల వర్డుండు శ్యామ వీవు 
వామనుం డొతండు; వామనయన వీవు 

లలి నిద్ద్ధజకు పేరుబల మొకండె; 
హరినాము డాతండు హరిణేక్షణవు నీవు 

కరిగొచె నత డీవు కరిగమనవు 
జలధిశాయి యతండు జలధికన్యవు నీవ 

ఇల నిర్వురకు పేరుబల మొకండె; 


జలజనొభుం డతండీవు జలజముఖీవి 

నిన్నలమి మోచె నురమున, నీదు పేరు 

తెలిపె మీ జంటకును పేరు బల మొకండె 

నిత్యకల్యాణ మమ్మరో! నీకు పతికి, 303 


అమ్మా! నీవు రామవు (కాంతవు-రమాదేవివి) అతడు రాముడు. 


నీవు శ్యామవు (యౌవన మధ్యస్థవు) అతడు శ్యామవర్జ్ణుడు (నల్లనివాడు) 
నీవు వామాక్షివి (అందమైన కనులుగలదానవు) అతడు వామనుడు 
(త్రివిక్రముడు) నీవు హరిణ నయనవు (లేడి కనులవంటి కన్నులు 
గలదానవు) అతడు హరి నామధేయుడు. నీవు గజ గమనవు; అతడు గజ 
రక్షకుడు. నీవు సాగరకన్యవు; అతడు సాగర నివాసుడు. నీవు జలజ వదనవు. 
అతడు జలజనాభుడు (పద్మమునాభియందు గలవాడు). నిన్నతడు అలము 
కొని వక్షమున ధరించాడు. మీ కిద్దరికీ పేరు బలం బాగా కుదిరింది. తల్లీ! 
నీకూ నీ పతియైన శ్రీ వేంకటేశ్వరునికీ నిత్యకల్యాణ మగుగాక! 


సంకీర్తన రేకు . సంఖ్య సంపుటం పుట 


నెలమూడు శోభనాలు. 148 280 మ 173 


బ్రహ్మాగాంధర్వము 305 


అవ: దంపతులైన శ్రీలక్ష్మినీ, శ్రీనివాసు నీ వర్ణిస్తున్నాడు. 
మీకు మీకు నమరు మిక్కిలి వేడ్కలు 
కనులార మిముంజూడం గంటిమమ్మ! 
సింగొర రాయండు చిత్తజాతగురుండు 
నిన్నుంబెండ్లాడిన నేర్చుకాండు 
బంగరు ప్రతిమవు పాలవెల్లి కొమార్తె 
వాదికేశవు దేవి వైతి గదవె! 
కనకొంబరమువాండు కౌస్తుభమణివాండు 
నీకు మగండైన నీటుకొండు 
మించు సిరులదాన వెంచ పద్మజ వీవు 
దేవుపెన్నుర మెక్కినావు గదవె! 
గీ. నాల్గు చేతులవాండు శ్రీనగ విభుండు 
ఆత్మగా నిన్ను నేలుచు నలరుంగదవె! 


నీవు శ్రీకాంత వన్నిట నిపుణమతివి 
అతని కెప్పుడు నీ విరవైతి గదవె ! 304 


టో 


అమ్మా! మీ దంపతు లిరువురకూ మిక్కిలి సంబరాలు సమకూడాయి. 
మిమ్ము కనులార దర్శింప గలిగాము. నిన్ను చేపట్టిన వాడు శృంగారి 
శేఖరుడు. మన్మథునికి తండ్రి. నీవు బంగరు బొమ్మవు. క్షీరసాగర పుత్రివి. 
ఇట్టి నీవు పరవాసుదేవుని పట్టపురాణి వయ్యావు. 

తల్లీ! నీ మగడు కనకాంబరాన్ని, కౌన్తుభమణ్‌నీ ధరించినవాడు. 
పద్మములో ఉద్భవించిన నీవు సిరిసంపదలతో మించి ఆ దేవదేవుని విశాల 
వక్షమును అధిరోహించావు. ఆ చతుర్భుజుడు తిరుమల రాయడై తన ఆత్మగా 
నిన్ను చూచు కొంటున్నాడు. చతురమతివైన నీవు అతనికి నిత్యనివాసమైతివి 
గదా! నారాయణునికి నీవు నిత్యానపాయినివై ఉన్నావని తాత్పర్యం. 

సంకీర్తన రేకు - సంఖ్య సంపుటం పుట 


మీకు మీకు నమరును 1466 - 395 24 264 


సంకీర్తనల అకారాదిసూచిక. 








సంకీర్తనమొదలు పద్యసంఖ్య | సంకీర్తనమొదలు 
అ ఆ 
అంగనలిరే యారతులు 300 | ఆకాశ మడ్డమా 
అంచితపుణ్యుల క్రెతే 216 | అతండే విష్ణు 
అందరిబ్రదుకులు . 5 | ఆత్రని నేనే కొలిచి 
అందరివసమా హరి నెరుగ_ 34 | జ్వజ్యండ 
అందాకా ఇష్టత క్‌ ఆమీంది ల 
అందితిని బొందితి 63 
తంతును క్‌ ఆఅలించు పాలించు 
అక్కటా నే నిర్మలుడ 107. ఇ 
అక్కర కొదవని 209 ఇంకనెన రోయరాదా 
వంటన... ట్లో | వరకటేదు 
09 
అడియ నడియ నయ్య జ ఇంతకంటె నే మున్నది 
అతండే యిన్నియు నిచ్చు 215 | ***కటె మరిలేదు 
అతని నడుగవో 57 | ఇంతటి దైవమవు 
అన్నిచోట్ల. బరమాత్మ 61 | ఇంతటి దైవము లేండు 
అన్నిటా నీ వంతర్యామివి _ 138 | ఇంతలోని పనియని 
అన్నిటాను హరిదాసు 230 | ఇంతులాల చూడరమ్మ 
అన్నిటికి హరి 218 | ఇంతేపో వారివారి 
అన్నిటి కెక్కుడు 33 | ఇంతే మజేమి లేదు 
అన్నియు నాయందే 186 | ఇందరి బ్రదుకులును 
అన్నియు నీతనిమూల 191 | లంద రెరిగినపని 
అప్పులేని సంసారము 234 
అమ్మే బొకటియును 169 పట 
అమ్మేదొకటియును అసిమి 129 టు 
అరుదీ కపీంద్రుని 46 ఇందుకు విరహిత 
ఇందుకొరకి యిందరు 


అలర జంచలమైన 
అవధారు పరాకు సేయక 


178 
101 


ఇందునందు. దిరుగుచు 


పద్యసంఖ్య 





264 
27. 
ర్‌] 


109 
81 


199 
145 
71 
161 
143 
3] 
79 
21 
294 
289 
166 
69 
56 
108 
204 
212 
267 





3౩67 


సంకీర్తనమొదలు పద్యసంఖ్య। సంకీర్తనమొదలు 
ఇందులోనే కానవద్దా 10 ఈతని మరచి వుంటి 
ఇచ్చలోం గోరే వల్తా 269 | ఈతనిమూలమెపో 
ఇట్టిజీవుల కింక 170 | ఈమాటవిని నిన్ను 
ఇట్టిదివో హరికృప 22 | ఈరూపమై వున్నాండు 
ఇటుగన నకలోపాయములు 261 చే 
ఇటువంటి వెల్లా 65 
ఇట్టె మమ్ము రక్షించుట 144 | ఉన్న విచారము లేల 
ఇట్టె సంసారి కేదియు 2368 ఊ 
ఇతడు చేసినసే6ంత 14. 
ఇతండే పరబ్రహ్మ ల తారా కళుగనా 
ఇతనికంటే నుపాయమింక 39 ఎ 
ఇతని కితండే కాక . శ్రే వతకాతమనుకైనో 
ఇది యరుదను నొకండిది 280 నే 
ఎంతచదివి చూచిన 
ఇదియే బుద్ధినాకు 167 వట 
ఇదియే మర్మము 49 స 
ఇదివో తెరమరుగు | స్ట సూ 
వు ఎంతసోదించి చూచిన 
ఇదివో నాసంపదా 64 టా 
ఇన్నాళ్ళు నెజు(గక 70 ఎక్కడిదురవస్థలు 
ఇన్నిచేంతలును 290 ఎచ్చోటి కేగిన 
ఇన్నిజన్మము లేటికి 0 లం / 
ఇన్నివిధాలు యింకనేల 223 ఎటువంటి రౌద్రమో 
సడే వే నొడంబడ 87 ఎట్టయినం జేనుకో 
ఇహపరము గొన 15 వటుమాసపాయితి నకు 
ఈ ఎదిరించి పోట్లాడ 
ఈతని నెఖు6ంగ కుంటె 32 |ఎదురుమాట లాడితి 


పద్యసంఖ్య 
190 


188 
120 


43 


237 


271 


75 
281 

83 
130 
241 
195 
301 


126 
198 
. 54 
165 





సంక్షీర్తనమొదలు 


ఎన్నాళ్ళదా6క6 దా నిట్టె 
ఎన్నిక్తె శ్రీవేంకటేశు 
ఎన్నిపాట్లం బడ్డాను 
ఎజు6గుట కంటే 
ఎవ్వరి నేర్చులు 


ఏ 
ఏకులజు6 డేమి 
ఏగతి నుద్ధరించేవో 
ఏటిమాట లివి 
ఏటి విచారము 
ఏడధర్మ మేడకర్మ 
ఏడసుజ్ఞాన మేడ తెలివి 
ఏదికడ దీని కేదిమొదలు 
ఏదిచూచిన6 దమకు 
ఏదితుద 
ఏదియు. గానండు 
ఏదైనా సుఖమే 
ఏమందురు యీ మాటకు 
ఏమని విన్నవింతు 
ఏమి గలిగెను 
ఏమిచేసినా నీరుణ 
ఏమి వొరలేరు 
ఏమిసేతు దేవదేవ . 
ఏమిసేయవచ్చు. 


306 


పద్యసంఖ్య। సంకీర్తనమొదలు 
ఎన్నడు దెలిసే మెచ్చరి కెపుడొ 157 


295 
287 
152 
293 

78 


262 
175 
256 
266 
159 
182 
244 
250 


ఏమి సేయుదు నింతయు 
ఏమిసేసే మిం. 


"ఏమో తెలిసెంగాని 


ఏల సమకొను సుకృతము 
ఏవుపాయములు మా కింద 


ఇ 
ఒలపక్షము లేని 


ఓ 
ఓడ విడిచి వదర 
ఓపితే6 దానే తగిలి 


క 
కంటిగంటి వీండివో 
కంభమున వెడలి 
కింకదీర నదైవం కేశవాత్చరం 
కటకట జీవు(డా 
కటకటా యిటుచేసె 
కడనుండే విజ్ఞానికి 
కడ లుడిపి 
కడునజ్ఞానపుకరవు 
కడు నడుసుచొరనేల 
కని గుడ్డును నదె 
కర్మమెంత మర్మమెంత 
కల దిదివో 
కలదు తిరుమంత్రము 


పద్యసంఖ్య 





172 

76 
239 
224 
147 


282 
236 


276 
213 

110 
274 
214 
220 
279 
124 


309 








సంకీర్తనమొదలు పద్యసంఖ్య। సంక్షీర్తనమొదలు పద్యసంఖ్య 





కలవి రెండే భూమి 275 | చిక్కవద్దు చొక్కవడ్దు 222 
కలుగుట గలిగిననాండే 153 | చిత్తగించవే దేవ 100 
కలుషపు చీ/కటి 227 | చీచీ వివేకమా 249 
కాయము జీవుండు గలనాండే 245 | చూచి మోహించ కుందురా. 146 
కాలవిశేషమో 253 | చూచే చూపొకటి 255 
రూడుదు రూరక 203 | చూడ నరుదాయె నమ్మ 18 
రూడువండుట గంజి 251 | చెలంగి నా కిందుకే 50 
కేశవదాసి నైతి 85 | చేకొన్న భక్తులపాలి 20 
కొలిచినవారిపాలి 67 
కొలువరోమొక్కరో 23 ల 
కోరి మాభుజముల 299 జీవు6 డెంతటివాండు 226 
కోరుదు నామది 35 | జీవనికి నిటుబుద్ధి 176 
గ త 
గరుడాద్రి వేదాద్రి వో తనసా మ్మీ డేరించక 193 
గోవిందనామోచ్సారణ 52 న; యు . 
చ్చా | తమయెజుక తమకు 158 
ఘ తలంచుకో వోమనస 292 
ఘను. డాతండా యితండు 47 టి టి వ 
ఘోరదురితములచే య 
తాము స్వతంత్రులుగారు తమ 139 
ల తెగక పరమునకు 265 
చంచలపడ6గవద్దు 185 | తైలియండు గాక 240 
చదివె6 బోప్రాణి 248 
చవి నోరికేడ6దెత్తు 197 ద 
చాటెద నిదియే 26 | దాసవర్గముల కెల్ల కరి 
చాలదా హరిసంకీర్తన 272 | దిక్కులెల్ల సాధించి 238 


310 






సంకీర్తనమొదలు పద్యసంఖ; 








173 
1/79 
162 
102 

24 

59 
104 
160 
174 
149 
208 

5్‌ర్‌ 


దిక్కులేనివారు 
దేవదేవోత్తమ 
దేవ నీ మాయాతిమిర 
దేవ యీతగవు 
దేవశిఖామణి 
దేవునికి దేవికిని 
దైవమ నీవేగతి 
దైవమా నీ పెరరే/యపణ 
దైవమా నీవే మమ్ము 
దైవమా పరదైవమా 
'దైవము పుట్టించినట్టి 
దొంతివిషయము లాల 


థ 


ధ్రువవరదునివలె 210 


న 
నన్ను నెవ్వరు గాచేరు 
నన్నెంచం బనిలేదు 
నన్నెరగలేనయ్యో 
నమో నారాయణాయ 36 
నరహరి నీదయమీందట 117 
నలినాక్ష నీకు నమస్కరించిన 131 
నాటక మింతా 252 
నాటికినాండే నాచదువు 225 

నానాటిబదుకు నాటకము 277 


133 


184 


7. 





సంకీర్తనమొదలు 
నారాయణాచ్యుత 
నాలో నున్నాండవు 
నిన్నూ నన్నూ నెంచుకోని 
నీకు సహజ మిది 

నీచనైన నావల్ల 

నీ కెటువలసె 

నీ మహత్త్యంబు 
నీమహిమది యెంత 
నీమాయ కల్లగాదు 
నీమాయ లింతే కాక 

నీ వెంత నే నెంత 

నీవే నేరవుగాని 

నీవేమి 'సేతువయ్య 
నీవేసేసిన చేంత 

నీ వొక్కండవే సర్వాధారము 
నెల మూడు శోభనాలు 
నేనై విడువ వద్దు 

నేమెంత మూఢుల మైనా 
నేరగల దొక్కటె 

నేరనైతి నింతే కాక 








తు 
పంటవండుకొనే వారి భాగ్యము 
పండియు( బండదు 
పట్టినచోనే వెదకి 
పనిమాలినట్టి 
పరదేశి పటమున 


పద్యసంఖ్య. 





127 
136. 
ర్ర4 


[41 
125 
84 
96 
97 
303 
228 
270 
202 


257 
235. 
231 
288. 
18 


సంకీర్తనమొదలు 












పరమ వివేకులాల 
పరమాత్ముం డొక్కండే 
పరమాత్ముని నోర 
పాటించి నమ్మినవారి 
ప్రాణుల నేరమి 
పుణ్యమున నన్ను6 గాచి 
పెరుగ బెరుగ 

పేరు నారాయణుండవు 
పోరాకపోయి 


ణి 
బహుకుటుంబివి నీవు 


బోధింపరీ యెటీంగిన 


ఖ్‌ 
భక్తి కొలంది వాండే 
భావములోనా బాహ్యము 
భావించి నేరనైతి 
భోగమునేను నీకు 


మ 
మంచి ముహూర్తమున 


మగండు విడిచినా 
మదించిన యేను6ంగను 
మరిగి వీరేషో 

మాకెల్ల రాజానుమతోధర్మ 
మాదు దురితములు వాపి 
మానదు మతి మజప్తును 


3౩11 


పద్యసంఖ్య | సంక్షీర్తనమొదలు 


297 
296 
132 
232 

116 
259 
168 


194 


113 
196 


28 
తేడ 
[11 
7/7 


302 
90 
134 
286 
137 
9] 
171 





మీకు మీకు నమరును 
ముందటిజన్మము లెల్ల 
ముందర గలదని 
మూడే మాటలు 


మొదలనే యెచ్చరికతో 


మొదలుండ.6 గొనలకు 
మోసమున మాయా 


ర 
రాచాజ్ఞ మరలించ 
రుచులు నే నిటుగొనని 


వ 
వాడె వేంకటాద్రిమీంద 
వారిధిశయన 
వింటిమి నీకతలు 
విచార మెన్నండు లేదు 
విడువరా దెంతైనా 
విధినిషేధములకు 
విను6డిదె రఘుపతి 
వివరము మాలినట్టి 
వివేక మెజు(గని 
విశ్వాత్మ నీకంటె 
విష్ణు. డచ్యుతుండవు 
వీండివో కొలువున్నాడు 
వెన్నచేతం బట్టి 


| వెరగుతో మరచితే 





పద్యసంఖ్య 





304 
207 
192 
291 
229 
82 
243 


రం 
89 


60 
122 
217 
150 
164 


283 
260 
12] 
114 
]11 
126 


సంక్షీర్తనమొదలు 
వొజతు వెజతు 
వెళ్టీవాండు వెజ్టిగాండు 
వెరపులు నొరపులు 
వేవేలచందాలవాండు 
వైష్ణవులు గానివార 


312 


పత్యసంఖ్య 


శ 
శతాపరాధములు 142 
శరణం బిత.డే 18 
శరణు కపీశ్వర తీరి 
శరణు శరణు రామచంద్ర 115 
శిష్టరక్షణమును 278 

ష 
పోడశకళానిధికి 37 

స 
సకలశాంతికరము రి 
సతతవిరక్తుండు 29 


శ్రియః కాంతాయ కల్యాణ నిధయే నిధయే. ర్థినామ్‌, 






సంక్రీరనమొదలు పద్యసంఖ్య 
సత్యము 'సేయంగ వచ్చు 148 
సముఖా యెచ్చరిక 175 
సర్వరక్షకుంజైన ర 
స్వతంత్రుండవు నీవు 105 
సహజాచారము లెల్తా 233 
సిబ్బితిపం6(గ నేల 183 
సులభమా యిందరికి 263 
'సేవించరో జనులాల 6 
సేవించి చేకొన్న 38 
సొరిది మమ్మిట్టే 66 
సొరిది సంసారము 246 
హూ 
హరికృష్ణ మెలుకొను 123 
హరినారాయణ కృష్ణ 155 
హరి నీవే బుద్దిచెప్పి 86 
హరియిచ్చిన వరము 40 
హేయ మేమీ లేదు 284 


శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌. 


ఆలం ఏప్టోః ప్రవర్థతామ్‌. 


1.1.0. 2౪|రంజ9 ఏింరి[ంజకంగక కళగం 110. : 797 
వ1069 : గక. 


కందివర్తి కొందమూచారు 
శరత రిశేతూలం 


శ్రీమాన్‌ ముదివర్తి కొండమాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరు 
వాస్తవ్యులు. జననం 02.09.1923. మద్రాసు విశ్వవిద్యాలయ “విద్వాన్‌ 
పట్టభద్రులు. నెల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలల్లో 30 సంలు 
ప్రధానాంధ్రపండితులుగా పనిచేసి ఉద్యోగవిరమణానంతరం 1980 లో 
తిరుమల తిరువతి దేవస్థానం వారి వున్తక (వ్రచురణ విభాగంలో 
ఉపసంపాదకులుగా చేరి ప్రస్తుతం ఆ విభాగ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. 
ముదివర్తి వారు తమ 'ధర్మదీక్షుతో కవితావతమారంభించి 
అమరసందేశము, వీరమనీడు, నారాయణమ్మ, పూర్ణాహుతి వంటి నలఖైకిపైగా 
. పద్య, గద్యకృతులు ప్రచురించారు. తాళ్లపాక అన్నమాచార్యులు. పెద 
 తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యుల అధ్యాత్మసంకీర్తనల్లో 1500 
.. పదాలను సీసపద్యాలుగా మలచి అమృతసారము, అన్నమయ్య విన్నపాలు, 
(బ్రహ్మగాంధర్వము, ఆనంద నిలయము, శ్రీనివాసతేజము అనే శీర్షికలతో 
పంచప్రబంధాలను ప్రకటించారు. 
వీరి రచనలు తిరుపతి వేంకటకవులు, శేషాద్రైరమణకవులు, వేటూరి, 
పింగళి, రాళ్లపల్లి, రాయప్రోలు, విశ్వనాథ, గడియారం వేంకటశేషశాస్త్రి, దీపాల 
పిచ్చయ్యశాస్త్రి, మధునాపంతుల, పుట్టపర్తి, విద్వాన్‌ విశ్వం, దివాకర్ల, కరుణశ్రీ, 
సినారె, దాశరథి, కుందుర్తి ఆరుద్ర, ఆత్రేయ, గుంటూరు శేషేంద్రశర్మవంటి 
కవీంద్రుల ప్రశంసలందుకున్నాయి. 
వివిధ విశ్వవిద్యాలయాలలో వీరి (గ్రంథాలు పాఠ్య [గ్రంథాలుగా 
నిర్ణయించబడ్డాయి. వీరి రచనలపై శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 
పరిశోధనలు జరిగాయి. 


టి.టి.డి ప్రచురించిన భారత, భాగవతాలలో కొన్ని భాగాలకు వీరు 
' వ్యాఖ్యానం రచించారు. కవిశేఖర, విద్వత్మవి శిరోవుణి, మవోకవి 
స బిరుదాంకితులు శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు ఆంధ్రదేశంలో పలు 

నగరాల్లో అనేక సన్మానాలు పొందారు. 2006 సం॥నికి పొట్టిశ్రీరాములు 
తెలుగు విశ్వ విద్యాలయం వారి ప్రతిభాపురస్కారాన్ని గ్రహించారు. 


దొగణ౭6 2గర విలరి!15066 9/ 5౫ క ౪ని2గ2020020) .4.9., కంంం0ంళ౪8 0శంజ 
1గ06౪26ఈ02080016, 1104546 2౧6 వగ౧86 2 1.700. విఈ69, 1000066, 





